కంచి పరమాచార్య 
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి వారి 
అమృతవాణి పంచమ భాగము 


గణపతి 


అనువక్త 


దేవరకొండ శేషగిరిరావు 


ప్రకాశకులు 
మహా విద్యాపీఠం 
'హైదరాబాద్‌ 


కంచి మహాస్వామి అమృతవాణి పంచమ భాగము 
'అనవ్య: దేనరణండ శంకా 

భయ ముద్రణ : అక్టజర్‌ 2012 

'భశాశకులు : మహావిద్యా పీఠం, 


ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ రోడ్‌, దుండిగల్‌, 
'హైదరాబాడ్‌-500 043, సెల్‌: 98854 44428. 


0:౧4 
వెల: డూ, శకి 


'భ్రతులవు:. అన్నా ముఖ్యమైన వృవ్తక విక్రయ కేంద్రాలు 


విటిల్‌ దిన్‌: 3. రామకృష్ణ 


'కిండింగ్‌ :కక్ల్‌ ఆర్ట్‌ ప్రంటర్స్‌, విజ్యాననర్‌, హైదరాబాద్‌ 


అనుగ్రహం 


కంచి మహాస్వామి వారి తమిళ ఉపన్యాసాలను 2006లో కంచి మహాస్వామి 
పీఠారోహణ శకాల్డీ మహోత్సవ ్రస్టవారు 'వాయిస్‌ ఆఫ్‌ గాడ్‌" పేరుతో 
ఏడు సంపుటాలలో ఆరునేబపైబడి పుటలతో అంగంలోకి అనువదింపడేసి, 
(ప్రచురించారు. 

చాలా సంవత్సరాల వెనుక సాధన గ్రంథ మండలి, తెనాలివారు 'ఇగద్గుకు 
బోధల పేరిట పది సంపుటాలను తెలుగులో ప్రచురించారు. 

తెలుగులో ఇంతవరకు రానివాటిని, అనమగ్రమైన వాటిని సమగ్రంగా 
అందించడమే లక్ష్యంగా అనువాదానికి పూనుకొన్నాను. 

మీ ముందున్న పుస్తకంలో గణవతి - హనుమ - భక్తి అనే 
విషయాలుంటాయి. 

'జగదుకు బోధలలో గణపతి గురించి రెండు వ్యాసాలున్నాయి. భక్తి 
గురించి పది పుటలవరకూ మాత్రమే ఉంది. ఇక హనుమ గురించి లేదు. 
అందువల్ల సమగ్రంగా జ మూడింటినీ అందిస్తున్నాను. 

ఇంతకునుందు నా ఇతర రచనలకోబాటు స్వామివారి 1. అద్వైకసాధన 
2. గురు సంప్రదాయం అమృతవాణి పేరుతో ౩. అద్వైతం 4 నమోనమః 5. 
'షటదీస్తోతం - ఉపవేదములు 6. సనాతన ధర్మంలో సంఘసేవతో బాటు 
దీనినీ ప్రచురించుటకు ముందుకు వచ్చిన సనాతన ధర్మాభిమానులైన ట్రీ 
వావిలాల ఉమాపతి 6.4, గారికి అంజలి ఘటించడం కంటే వేనేమి 
చేయగలను? స్వామివారి అమృతవాక్కుణను సేవించుకొనే మహాథాగ్యాన్ని 
కల్గించిన (శ్రీ ఉమావతిగారికి హృదయపూర్వక అభినందనలు. 

నడిచే దేవునకు సకులతో 

-దేవరకొండ శేషగిరిరావు 


Tol: 0442722215 ప. 
Foc 044-27224305, 37290089 


34 serlare ఇంత దనన నన Sar/agnapeets: 


His Holness Sf Kanchi Kamakoi Pootodhipaty 
JAGADGURU SRI SANKARACHARYA SWAMIGAL 
Srimatam Somethanam 

No.1, Salsi Street KANCHIPURAM-631 502 


ఆశీర్వచనము 


బిహు ప్రారీనమైన పంచాయతన 'పూజలో గాణాపత్యము ఒకటి, 
'రగవక్సాడులవారు ఈ సంచాయకనమునకు అగ్నిహోత్రానుష్టాన ప్రతీకమైన 
సుబ్రహ్మణ్య చేర్చి సబ్మతములుగా బహుక ప్రచారం చేశారు. భారతదేశంలో 
అన్ని ప్రాంతాలలోనూ ఏ దేవతను అరాధింధాలన్నా మొట్టమొదటిగా 
గణపతిని ఆరాధించడం ఆదారం, గణపతికి చేసే ప్రత్యేక పూజ ముందు 
కూడా పసుపుతో గణపతిని చేసి పూజు చేస్తాము. గణపతికి ప్రత్యేకమైన 
గుళ్ళు ప్రసిద్దమైనవి, మహారాష్ట్రలో ఎక్కున ఉన్నాయి. అయితే తమిళనాడులో 
ప్రతి వీధిలోనూ గణవకి దర్శనమిస్తాడు. గణవతి రూపాన్ని దర్శించిన 
మాత్రం దేతనే మనస్సులో అందరికీ ఒక అనిర్వచనీయమైన ఆనందం 
కలుగుతుంది, 

తమిళ భాషలో దైవత్రిన్‌ కురల్‌ పేర మొదటి ప్రచురించబడి ఇంగ్లీషులో 
ఏడు సంపుటాలుగా వెలువరించబడిన మా గురుదేవుల ఉపన్యానములలో 
అంబిక తరునాత ఎక్కువ పుటలు కేటాయించబదినది గణపతి పైననే. ఆ 
(ప్రవచనములు చదువుతుంటే స్వామివారికి వినాయకునిపై గల విపరీతమైన 
మక్కువ కన్పిస్తుంది. అనేక పురాణాల నుండి గ్రహించిన కథల ద్వారా వారు 


5-9-2012 


గణపతి తత్వమును, మహత్త్యమును తమకు మాగ్రమే సాధ్యమైన రీతిలో 
వృద్యంగా వివరించారు. పురాణాలలో శ్లోకములలో ఆరంభించి తమకు 
అత్యంత గౌరవ భాజమలైన అప్పయ దీక్షికులవారి, వారి వంశానికే చెందిన 
మన్నారుగుడి పెరియనా (రాజుశాస్ర్ర) మొదలైన వారు గణపతిపై వ్రాసిన 
శ్లోకములనుటంకించి విఘ్నేశ వైభవమును ఆవిష్కరించారు. 

భజన సంప్రదాయంలో గణపతితో అరంభించి అంజనేయస్వామికో 
ముగించడం ఆదారం. అదేవిధంగా దైవత్తిన్‌ కురల్‌ సంకలనం చేసిన శ్రీరాం 
గణపతి ప్రతి సంపుటము ముందు గణపతిపైన ఫ్రసంగములతో మొదలు 
పెట్టి హనుమంతునిపై గల ప్రసంగంతో ముగించారు. ప్రస్తుత గ్రంధములో 
ఈ ఏడు సంపుటములలోని గణపతి, మారుతీలపై చేయబడిన ప్రసంగములు 
ఒకచోట చేర్చి ఆంధ్రీకరించి ప్రకటించబడినవి. 

ఆదికవి నన్నయ్య అవతరించిన గోదావరీ తీర ప్రాంతమునకు 
చెందినవారయి, ఆ ప్రాంతపు సరళమైన తేట తెనుగును గుత్తకు పుచ్చుకొని 
నంస్మృతాలథ పండితులు శ్రీ దేవరకొండ శేషగిరిరావుగారు ఈ 
సంకలనమునకు అనువాదకులు. వయోవ్ఫద్ధులయి, శరీర చార్హత అంతగా 
లేనప్పటికీ కేవలము స్వామివారిపై గల భక్తి మాత్రమే బలముగా స్వామివారి 
'ప్రసంగములనేక సంపుటములుగా ఆంధ్రీకరిస్తున్నారు. 

దీని ప్రచురణ బాధ్యత శ్రీమఠమునకు అత్యంత అప్త శిష్యలయిన థ్రీ 
'మహావిద్యాపీరము, హైదరాబాదు వారు స్వీకరించారు. 

తెలుగువారికి మహోపకరమయిన ఈ కార్యమును విజయపంకంగా 
నిర్వహించిన అనువక్తలకు, ప్రచురణ కర్తలకు, అస్మదారాధ్య దైవతములయిన 
మహో త్రిపుర సుందర చంద్రమౌళీ్వరుల అనుగ్రహమున సకల (శ్రేయస్సు 
కలుగుగాకయని నారాయణ స్మరణ పూర్వకముగా ఆకీర్వదించుచున్నాము. 

ఇతి నారాయణ స్మృతి: 


విషయ సూచిక 
గణపతి 


అధ్యాత్మిక సత్యాల ప్రతిరూపం-2, ఒక ముసలి స్రీ - ఒక సీల్లవాడు-3, 
తమిళనాడు గొప్పదనం-7, అతడు సమస్త జగత్తునకు చెందినవాడు-10, 
'వవాయకుని గుర్తు-18, వ్రాతకు, వినాయకునకు గల సంబింధం-16, 
'వలంవురి వినాయకుడు-18, పెద్దింటి పల్లవాదు-22, వివ్యువు - 
అమ్మవారు-25, శుల్లాంబరధరం-26, కుమారస్వామి - అన్నగారు-29, 
ఇతర దేవకలు - స్వామిని కొలుచుట-80, ముఖ్యమైన చేవతగా-00, కొడుకే 
= తండ్రి నుండి పూజలందుకొనుట-31, తల్లిని అదుకొన్న తనయుదు-33, 
కుమార స్వామికి సాయం-25, రాముడు - వినాయకుదు-36, గణనాథుడు 
= కృష్ణుని పూజలందుకొసుట-38, త్యమంతకోపాఖ్యానము-38, సూర్యుడు. 
= వివాయకుడు-39, తవస్సు వల్ల దివ్యమజి -40, కృష్ణుని నీరాసక్తత-40, 
జాంబవంకుడు-43, కృష్ణుడు చంద్రుని చూచుటా44, నీలాపనిందలు 
శృన్ననకు-45, రహస్యాన్ని ఛేదించాడు-46, మణి-యువతి-4క8, 
'జాంబవంకునికి కృష్ణ సర సుఖం-49, మది - వివాహము-ర్‌1, స్రీలవల్ల 
శుక్వం-ర2, మరల విజయం - మరీ నిందాక్‌కి, జక్రారుడు - మణ-ర, 
నిందకు కారణం - నేరాబ-56, భాద్రపదం - పంచాంగంలో భేదాలు-57, 
(వశ్న-సమాధానం, కథలో కథ-58, చంద్రగర్వ భంగం-60, శాప ఫలం-81, 
శావ విముక్తి-69, భాలచందుదు-64, నంకట హార చతుర్ధి-65, 
కృష్ణుదూచంద్రుడు-$8, నింద పోగొట్టడానికి వరం-66, లీలా ఫలకం - 
లోజక్షేమం-67, ఒక్క శ్లోకం దాలు-68, నింద తౌలగింది-69, జయంతులు 
 ప్రత్యేకక-72, సారాంశం-72, దేవతలారాధిందిన దేవత-79, గజవక్రుని 
పూజ వల్ల విజయం-?3, పువ్వు = మసస్సు-73, ఏనుగు కాని ఏనుగు 
ముఖం కలవాడు-75, వాగీశుదెవడు-76, దేవతల విఘ్మూలను 
పోగాద్డినవాడు-?8,.తకహేకు న్యాయం-8], పొద పద్మం-82 అన్ని 


'ఫలాలూ అతడీయకపోయినా-85, అనేక దేవతల ఆపసరం-8?, ఇద్దరు 
తల్లుల ముద్దుల బిడ్డడు -కిర, ఒకనికి ఆర్థురు తల్పులు-90, అయ్యప్ప 
విషయంలో వివారం-$1, విఘ్నేశ్వరుడు రక్షించుగాక-95, చంద్రకళతో 
స్వామి ఆదుకున్న రోజు-96, బరువును దించుగాక ఆశీర్వదించుగాక-101, 
16 నామాలు-102, 16 గొప్పదనం-105, షోడళనామ శ్రోకాలు-106, 
నుముఖ-106, మానవముఖం కాక, ఏనుగుముఖం ఎందుకు 
వచ్చింది?-208, అనందరూపుడు-108, మంచి నోరు కలనాడు-109, ఏనుగు 
నోరు - దాని తత్త్యము-110, ఏకదంతుడు - త్యాగానికి వదర్శనం-110, 
అతనికో ప్రీత్వం-111, విఘ్నేశ్వర గాయత్రి-111, కపిల - తిరు చెంగట్టాన్‌ 
'కుదిలో వనాయకుడు-112, వాతాపిగణవతి = చారిత్రక వివరాలు-113, 
'గజానతత్వం - అగస్తుడు-116, గజ కర్షకుడు-118, వికటుడు-122, 
పవిత్ర ప్రదేశాలలో వికట వినాయకులు-123, వికటచక్ర విగాయకుడు-125, 
వి్సురాజు-125, ఆటంకాలను కలిగించినా ఒక వరమ లక్ష్యంతోనే-128, 
స్వీయానుథవాలు-126, ఇద్దరు వినాయకులు-128, ప్రసిద్ధ నామం-131, 
వి-అనే ఉపసర్ణ-182, రెంద్యూలలో వినాయకుడు-182, అమర నిఘంటువులో 
ఇతని వామాలు-18%, ధూమ్రకేతువు-134, గణాధ్యక్షుడు-136, 
'భాలచంద్రుడు-137, గణపతి = చంద్రుడు-139, గజాననురు-139, ఏనుగు 
యొక్క గొప్ప లక్షణాలు-109, జంకువులు - దేవతా సంబంధం-142, 
ముఖం = నోరు-144, వక్రతుందుడు-145, శూర్చకర్దుడు-146, 
హేరంబుదు-147, ఏనుగును పూజించిన సింహాం-149, ఐదు 
'ముఖాలున్నవానికి సింహం వాహనంగా-150, స్కంద పూర్వజుడు-151, 
కుమారస్వామికి అన్న గారవడం వల్ల గొప్పదనాన్ని సూచిస్తుంది-151, 
కుమారస్వామి జననం - అన్నగారి పాత్ర-152, సోదరుని వివాహంలో 
ఇతని పొత్ర-155, సోదరుని సన్నాసంలో ఇతని పాత్ర-156, కుమారస్వామి. 
- ఫల్రుతిలోని లాభాలు-167, స్మందనామ మహిమ-160, పెద్దన్నగారితో 
రోజును మెదలుపెదతాం-162, వినాయకుడు - తమికం-162, తమికనాదుకు 


విఘ్నేశ్వరుని సాహాయ్యం- 162, ముఖ్యమైన వైష్ణ క్షేతలు - వినాయకుని 
లీలలు-16క, దక్షిణాన్న్‌ చూసే ముగ్గరు చేవతలు-368 వినాయకుని 
లీలలలోని బెదిత్యం-168, భారతదేశ ప్రత్యేకత-170, పూజలో ఒక 
 థ్రమపద్ధతి - భక్తితో పూజ 171, గణీవని వల సంస్కృతి యెళ్ళు విస్ఫతి-172, 
ఎక్కువ అబయాలున్నవాదు-174, వినాయకుడు. - తమిళ భాష-174, 
మంచి మనస్సు, మాట ఇచ్చే దేవురు-175, సంస్కృతం - తమిళం-176 


భక్తి 

'భగవానుడు-179, స్వామీ అంటే-180, ప్రకృతిలో ఈశ్వర తత్వం-182, 
కర్ణ - భక్తులు-188, అకారంతో - ఆకారం లేకుందా -185, ఈశ్వరుడు-157, 
విగ్రహారాధన - జ్ఞానము-189, అలయాలలో పూజ-192, అలయాల 
వవిత్రత-194, అలయం - ద్రైవకార్యాలు-196, ఆలయం - 
వైద్యాలయం-197, ఐదు. ఇంద్రియాలు. - ఐదు ఉవచారాలు-200, 
భగవన్నామ మాహాత్యం-201, నమస్మారం-204, భక్తి-205, భక్తి దేని 
కోసం) -208, కారణం లేకుండా భక్తిని అభ్యసిందుట-210, ముక్తికి ముందు. 
భక్తి ఎట్లా ఉంటుంది? -212, వాది నాకిమ్ము-214, శంకరుల అభిప్రాయం 
- కక్తి లక్షణాలు-216, ఇష్టదేవత-219, 


హనుమ 

'ముందుమాట-223, సరస్వతి - శంకర - హనుమ విగ్రహాలు-225, 
'బలప్రదాత-229, మారుతి గౌప్పదసం-235, అంజనానందనుడు అజార్యాన్ని 
ప్రసాదించుగాక -238, అమరుడైన ఆంజనేయుడు-243, అతదజ్ఞాని, జ్ఞాన 
గురువు కూడా-245 


గణపతి 


తమిళనాడులో ఎక్కడ చూచినా వినాయకుడి గుడి కన్పిస్తుంది. స్వామిని 
పిక్టయార్‌ అని తమిళులు పిలుస్తారు. పెద్ద పెద్ద గుళ్ళు, గోపురాలు లేక 
పోయినా ఏ రావిదెట్టు క్రిందో మనకు స్వామి సాక్షాత్మరిస్తాదు. చాలాచోట్ల 
పందిళ్ళు కూడా ఉండవు. స్వామికి ఆకాశమే పందిరి. ఇంచుమించు ప్రతి 
గ్రామంలోనూ, అంతే కాదు, ప్రతి వీథిలోనూ అదుగదుగునా తమిళనాడులో 
స్వామి సాళ్షాత్యరిస్తాడు. సంఖ్యలో ఇతని తరువాతనే మిగతా దేవతల విగ్రహాలు, 
ఇతడు పార్వతీ పరమేశ్వరుల ప్రథమ సంతానం. తమిళంలో కొడుకుని పిళ్ళ 
జని అంటారు. గౌరవంతో బహువచనం ప్రయోగించినపుడు పిళ్ళియార్‌ 
అంటారు. 

వినాయకుని తమ్ముడే కదా కుమారస్వామి! కాని పిక్ళెైయార్‌ అన్నట్లుగా 
గౌరవ సూచకంగా బహువచనం వాడి కుమారర్‌ అని పిలువరు. కుమారన్‌ 
అనే పిలుస్తారు. ఇతని కంటే పెద్దవాడు కనుక వినాయకుని పీక్షియార్‌ 
ఆంటారు. 

ఇట్లా ఇగత్చితరులైన పార్వతీ పరమేశ్వరులకు మొదట పుట్టినవాదై, దేవుడై 
'నుతింపబడ్డాడు. కనుక ప్రతి దానికి ఇతడు మొదలైనాడు. ప్రపంచం జీవులు 
అన్నీ ప్రణవం నుంది వచ్చాయి కదా! అట్టి ప్రణవానికి కనబడే రూపమే. 
నున స్వామి, అతని ఏనుగు తల, వంకర తిరిగిన తుండం చూస్తూ ఉంటే 
'భణవాకారంగానే కన్పిస్తాడు. 

ఇట్లా మొదటి పిల్లవాదై, పిల్లనానిగా కనబడే వాడై, ప్రజవాకారుదై, 
'భస్తల నుద్ధరించుటలోనూ మొదటివాడై వెలుగొందుచున్నాడు. అవ్వైయార్‌ 
ఆనే తమిళ కవయిట్రి ఇతని భక్తురాలు. ఇతక్జి ప్రణవాకారంగా రెండు. 
కనుబొమల మధ్య ధ్యానిస్తూ ఉండేది. వివాయకర్‌ అనగళ్‌ అని ఆమె వ్రాసిన 


.అమ్మతవాణి పంచమ భాగము) 


గ్రంథంలో యాగశాస్త్ర సారాన్ని వివరించింది. దీనిని పారాయణ చేస్తే 
జ్ఞానం పట్టుబరుతుంది. ఈమె గురించి ఒక కథ చెబుతారు. సుందరమూర్తి 
స్వామి, చేరుమూన్‌ పెరుమాళ్‌ నాయనార్‌ అనే భక్తులు కైలాసానికి 
ప్రయాణమయ్యారు. నీవూ వస్తావా అని ఈమెనడిగారు. ఆ సమయంలో 
వినాయకుడ్డి పూజిస్తూ ఉండేది. మీకో ప్రయాణం చేయడానికి నేను 
తొందరపదడం లేదు, వినాయకుణ్ణి పూజించడమే నాకు కైలాస యాత్రతో 
సమానమని ఆమె అనగా వారు ప్రయాణం సాగించారు. ఈమె భక్తికి 
మెచ్చుకొని వినాయకుడు తన శుందంలో ఒక్క ఉదుటున కైలాసానికి చేర్చాడు. 
'అవ్వైయార్‌ తరువాతనే వారిద్దరూ కైలాసానికి చేరుకున్నారు. ఇట్టి విచిత్ర 
సంఘటనను అరుణగిరినాథుడు కన తిరుప్పుగర్‌లో పళనికే తాన్ని పేర్కొంటూ 
శేరరాజులు కొంగునాడు ప్రాంతాన్ని పరిపాలించేవారనే సందర్భంలో ఈ 
కథను పేర్మొన్నాడు. 


ఇట్లా భక్త నులభుదు మన స్వామి, 


ఆధ్యాత్మిక సత్యాల ప్రతిరూపం 

'వినాయకునకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, ఎన్నో అధ్యాత్మిక 
సత్యాలను వెల్లడిస్తుంది. 

'వినాయకునకు ముండు ఎందుకు కొబ్బరి కాయలు కొడతాం? దీనికొక 
కధ యంది. ఒకనాడు నీ తలని బఖీయనలసిండిగా తం ద్రిడెన పరమేశ్వరునే 
అడిగాడట. దానికి బదులుగా మూడు కన్నులున్న కొబ్బరికాయను శంకరుడు 
సృష్టించాడట. శంకరునకూ మూడు కస్టులే కదా! ఆతని తలకు బదులుగా 
ఇట్లా కొబ్బరికాయలను కొడతాం. 

దానిని నేలమీద కొదిలే ముక్క చెక్ళలౌతుంది కదా! అయిలే అ ముక్కల్ని 


ముఖ్యంగా ఎవరేరుకుంటారు? 1941లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు 


గణపతి 


వస్తోంది. నాగపట్టణంలో చాతురస్య దీక్షలో అప్పుడున్నాను. కొబ్బరికాయలను. 
కొడుతూ ఉందడం, విల్లలు మూగడాన్ని చూసాను. జనులు 
కిటకిటలాదుతున్నారు. చోట లేదు, పాండి పొండని పిల్లన్ని పెద్దలు 
శరుముకున్నారు. ఒక పిల్లవాడు ముందుకు వచ్చి కాయను కొట్టిన తరువాత 
ఈ ముక్ళన్ని పరుకోవద్దని అనడానికి నీవెవరని గద్దించాడు. అతని ధోరణి 
చూసి అతడన్నది సబబే అనిపించింది. 

కాయ (బ్రడ్డలైకే దానిలోంచి అమృతం వంటి నీరు వస్తుంది. ఇట్లా 
బద్దలు కొట్టడం మన అహంకారాన్ని బ్రద్దలు కొట్టినట్లనిపిస్తుంది. ఇక 
స్వామి తల, ఏనుగు తల, అతడు స్థూకాయడు కూడా. పుష్టిగా ఉంటాడు. 
పిల్లలు బాగా తిని బొద్దుగా ఉంటే చూడడానికి ముచ్చటగా ఉంటారు కదా! 
అతని చేతిలో మోదకం ఉంటుంది. కడుపునిండా తిసండని, తన మాదిరిగా 
పుష్టిగా ఉండందని సూచిస్తోంది ఆ ఆకారం. 

గణపతి ఎంత స్టూబకాయురో అతని వాహనం, ఎలుక అంత చిన్నగా. 
ఉంటుంది. మిగతా దేవతలకు ఏ వద్దో, సింహమో, గుజ్బమో, పక్షియో 
వావానంగా ఉంటుంది. వావానాన్ని బట్టి దేవతల గొవృదనం 
ఆధారపడుకుండా? దేవతను మోసే భాగ్యం వాహనానికే కనుక అంత 
'స్థూలకాయుడూ ఎలుక వాహనంపై దానికి భారం అనిపించకుందా తేలికగా 
ఉంటాడు. భక్తుల హృదయాలలో తేలికగా అధివసించడా? 

ప్రతి ఇంతువుకీ ఒక్కొక్క శరీరావయవంపై మక్కువ కళ్గియుంటుంది. 
'చమరీ మృగానికి తన తోకపై: నెమలికి తన పింఛంపై మక్కువ మరి 
ఏసుగునకు దేనిపై మోజు? అది దంతాలను పరిశుభ్రంగా, తెల్లగా 
ఉంచుకొంటుంది. ఇక ఏనుగు తల ఉన్న గణపతి ఏం చేసాడు? అట్టి 
ప్రియమైన ఒక దంతాన్ని పెరికి ధర్మాన్ని ప్రవచించే భారతాన్ని వ్రాయడానికి 
ఉపయోగించాడు. అందం, గర్వ సూచకమైన దంతాన్ని ధర్శవ్యాయాలను 


_అిమ్మతవాణి (పంచమ భాగము) 


'ప్రవచించే భారతాన్ని లిఖించడానికి త్యాగం చేసినట్లే కదా! గజానునకు 
(వ్రాయటానికి సాధనాలు కావాలా? దేనినైనా ఉపయోగించవచ్చు కదా! 
ప్రియమైన దంతాన్నే వాదడాన్ని గుర్తించండి. ఒక సందర్భంలో దంతంతోనే 
ఒక అసురుజ్డి సంహరించాడు. అప్పుడది ఆయుధం. భారతం ట్రాసేటపుడది 
ఒక కలం. 

చంద్రుజ్డి, సముభ్రాన్ని, ఏనుగును ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనే 
అనిపిస్తుంది. భక్తులకు అనందాన్ని కల్గించడం కోసం ఏనుగు తలతో 
సాక్షాత్మరించాదు. ఇది అందంలో దాగిన సత్యం. దీనిని ఆస్వాదించడంలో 
మనకు తృప్తీ ఉండడని సూచిస్తుంది. ఆయన అనండంనుండే 'ప్రభవించాడు. 
ఎప్పుడు? భండాసురుడు విఘ్న యంత్రాన్ని ప్రయోగించి అమ్మవారి సైన్యాన్ని 
'అడ్డుకొనగా శంకరుడు అమ్మవారిని సంతోషంతో చూసాడు. అప్పుదు పుట్టిన 
వాదు స్వామి, ఇతదు విష యంత్రాన్ని ఛేదించి శల్లికి సంతోషాన్ని కల్గించాడు. 
విశ్వ సృష్టికి కారణభూతుడయ్యాదు అని ఒక కథ. 

ఏ దేవతను కొలిచినా ముందుగా వివాయకుని అశీర్వదనాన్ని అనుగ్రహాన్ని 
కోరుకుంటాం కదా. ఇతడే ప్రథమ దేవుడని, ఇతి పూజించాలని అనేవారిని 
గాజపత్యులని అంటారు. 

గణేశుని ఎదురుగా చెవులను పట్టుకొని గుంజిళ్ళు తీస్తూ ఉంటారు. 
దానికొక చమత్కారమైన కథ ఉంది, మన స్వామి, విష్ణువు యొక్క మేనల్లుడు. 
'ఒకమాటు కైలాసానికి విష్ణువు వచ్చినప్పుడు అతని చేతిలో నున్న చక్రాన్ని 
'మ్రింగివేసాడట. ఎట్లా తిరిగి పొందాలని జలోచించాడు విష్ణువు. వినాయకుడ్ణి 
నవ్వించడం కోసం రెండు చెవులూ పట్టుకొని, గుంజిళ్ళు తీసాదట. ఆది 
చూసి పకపకా నవ్వాడు గణపతి. చక్రం నోట్లోంచి ఊడి పడింది. 


4 


కంప 


'ఇట్లా చేతులతో చెవులు మూసుకొనదాన్ని తమిళంలో తూస్వుకరణం 
అంటారు, సంస్కృతంలో దోర్భికరణ పదానికి వళ్ళి. అంటే రెండు చేతులతో 
చెవులను పట్టకొనుట. = 

విఘ్మాలు లేకుందా ఉండడానికి అట్టి వినాయకుణ్ణి కొలిచి సకల 
'శ్రేయస్సులను పొండుదాం. 


ఒకముసలిస్తే- ఒక పిల్లవాడు. 

ఒక ముసలి స్రీ ఉండేది. సాధారణంగా ముసలివాళ్ళు కాళ్ళు చాపుకొని. 
ఒక మూల కూర్చొని ఉంటారు కదా! కాని ఈమె అట్లా కాదు. తమిళనాడు. 
అంతా ఊరూరా తిరిగేది. వీథి వీధి తెరగేది. ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో 
ఊరంతా కలియతిరిగేది, అమె కథను చివర చెప్పుకొందాం. 

ఒక చిన్న పిల్లవాడున్నాడు. ఆరోగ్యకరంగా చూడముచ్చటగా ఉంచేవారు. 
పిల్లలు ఆదుకూ పారుతూ ఒకరోట కూర్చోకుండా అల్లరి చేస్తూ ఉంటారు 
కదా! కాని ఈ పిల్లవాడు వాళ్ళకు విరుద్దంగా ఒకమూల కూర్చొని ఉందేవాడు. 
'కూర్చున్నరోటునుండి అణుమాత్రం కదిలేవారు కాదు. 

వింత ముసలి స్రీ, వింత పిల్లవాడు. ముసలి స్రీ పిల్లవాళ్ళలా, పిల్లవాడు 
'ముసలివాళ్ళలా ఉందడం వింతయే కదా! 

'విసుగూ విరామం లేకుండా ముసలి స్రీ తిరగడానికి ఐలాన్ని ఈ 
పిల్లవాదిచ్చాదు. ఎవడా పిల్లవాడు? 

'అతదే మన గణపయ్య, అట్లా కదలని వానిని కల్లు పిళ్ళైయార్‌ అని 
తమిళంలో అంటారు. అంబే కదలని వినాయకుదన్నమాట. 

అతనికే గణేశుదని, గణపతియనే పేర్లున్నాయి. శివుని గణాలకు అధిపతి 
కనుక ఆ పదాలు వచ్చాయి. ఇతని కంటె మరొక అధిపతి లేదు, నాయకుడు. 


5 


అమృతవాణి పంచన భాగము) 


లేడు కనుక ఇతడు గణపతి, గణేతడు, వినాయకుడయ్యాడు. విగత నాయకుడు. 
వినాయకుడు. సంస్కృతంలో 'వో అనే ఉప్లకు రెందర్భాలున్నాయి, విశేషనుని, 
విగతమని అర్థాలు. విగత నాయకుడూ, విశేష నాయకుడూ అతడే. 

అన్ని విఘ్నాలను పోగొదకాడు కనుక విఘ్న నాయకుడు. చేసే పనులలో 
విఘ్మాలుందకూడదని విఘ్నేశుని ముందుగా పూజిస్తాం. మొదట పూజ 
ఇతనికే, 

'గజముఖుదని, గజరాణనే నామాలు ఏనుగు ముఖం కలవాడగేటలేత 
వచ్చాయి. 

'ఏనుగునకు దాలా బలం. అంత మాథ్రంచే ఒక్క ఇంతువునూ బాధ 
పెట్టడు. బర్మా, కేరళ ప్రాంతాలలో పెద్ద పెద్ద దుంగల్ని మోస్తుంది. అట్లాగే 
వినాయకుడూ బలవంతుడే. ఇతడూ హాని చేయడు, మందినే చేస్తాడు. అది 
బాగా తెలివైన జంతువు. దాని స్మరణ శక్తి కూడా గొప్పదే, అట్లాగే 
వినాయకుడి కూడా. 

ఏనుగు ఏ వని చేసినా అందంతో తొణికిసలాదుతూ ఉంది. డాని నదకే 
ఆందంగా ఉంటుంది. ఆది తినే పద్ధతి, చెవుల నాదించదం, తుండాన్ని 
మధ్య మధ్యలో ఎత్తడం, - ఇట్లా ఏది చూసినా ముచ్చటగా ఉంటుంది. 
(అంతమైన ముఖం. చిన్న ఏనుగులైనా చూడ ముచ్చటగా ఉంటాయి. మళ్ళీ 
మళ్ళీ చూడాలనిపించే జంతుపు ఏనుగు. 

అట్లాగే చిన్న పిల్లవాణ్డి తజరు చూస్తూ ఉంటాం. ఎన్నిసార్లు చూసినా 
తృప్తి ఉండడు కదా! అట్లే ఏనుగుల లక్షణాలు, పబవాని లక్షణాలు కలబోసిన 
మూర్తి మన స్వామి. ఫిల్లవాని అమాయక ప్రవృత్తి, మంది మనస్సు, 
ఏనుగుకున్న అలం, బుద్ధి అందం అన్నీ కలబోసిన మూర్తి మన స్వామి. 

కంఠం దిగువున నరరూవం. పైన జంతురూవం. అట్టివాదు 


' చేవతలందరికంటె ముందుగా పూజలందుకుంటున్నాదు. 


[| గంపకి, 


'ఈ నర జంతు రూపంలోనూ, విరుద్ద రూపాలలోనూ అందం 
'దాగియంది. మంచి చెడులు కలబోసిన మూర్తి. విరుద్ధ గుణాలు సంగమించిన 
'మూర్తి. ఒక చేత్తో మోదకం, మరొక చేతిలో విరిగిన దంతం. ఒక చేతిలో 
ర్త స్వరూపమైన మోదకం ఒక చేతిలో అపూర్హమైన దంతం. ఉండ్రాళ్ళని 
'మోదరాలని అంటారు. అంటే సంతోషాన్ని కలిగించేవి. 

మరొక భేదం ఉంది. ఇతడు పిల్లవాడు, ఆపైన (్రహ్మదారి. ఏముగుగా 
కనబడి వల్లి బెదిరించి సోదరుడైన సుబ్రహ్మణ్య స్వామితో వివాహమయ్యేటట్లు 
చేసాడు కూడా. వివాహం కానివారు, వినాయకుణ్ణి సేవించడమూ ఉంది. 
ఏమిటి దీనర్ధం? అతదు వివాహం చేసుకోకపోయినా, చేసుకోవడం ఇష్టం 
'లేకపోయినో ఇతరులకు వివాహం చేసే లక్షణముంది. ఇది దయను 
నూరిస్తోంది. అంటే మనలను ఉద్దరిస్తున్నాడు. అతడు కదలకుందా 
మెదలకుండా ఉండి భక్తులను ఎత్తుపై కూర్చొండబెదుతున్నాదు. అంటే 
ఉద్దరిస్తున్నాడు. లోగడ చెప్పిన అవ్వెయార్‌ని తాను కూర్చుంది తన తుండంతో 
ఆమెను కైలాసానికి చేర్చాడు కదా! 

ఇట్లా భావించిన కొద్దీ క్రొత్త క్రొత్త ఊహాలు మన మదిలో మెదులుణాయి. 
గణపతి మనం ఊహించని దానికంటె అపారమైన దయను వర్షిస్తాదు. 

పిల్లల్ని దేవుడ్జి ఒక విధంగా చూస్తాం. పిల్లలో దేవుడున్నాడని అంటారు. 
పిల్లలు నలుమూలలా తిరుగుతారు. కానీ ఈ పిల్లవాడు తిరగకుండానే 
ముందుదెప్పిన అన్వను ఉద్దరించాడు. అన్వైయార్‌ కదలలేని ముసలి 
వయస్సులో తమిళవాడంతా తిరిగి ధర్మప్రచారం చేసింది. 


తమిళనాడు గొప్పుదశం 
తమిళనాడుకి అపారమైన సేవ చేసింది అవ్వైయార్‌. కు వాటికీ సదాచారం, 


భక్త ఈ ప్రాంతంలో ఉన్నాయంటే అది అంతా ఆమె పెట్టిన భిక్షయే. 


 అమ్మతవాణి (పంచన భాగము) 


అవ్యకవాతియంచము భాగము 
సదాచారం, భక్తి అవేవి చిన్ననాటినుండీ అలవడాలి. అవి భావి జీవితాన్ని 
సన్మార్గంలో నడిపిస్తాయి. ఎందరో కవులున్నా వారందరూ పెద్దలను దృష్టిలో 
పెట్టుకొని కావ్యాలు ట్రాసారు. వారి కవికాశక్తికి ఏమాత్రం తీసిపోకుండా, 
'యోగశావ్ర నిపుణురాలైన జ్ఞానియై యుండి చిన్నపిల్లల బాగుకోసం 
కవితలల్లింది. ఆమె పాటలు పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దాయి. 

'ఒక అవ్వ తన మనుమలనెట్లా దీర్చి దిద్దుతుందో అవ్వైయార్‌ కూడా. 
'జగత్భుంటుంబాన్ని అట్లా సాకింది. 

అపారమైన ప్రేమవ్ల బ్రాయడంచే తరాలు గడిలినా చెక్కు చెదరకుందా, 
'మానవ్వల మనస్సులలో ఆమె బాసిన 'ఆతిమాడి' ప్రాథమిక బాలశక్షయంది. 

'ముందు పూజ చేసేది వినాయకునికే మొదట చదువవంసిందీ ఆ 
పుస్తకాన్నే 

'వేయి సువక్చరాలనుంది ఆ పాటలు ఈ నాటికీ వినబడుతున్నాయంటే 
ఆమె చూపిన ఢమ, డయలే కారణం. సత్యాన్ని సూటిగా, నాటుకొనే 
రీతిలో చెప్పి పాడింది. తమిళనాడులో ప్రసిద్ధి పొందిన కంబడు, పుగళేంది, 
'ఇకాంగో రచనలు చదువని వారుండవచ్చు గాని అవ్వైయార్‌ బ్రాసిన పాటి 
'రానివారుందరు. 

ఆ మాటలలో శక్తి ఎట్లా వచ్చింది? మాటలలోనే కాడు, దేహంలోనూ 
ఆమెకు బలం ఉంది. గ్రామగ్రామాన పిల్లల్ని ప్రోగులేసి పాటలచే వారిని 
ఉత్తేజశుల్ని సిన దొడ్డ తల్లి, ఎన్నివేలమందిని, లక్షలమందిని కలుసుకుందో! 
ఈ శక్తి ఇంతా ఎక్కణ్డంచి వచ్చిందనుకొంటున్నారు? అంతా వినాయకుని 
నుండే సుమా! 

ఆ వీల్ల డేవుణ్ఞి కొలిచి విన్నతనంలోనే మునలిడైపోయింది. 
ఎందుకారూవం వచ్చింది? ఆమె పడుచుగా ఉన్నా, నడి వయస్సులో ఉన్నా 


ఇ 


గంపతి. 


ఎవర్నో ఒకర్ని వివాహమాడవలసి వస్తుంది కదా! సాధారణ కుటుంబ 
జీవనం ఆమె భక్తికి ఆటంకమై పోయేది. అందువల్ల ముసలితనాన్ని ఏరికోరి 
వరించింది. 

'మన గణపతేమో సుబ్రహ్మణ్యునకు వివాహం చేయించి అవ్వైయార్‌ని 
ముసలి దానిని చేసి పెళ్ళి లేకుండా చేసాడు. 'ఎవరేది అదిగితే దానినే 
ఇస్తాడు. ఆయన పిల్లలకు ఇష్టమైన దైవం కూడా. అందువల్ల అమె రచనల 
వల్ల పిల్లలు బాగు పడాలని ఆమెకు ముసలి దనాన్ని ప్రసాదించాడు. పెళ్ళెతే 
'ఒక కుటుంబానికే పరిమితమై ఉండేది. ఇప్పుడేమో తమిళనాడుకు, 
అంతేకాకుండా తరతరాలకు తల్లియి విలసిల్లింది. 

నిరంతరం వినాయక స్మరణ, పిల్లలకు హిశలోధ - ఈ రెండే ఆమె 
భవృత్తిలో కన్పిస్తాయి. 

'ఆమె తమిళనాడంతా తిరిగితే, నేనేమో దేశమంతా తిరిగాను, ఎక్కడ 
చూసినా తమిళనాడులోనున్న వినాయకి ఎక్కడా కనబడలేదు. వినాయకళ్తి 
తీవ్రత ఇక్కడ మెండుగా ఉంది. 

పెద్ద పెద్ద ఆలయాలు, గోపురాలు తనకు కట్టబెట్టాలని గణపతి 
'ావించడు. ఒక చిన్న సన్నిధి దాలు. పూరిపాక వేసినా, లేదా దిన్న అద్భాదన 
కల్పించినా అదే పదివేలుగా భావిస్తాడు. అదీ లేదనుకోండి, ఏ చెట్టు నీదనో 
ఉంటాడు. భక్తులనాదరించి ఎక్కడ చూసినా నంతోనకరమూర్తిగా 
సాక్షాత్యరిస్తాదు. 

దీనికంతటికీ అవ్వైయార్‌ కారణం. ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడ 
వినాయకుని గుడి వెలియవలసిందే. తమిళనాడు ప్రత్యేకతలను గురించి 
చాలామంది పరిశోధకులు ఏవేవో బ్రాస్తారు. నా దృష్టిలో దీనినే ప్రత్యేకతగా. 
భావిస్తున్నా 


అస్ముకబాతే (ంచకు భాగము) 


అతడు సమస్త జగత్తునకు చెందినవాడు. 

సాదాసీదా జనులందరికీ అందుబాటులో ఉంటాడు గణవయ్య, 
'పసపతోనో, మట్టికోవో, గోమయంతోనో అతని విగ్రహన్ని చేసి పూజించవచ్చు. 
మట్టి ప్రతిమ రూపంలో, శిలా రూపంలో సాధారణంగా సాక్షాత్మరిస్తాడు. 

మిగతా దేవతలకు బోలెడంత తతంగం ఉంది. ప్రాణ ప్రతిష్టలు మొదలైన 
హడావిడి యంది, కాని గణపయ్యకై అంక శ్రమ పడనవసరం లేదు. 

'మిగకా దేవతలను పూజించాలంటే పలానా కాలంలో, స్నానం చేసి, 
పూజా సామాగ్రితో బయలు దేరాలి. వెళ్ళినా తిన్నగా మూర్తి దగ్గరకు వెళ్ళలేం. 
దూరంగా ఉండే దర్శనం చేసుకోవాలి. ఇవేమీ అక్కరలేదు మన స్వామికి. 
'చేశంతో కాని, కాలంతో కాని నిమిత్తం లేకుండా చేయెత్తి మొక్కితే చాలు, 
పలుకుతాడు. విగ్రహం కనిపిస్తే చాలు, అప్రయత్నంగా చేతులెత్తి మొక్కుకాం. 
'కేతులకో చెవులను తాకిస్తాం. గుంజిళ్ళు తీస్తాం. పని ముగించుకుని కదిలి 
పోతాం. చిత్తానికి శాంతి సమకూరుతుంది. 

అతని ఆలయం ఒక గదిలో ఉంటుంది. కాబట్టి ఎవైనా సమీపించవచ్చు. 
'జేవాలయ ప్రవేశం అంటూ చట్టాలవసరం లేదు కూడా. మిగతా దేవతల 
'మందిరాలకు ప్రహరీ గోదలని, అంతరాళ మంటవమని, ముఖమంటపమని, 
గర్భగుడియని ఏవేవో భేడాలుంటాయి. ఇవేమీ లీవు మన స్వామికి, 


(యోగశాస్త్రం ఉంది కదా. అది నరాలపై ప్రభావాన్ని చూపుతుంది. 
నరాలను శద్ధి చేసే ప్రక్రియ నందిస్తుంది. ప్రాణాయామం ఎట్లా చేయాలో, 

ఎట్లా మన శరీరాన్ని నంచి ఆసనాలెట్లా వేయాలో చెప్పి నాడీ శుద్దిని 
నేర్పుతుంది. అ (శ్రమ లేకుందా ఆప్రయత్నంగా స్వామికి నమస్మనించేటపుడు 
'చేకులు ఫాలభాగాన్ని తాకుట, చేతులు చెవులను స్పృశించుట, గుంజిళ్ళు 


న్‌ గూవతి 


తీయుట మొదలగు వాటివల్ల నరాలలో ఒక దైతన్యం కలిగి మనలో అనుకూల 
'భావాలేర్చడతాయి. మనకు (శ్రద్ధా విశ్వాసాలుంటే మనమీ మార్పులను 
గమనించవచ్చు కూడా. 

అవ్వైయార్‌ పిల్లలకై పాటలు బ్రాసినా కొన్ని పాటలు యోగ రహస్యాలకో 
ఉంటాయి. పెద్దలే అర్థం చేసుకోలేని రీతిలో గూధార్థాలతో ఉంటాయి. 
తమిళంలో వాటిని వినాయకర్‌ అవగళ్‌ అంటారు. సూక్ష్మంగా అవగళ్‌ 
'స్తోతమంటారు. 

ఆమె వ్రాసిన ప్రోతం చదివితే ఆమె, వినాయకుదూ ఇద్దరూ గుర్తుకు 
వస్తారు. ఈ స్తోతాన్ని గుడికి వెళ్ళి చదవండి. 

అందరూ స్వామికి చెందినవారే. అందరికీ ఆయన చెందినవాడే. శాస్త్రాలు 
చదువని సామాన్యునకూ అందుబాటులో ఉంటాదు. మిగతా ఆలయాలలో 
(ప్రసాదాన్ని పంచిపెట్టేటవుడు ముందుగా పెద్దలకు ఇస్తూ ఉంటారు. కాని 
స్వామి ముందు కొట్టిన కొబ్బరి ముక్కలు పీల్లలకూ, బీదలకే. అర్ధమయినా 
కాకపోయినా ఆమె స్తోత్రాలను చదవంది 

(అరి తమిళనాడు భక్తులకు వొతబోధ చేసారు స్వామి. తెలుగులోని 
పాటల్ని వద్యాల్ని మనం చదవవచ్చు] 

ఒక అందమైన పెట్టె దొరికిందనుకుండాం. అందులో ఎన్నో 
రత్నాలున్నాయి. దానిని తెరవడానికి మనదగ్గర తాళం చెవులు లేవనుకుందాం. 
చెవులు లేవని పెట్టెను పారవేస్తామా? తీరా తాళం చెవులు దొరికిన తరువాత 
'బాధపడమా? అట్లాగే అమె వ్రాసిన పాట అట్టిది, అందరము తెలియకపోయినా 
భద్రపరుచుకోవాలి. అనగా కంఠస్థం చేయాలి. యోగ రహస్యాలున్న పాటలు 
అర్ధం కాకపోయినా శక్తితో పాడితే ఆ స్వామియే ఏ నాటికో తెలియపరుస్తాడు. 


అన్యుతకాణి (పంచమ భాగము). 


అందరికీ ఇస్టుదని అన్నాను కదా, శివునకు సంబంధించిన ఈశ్వర 
'వింగం, అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామి, విష్వాలయంలో ఉండను కాని 
వినాయక (ప్రరిమలు మాత్రం ఉంటాయి. ఆయన శివ కుటుంబానికి 
'చెందినవాడైనా! గమనించారా! అజ్జి తమిళంలో శుంబీక్కై ఆళ్వార్‌ అని 
'అంటారు. కనుక అకతీ అందరూ ఆదరిస్తారని లేలింది కదా! 

అందువల్లనే జైన బౌద్ద ఆలయాల్లోనూ అతజ్జీ కొలుస్తారు. ఈశ్వర 
లింగం తమిళనాడులో మాదిరిగా ఊరూర, వీథివీధినా మిగతా ప్రాంతాలలో 
ఎవ కనబరకపోయినా ఈ విశాల భారకదేశంలో 'సిద్ధ పూతాలలో 
'ఉయన మూర్తులుంటాయి. ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చి భక్తావేశంతో 
గణపయ్య కన్యాకుమారిలో ఉన్నాడు, హిమాలయంలోనూ ఉన్నారని అన్నాదు. 

మన దేశంలోనే కాదు, జపాన్‌, మెక్సికో, ఇంఠా ఎన్నో దేశాలలో 
 ప్రతృక్షమౌతాడు. ప్రపంచంలో చాలాదేశాలలో ఎక్కడో ఒకచోట,  సాక్షుక్యరిస్తూనే 
ఉంటాను 

'జగత్తునకంతటి కీ చెందిన ఈ దేవునికి ధనవంతులు వివిధ 
నైవర్యాలనర్చించి పిల్లలకు పంచి పెట్టండి. పిల్లలు పఫ్టిగ, బొద్దుగా ఉందాలి 
'కాలద్టి ప్రతి భారం, స్వామి ముందు కొబ్బరికాయలను కొట్టండి. పిల్లలు 
'బాటిని ఏరుకుంటూ ఉంటే వారి ఆనందాన్ని గమనించండి. ఇట్లా ఉంటే 
అందరిపై స్వామి అనుగ్రహం చూపిస్తాడు. 

వయసు మీరిన కొద్దీ ఏవో బాధలు, సమస్యలుంటాయి. కడ్డి కొలిస్తే 
అన్నిటినుండీ వముక్తులమౌతాం. అతని మాదిరిగా నప్వు ముఖంతో ఉంటాం. 
అశని పేర్లు సుముఖడని, ప్రసన్న వదనుడని ఉన్నాయి కదా. మనం నిజమైన 
భక్తిని చూపీంచగలిగితే మనకూ ఆ ప్రసన్నముఖర్వం వచ్చి తీరుతుంది. 

అందరూ ఆలయాలకు వెళ్ళడం, కొబ్బరి కాయలను కొట్టడం, స్తోత్రాలను. 
చదవటం మొదలు పెడితే ఇంకా గణేశ ఆలయాలను కట్టవలసి వస్తుంది. 


12 


వతి 


'కొందరు క్రొత్తగా వినాయకాలయాలను కడుతున్నారని హడావిడి చేస్తారు. 
'జక్కాక్ళప్పుడు క్రొత్త విగ్రహాన్ని కట్టడానికి బరులు ఎక్కరిదో దొంగిలిందుకొని 
వచ్చి కట్టారనేమాట వినిపిస్తూ ఉంటుంది. ఆసలు దొంగతనమే కూడడు. 
కదా! అందులో దేవతా విగ్రహాన్నా? ఆ మాట ఎందుకు వచ్చింది? 
దొంగిలిస్తాకని, అంటే అక్కడి ప్రజలింకా అప్రమత్తురై ఉంటారు కదా. ప్రజలలో 
అట్టి జాగరూకత ఉండాలనే హితలోధ. 
వినాయకునిగుర్తు 

తమిళులు వ్రాయడానికి మొదలు పెట్టినపుడు వినాయకుని గుర్తు 
ఉంచుతారు. ఏదో గ్రంథ రదనకే కాదు, చిన్న ఉత్తరం ముక్క భ్రాయాలన్నా 
'ఈ గుర్తు నుంచుతారు (తెలుగునాడు శ్రీరామ అని ్రానినట్లుగా) అంతేకాదు, 
ఏ పని మొదలు పెట్టినా వినాయకుడ్డి అందరూ స్మరిస్తారు. విఘ్నాలు 
లేకుందా ఉందదం కోసం. 

ఈ పై గుర్తు ఎట్లా ఉంటుంది? అద్ద చంద్రాకారంగా. అంటే దానర్థం, 
మన బ్రాతమన్నాతో ముగియకూదదనే. 

ఓంకారం వ్రాస్తే నాగరిలిపిలో 'ఓ' తరువాత అర్ధ చంద్రాకారం గుర్తు 
ఉంటుంది కదా, తమిళంలోనైనా గ్రంథ లిపిలో వ్రాసినా అంతే. అసలు 
'ప్రణవమే వినాయకుని నుండి వచ్చింది కదా! 

ఓని దేవ నాగరిలిపిలో 'ఊ బ్రాసిన తరువాత వధ్రంగా ఒక్‌ గీత గీసి 
'దానివై అర్ధనంద్రాకారం ఉంటుంది. ఏనుగు తుండమూ వడ్రంగానే ఉంటుంది. 
ఇందువల్ల అతడు వక్రతుండుడు. వంకరను సూచించదాన్ని పూర్తి చేస్తే 
నిందు నున్నగా కన్పిస్తుంది. అంటే ఈ ప్రపంచము, మిగతా లోకాలు, 
నక్షకాలు, మొత్తం బ్రహ్మాండం అంఠా గుండ్రంగానే ఉంటుంది. అండం 
అనగా గుద్దు, గుండ్రంగానే ఉంటుంది. అంటే బ్రహ్మాండమూ (జే 

19 


'చుతవాడి యంచు భాగము) 


పర్ణ స్వరూపుడూ ఆయనే, శూన్య స్వరూపుడూ ఆయనే. ఈ సున్న 
ఉన్ని, లేని దానిని పరమాత్మ స్వహావనునే హాలిస్తంది. విరాయుకునిక 
టి పదార్థముకో ఉండే ఉం్రం గుండ్రంగానే ఉంటుంది దానిని 
హూర్ణమంటాం, అట్టి పూర్ణ స్వయూపని అర్జవందాకారునిగా మాచిస్తాం. ఇదే 
అన్నిటిని పూర్ణంగా చేస్తుంది. 

'ఇతని గుర్తు వంకరగా ఉంది తివృనైన గీతతో (౨) ముగుస్తుంది. 
హర్ణర్వమైనా హావ్యత్వమైనా షకంగావే ఉంటూ అతడు తిన్నగా నన్నారు 
అ గీత సూరిస్తంది. వానికి వికద్ధం అర్దవం, అనగా బుజుశ్వం. ిర్గూము, 
'వగుణత్వము నిర్భణ బ్రహ్మ తర్వాన్నే సూచిస్తాయి. 

'ఇక 'ట అనే అక్షరం, ప్రజవంలోని మధ్యాక్షం. అ+ఉశమ లకో 
ఓంకారం, 'ఆ సృష్టిని, 'ఉ' - రక్షణను, 'మ' సుహారాన్ని అంటే వరుసగా 
భిహ్మ విష్టు మహేశ్వడలను సహారిస్తాయి. ఈ ముగ్గురూ ఒక పరాశక్తి 
సండే వచ్చినవారు. ఆమె భణవ స్వరూపిణి. ప్రణవాన్ని దేవీ ప్రణవమని 
అనరు. అమర దేవీ ప్రణవం. ఆతిములే ఉమ (ఉ+మ+ల). ఓంలో 
'వెందటి అక్షరం 'అ, అమ్మవారి ప్రణవం ఉతో ఆరంధమనడం వల్ల దయతో 
'హౌడిక భోషణత్వాన్ని సారిస్తుంది. కరక ఉను అనే మాదియే దేవీ ప్రణవం. 

'ఉంకారంలో '' గుండె వంటిది. ఆదే ఉమా 'ప్రణవేంలో మొదటి 


వృష్టి సూరింే 'ఆ, సంహారాన్ని సాదించే మాకో కూడినది ఆమె. కాని 
నాయకుని గుర్తు 'ఊతోనే ఉంటుంది. అంటే ఇతని పని కేవలం రక్షణయే. 
కరుణామూర్తి కనుక 'ఆ'కోనే ఉంటాడు. ప్రణవంలో 'ఉ విష్ణువును 
సారిస్తోంది. ఉమ కూడా విస్పరూపిణియే. ఆమెకు నారాయణ సహోదర, 


విష్ణుమాయా విలాసిని, నారాయణి అని ఇతర నామాలు, అందరికీ వచ్చిన 
తత్లాంబర ధరం విష్ణుం శ్లోకంలో ఉన్న విష్ణువు పర్యవ్యాట. ఈ 'ఉ' శవశస్తలను, 
విష్ణువును కలిపి హూవీస్తోంది. అనగా శైవ వైష్ణవ మరాలకు సంగమమిక్కక. 

వినాయకుని గుర్తు గ్రా. అనగా వంకరగా ఉండి చివర లిన్నవైన గీతతో 
ఉంటుంది. చక్రంలా ఒకటి తిరుగుతూ ఉంటే ఒక ఇడుసుండాలి కదా! అది 
తిన్నగా ఉంటుంది కదా! విష్ణువు యొక్క చధ్రం గీసినప్పురు (్రింద ఒక 
థేలుకో దానిని పట్టిన్లుంటుంది. ఆ బేల ఇష్ట ఇసు. గుంద్రంగా ఉండే 
'భ్రపంద భుననాలను ్రెప్పే ఇరుసు శిన్నగానే ఉండాలి. అది కంటికి 
కసబడకపోయినా ఒక తిన్నపైనది థివుతూ ఉంటుంది. అదే శకి రూపంలో. 
ఉంటుంది, దానికి గుర్తుగా వినాయకుని గుర్తు అనగా వంకర, రాని చివర 
తినృరైన గీత, 

కు చదివినదో విన్నడో గాని శక్తి యెక్క ఆగమనం. వినాయకుని 
'గర్తులానే ఉంటుందిట. వినాయకుని తుండం, ట్రమణానికి గుర్తు. గీత 
డాని నుండి ఉదయించిన శక్తికి గుర్తు. ఈ రెంటినీ నాద బిందువులుగా. 
శవట్తి న్మేళుంగా కానిద్దాం. 

హర్ణక్యాన్ని హరించాలంటే ఒక చక్కలో ఆరంభమై మరల చక్క దగరకు 
వచ్చినప్పుడే. అది బ్రహ్మమును సూరిస్తంది. వినాయకుని గుర్తు సున్నాకు. 
గీయలోయి అర్ధతంభ్రాకారంగా ఉంచుతూ దాని చివర తిన్నవైన గీత 
'వంచురాం, ఇది ఏమని సూచిస్తుంది? బ్రహ్మమెకృదిటైనా అందులోనుండి. 
అనేక బ్రహ్మందాలు వచ్చాయని అవీ బ్రవ్మమే అని పూర్ణములే అని సూచిస్తుంది. 
'అనగా బ్రహ్మమూ, ప్రపంచమూ పూర్ణములీ. పూర్ణమైన బ్రహ్మము ముంది 
పూర్ణమైన ప్రవంచం వర్చిండని ఉపనిషత్తు చెప్పింది కదా? వినాయకుని 
గుర్తు వంకరగా మండి గీతకో ఉంటుంది కనుక ఆ వంకర బ్రహ్మా పూర్ణక్వని, 
'ఆ గీత, ప్రపంచ పూర్ణత్వాన్ని సూచిస్తుంది. 


అస్ముతవాణి దంచము భాగము) 


చేసు వంకర, తిన్నని గీత అవి పేర్మాన్యాను. ఈ రెందూ స్వామి దంకాన్ని 
హరిస్తాయి. ఆయన ఏకదంతుడు. అవ్వైయార్‌, ఈ పిల్లల రేవుడ్ణి పూజించి, 
ముసలితనాన్ని వయస్సులోనే పొంది, ఈ ఏక దంతుడు ప్రార కర్మను 
పోగొడకాడని చెప్పింది. 


శ్రాతకు, వినాయకునకు గల సంబంధం 


"వెనుక ఇకని గుర్తును గురించి చెప్పుకున్నాం. పాత తాళపత్ర ప్రతులను 
చూస్తే మొట్టమొదట శ్రీ మహా గణాధిపతయే నమః అని ఉంటుండి. 

అయితే ఒక సందేహం, వారేవితైన సరస్వ౭ని ప్రార్థించపందా ఈయనను. 
ముందుగా స్తుతించదమేమిది ? ఇక గణపతి యనే పదమే ఉంటుంది 
కాని, ఇతని పేరైన వినాయక, ఏహ్మేశ్యన, వకతుంద, హేరంది అనే పదాలే 
లేవు ఈ విషయమై విద్వాంసులతో చర్చించాను. గణమనే మాట, భాషకూ 
చెందుతుంది. వ్యాకరణ కాస్రంలో అన్ని అక్షరాలకు సంబంధించిన 
'నియమాలుంటాయి. గణాధిపతి, అన్ని గణాలకు, అవి ఏ బాపతైనా 
అధిపరియే. అయన పరమేశ్వరుని భూత గణాలకు అధిపతియే. అట్లాగే 
పదాలనే గణాలకూ ఇతడు అధిపరియే. అండువల్లనే మిగిలిన పదాలను 
'వాదకుండా గణాధిపతయే నమః అని గ్రంథం ప్రారంభానికి మందుగా 
(వస్తారు 

'పణవాకారంలో ఉంటాడు కదా! ప్రణవమే అన్ని నాదాలహూ మూలం 
కనుక, అన్ని పదాలకూ ఇతవధిపతి కనుక అ పదాన్నే వాడాలి, 

మరొక కారణం. ఆయనే గొప్ప గ్రాతగాడు. ఏది ప్రపంచంలో పెద్ద 
ప్రష్రోమని అదిే చటుక్కున, మహాభారతమని అంటాం. ఎవైనా సాగదీహూ 
'మాట్లాదికే నీ చేటభారతం నా దగ్గర వినిపించకు అని అంటాం. భారతం, 


16 


గణపతి 


అక్ష శ్లోకాలతో ఉంటుంది, పంచమ వేదం అని అంటారు కూడా. మిగిలిన 
నాలుగు వేదాలూ ఒకరు చెప్పగా ఒకరు వల్కుకూ ఉంటారు. కానీ భారతం 
లిఖిత ప్రతియే. వ్యాసుడు చెబుతూ ఉంటే, గణపతి మేరు శీఖరంపై కూర్చొని 
'ాసారన కథ. (ఇట్లా స్వామివారు ప్రసంగిస్తూ ఉందగా ఒకాయన లేవి 
'భ్రాతగానని జంటే అసలు రచయిత కదా ని ప్రన్షింాడు). అసలు రవయిత 
వ్యాసుడే. విని ధ్రాసిన ట్రాయనగాడు మాత్రమే గణపతి. అనగా రాక. 
ఆంగ్లంలో 11127 అనే వడానికి రెందర్భాలూ ఉన్నాయి. రచయిత, 
'భాయనగాదని, అందువల్ల వ్రాసేవాడు గణపతియంటే తప్పులేదు. 

ఇతడనలు రచయిత కాకపోయినా (బ్రాయనగానికీ గౌరవం ఇచ్చి 
'కొలుస్తున్నాం. బాగా చదువుకొన్నవాళ్ళే బ్రాయసగాంధ్లు కావాలనే నియమమూ 
శేరు అందంగా వ్రాయడమే వృత్త కలవారుందేవారు. వారినీ ౧౫1181 
అనేవారు. ఆనాటీ విద్యార్థలెంత చదివినా వ్రాసేవారు కాడు. విని కంకష్ణం 
చేసేవారు. అట్టి వ్రాయనగాంద్రూ తను నాయకుడు గణపతియని, ఆ 
గణపతియే మొదటి ప్రాయసగాడని మన్నించేవారు. 

దంతాన్ని విరిచి కలంగా వాడాడు గణపతి, దంతం అంటే పనుగునకు 
(మోజు కదా! అందువల్లనే థ్రతికివా చచ్చినా ఏనుగు వేయి వరహాలనే మాట 
వచ్చింది. ధర్మ భ్రబోధకమైక భారతాన్ని భ్రాయడానికి అట్టి డంఠాన్నే విరిచి 
అనగా త్యాగం దేసి పూనుకున్నాడు. డేవగణాలకు పతి, పార్వతీ పరమేశ్వర 
తనయుడు, ప్రణవ న్వరూపుదైనవాడే తనను జాను తగ్గించుకొని 
'వాయనగాడయ్యాడు. చూసారా అతని త్యాగాన్ని? 

'మాతిక్య వావకులు పాదుకూ ఉంటే సటరాబే బ్రాసేదని కథ. కృష్ణుడే 
జయదేవుని గీతగోవిందంలో ఒక వాక్యాన్ని వ్రాసేదని కథ. గణపతి, విసుగు 
చెందకుండా ఏకబిగిన లక్ష శ్లోకలూ వ్రాసాడు. 


'అమ్మకవాడి (పంచకు భాగము) 


ఆందుకే 'మహా గణాధిపతయే సమ? అని ముందుగా ఖ్రాస్తాం. గంగేజా 
దాస్తూ ఉంటే అతని మాన్ని కట్టుకోలేక మర్యమర్యలో కొన్ని వ్యాన ముట్టాంను 
“పెట్టారు వ్యాసుడు. వాటీని అర్థం చేసుకుంటూ బ్రాయాలనే నియమం కూరా 
పెట్టకు 

గణపతి ముండు రెండు కణతలను తాదిస్తాం. గౌరవాన్ని చూపిస్తాం 
వ్యాసుడే గణపతిని అప్పుడప్పుడు కలవట్టు కొనేటట్లు చేసారు. తమిళ భాషలో 
వార ఘట్టాలను భారకగుట్టు ఆని అంటారు. గుట్టు అనగా రహస్యం. 
ట్టు వీడిందంటే రహస్యం తెలిసిపోయిందని ఆర్ధం, 

అతదు జ్ఞాన సూపరు కనక క్రి్రమైన శ్లోకాలను అర్ధం చేసుకొని 
భాసీదు. అట్లే కీస్తమైన సమస్యలు వీరిపోవాలని అతడి స్మరిసాం. మన 
(వ్రాత కూడా నిరాటంకంగా సాగిపోవాలని భ్రదక్షిణం చేద్దాం. 


'వలంపురి వినాయకుడు 

చేతులను, కణతల దగ్గరకు చేర్చుట, చేశులకో చెపలను పట్టుకొనుట, 
హూర్వంకో పూజించుట, ఉండ్రాళ్ళను నవేదించట, మొదలైనది గణపతి 
పూజలో ముఖ్యమైనది. చుట్టూ(ప్రదక్షూమూ ముఖ్యమే. మూడుసార్లు ప్రదక్షణం. 
చేయాలి. కొందరు 21 సార్లు లేడా 108 సార్లు ప్రదక్షిణం చేస్తారు. అతడు 
పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణం చేసి మొత్తం భూప్రరక్షిణం చేసిన 
ఫలాన్ని పొందినట్లే మనము కూరా అతనికి ప్రదక్షణం చేస్తే అట్టి ఫలాన్ని 
పొందగలం. అతని ఉదరమే బ్రహ్మాండ గోళంలా కన్పిస్తుంది. శారీరక మానసిక 
'ఐలాలను, చుట్టూ ప్రదక్షిణం చేయడం నల్ల పొందవచ్చు. 

వినాయకుని విగ్రహాలతో చాలా భేదాలున్నాయి. సాధారణంగా తుండం 
యొక్క థ్రిందిభాగాన్ని ఎడమవైపునకు '్రిస్పినట్లుంటాయి. ఎక్కడో గాని 


గవత 


'పదివైపునకు ట్రిప్సినట్లిందద. అట్టి విశేషవిగ్రహాన్ని వలంపరీ వినాయకుడి 
శమిులుంటారు. వదివైప లీరగినట్నున్న శంఖానికి అధిక ప్రాధాన్యమిస్తాం. 
ఆదే వలంపురిశంఖం, దానినే దక్షిణావర్త శంభమంటారు. అట్టి శంఖము, 
అట్టి మూర్తికి ప్రత్యేక శక్తులున్నాయని అంటారు. తుండం అట్లా ఉండి 
'పడివైపునకు సారియున్న రూపం ఓంకారంలా తమిళ లిపిలో ఉంటుండి. 
అతని కుడివైపు నోటినుండి చెక్కిలి వరకు, తలవరకు, మరల తుండము 
యొక్క క్రిందవరకు ఒక గీతగీస్తే ఓంారంలా ఉంటుంది. 

ఈ వలంపరి క్షేత్రాలలో ప్రసిద్ధమైనది కుంభకోణం దగ్గర తిరునలం 
మిలో ఉంది. అతని గొప్పదనాన్ని ఇంకా వివరిస్తాను. మహారాష్టలోమా 
గణవతి పూజ విస్తారంగా జరుగుతుంది. ముందుగా వినాయకుజ్తి చివరగా 
ఆంజనేయజ్ఞి కొలవడం అక్కడ విస్తారంగా ఉంటుంది. ప్రజలలో జాతీయ 
భావాన్ని పెంసౌందించడానికి వినాయక ఉత్సవాలను తిలక్‌ గారు 
'ప్రోత్సహాంచారు. పూజానంకరం భారీగా నిమజ్ఞనోత్సవం జరుగుతూ. 
ఉంటుంది. ఇట్లా లక్షలాదిమండిలో దైవభక్తిని పరోక్షంగా దేశభక్తిని 
కలిగించారు. అది మత సంబంధమైనది కనక తెల్లరారలు కలుగజీసుకోలేదు. 
(తు ఉత్సవాలలో నాయకులు వచ్చి దేశభక్తిని సూరిపోపే వారు. ఉతేజికల్ని 
చేసేవారు. ఈనాటికీ ముంబైలో గణవతి ఆరాధన చెప్పుకోదగినదే. 
'బాలామంది గంవతులు వివిధ రూపాలలో అర్చిస్తూ ఉంటారు. 

గాణవత్యాన్ని అవలంబింలినవారు గజవతి భక్తులు. వీరికి గణపతియే. 
ఆరాధ్య దైవం. నదిలో ఆరు స్నాన ఘట్టాలున్నట్లు నన మతంలోనూ ఆరు. 
'సంప్రదాయాలున్నాయి. కొమరం - పమారస్వాిక, శక్తం - ఆత్రేయులకు 
నం - వైప్తనలక; క్రైవం-ఓిఫసకు సంలంధిందినది. ఈ ఆరింటిని 
ఉద్ధరించి శంకరులు షణ్యతస్యావనా చార్యులైనారు. 


19 


కష్పకూి ధమ భాయ) 

మహారాష్టలో గాణపత్యం ప్రబలంగా ఉండదం వళ్ల ఎనిమిది ప్రమఖ 
గణవతులకు ఎనిమిది దివ్య క్షేత్రాలు వెలిసాయి, వీరిని అష్టవినాయుకు 
లంటారు. ఇందు మాయూరేత్వరుడని ఒక వినాయకుని పేరు. అతని ప్రీతం 
'మెరేగావ్‌గా ప్రసిద్ధం మయూర గ్రామమే అట్లా మార్పు చెందింది. ఆ 
గరం చుట్టూ గణపలికి పరివార దేవతలుంటారు. 

'మయూరం, తమిళంలో మొయిల్‌గా ఉత్తర దేశ భాషలలో మోర్‌గా 
మారింది. సుబ్రహ్మణ్యుని తలిచినపుడు అతని వాహనం నెమలి గుర్తుకు 
వస్తుంది. పురాణాలు, తంత్ర గ్రంథాలుట్టి వినాయకునకు మూషికం 
'వాహనమైనా ఇక్కడ మాత్రం గణపతికి నెమలియే వాహనం. అతడు 
మయారేత్వరునిగా సిరి 

మహారాష్ట్రలోని మోరీగాన్‌లోవి, తమిళనాడులోని తిరుపలంచుకి క్షేత 
'సురాజాలను ట్టి స్వామికి చాలా మహిమ ఉన్నట్లు స్పష్టమౌతుంది. ఆ 
దేశానికే దక్షణావ్తమని పేరు. దక్షిణ అంటే కుది, అవర్తం అంటే వంపు 
కరా, అట్లా స్వామి రాజధాని దక్షణావర్తం. 

'దక్షిణ దేశంలో ఈ స్వామి సన్నిధి తిరువలంచుశిలోని శివాలయంలో 
ఉంటుంది. జ్ఞాన సంబంధులు, అప్పర్‌ ఇందరి ఈర్వరు్డి పాటలకో కీరిందాకు. 
కాని ఆ క్షేత్రం యొక్క కీర్తి వినాయకువకే చెందుతుంది. ఆ మంటపంలోని 
'శిల్చ సంపద అత్యద్భుతంగా ఉంటుంది. పాలరాతి నగిషీలు ఇందు 
కెప్పుకోదగినవి. 

పూర్వకాలంలో ఆలయాలను చెక్కిన కిబ్బులు, ఐదింటివి మనహా పనైనా 
'ఇెద్కగలమని అనేవారట. ఈ ఐదింటిని శిల్పంలో చూపించడం. తమకు 
అవి కాని పని యని అనేవారట. అపుడయార్‌ కోవెలలోని వంపు తరిగిన 
(ప్రాకార శీర్ష శృంగము; గదారం కొండాన్‌లోని ప్రాకారపు గోడ, తంజావూరు. 


5 


గవత 


శిఖరం; తిరువిశిమలైలో నున్న మంటవం; అనే వాల్గింటిరోబాటు 
తిరువకించుకిలోని పాలరాతి అల్లికల తదకలు కూడా చేర్చారు. వీటిని 
'మరల నిర్మించడం సాధ్యం కాదని అనేవారట. 

ఈ రిరువళంచుశిలోని 16 రంధ్రాలు శిల్ప కళరోభితంగా రొలచబద్చాయి. 
16 గణపతులున్నట్లే 16 రంభ్రాలుందదం విశేషం, 16 సంఖ్య పూర్ణత్వాన్ని 
సూచిస్తుంది. డోడశకలాపూర్ణుదని అంటాం కదా, 

'తేమేంట్రురు, ఇని వినాయకుని పూజిందాడరి బకిహ్యం ్షీకసాగరంలోని 
అన్ముతంలా, పాలమీగదకో వేసినట్లుగా ఇక్కడ స్వామి తెల్లగా ఉంటాడు. 
కనుక శ్వేత వినాయుకుడని పేరు. తుశ్వరాలయంలో ఇతడు కివునికో బాట్లు 
'ఒక సన్నిధిలో ఉన్నా ఇకనికే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి గాని శివునకు. 
కాడు. 

ఈ గ్రామం (ప్రత్యేకత ఇంకా ఉంది. శ్వేత వినాయకుని తుండం, 
కుడివైపునకు తిరిగినల్లుండగా కావేరీ నది కూడా ఇక్కడో కుదినైపుకి తిరిగి 
'భవహిస్తోంది. 

ఈ కావేరికి, వనాయకునకు దగ్గర సంబంధం ఉంది సహ్య వర్వకంపై 
'కొదగులో అగస్త్యుడు కావేరీ జరాన్ని కమందులునలో బంధించాదట. ఇక్కత్‌ 
వినాయకుడు, కాలిగా మారి కమందులువును ఒరుగునట్లుగా చేసాడట. 
అందలి నీటిని జగళ్యల్యాణం కోసం ప్రవహింప చేసాడట, అల్లా తమిళనాడుకి 
కావేరీ జలాన్ని పంచిపెట్టి మూర్తిని మనసార భజిద్దాం.. 

కావేరీ నది, కర్ణాటకను దాటి తమిళనాడులో (ప్రవహించింది. 
'పంభకోణానికి చేరి ఒక బిలంలో అంతర్జానమైంది. హేరండర్‌ అనే ముని 
(తనంతట తాను త్యాగం చేయగా ఆ బిలం నుండి కావేరి వచ్చి ఈ స్వామి 
శేతాన్ని కుడివైపుగా చుద్ది ప్రవహించింది. 


5 


దంచు భాగము) 


తల కావేరిలో నల్లగా కాకిరూపం ఎత్తిన వినాయకుడు ఇక్కడ తెల్లగా. 
ఉంటారు. ఐనణ్ణి ప్రణవ స్వడూవ వ్రతుందుదని కీర్తిస్తారు. కావేరి కూడా 
కురివైపు ప్రవహించడం విశేషం. 

శుండం కడివైపునున్న మూర్తినే ప్రణన ప్యరూపువగా భావించడంతో 
'జాటు ఎడమవైపు తిరిగియన్నా ప్రణవ రూపునిగానే భటిద్దాం, 


పెద్దింటి పల్లవాడు. 

 భాగ్యవంతుల పిల్లలను కొందరు లాలిస్తూ ఉంటారు. అట్టివారి పట్ల 
(టీము చూపిస్తే అ పిల్లవాని భాగ్యవంతులైన తలిదండ్రులు తను వనులను. 
జేసీ పెడతారనే ఆశతో దగ్గరకు తీసుకొంటారు. ఎవరి పిల్లలంటే వారికి 
(ముద్దు, రాకిపిల్ల కారిక్‌ ముద్దనే సామెత యుంది కదా, 

'వ్రవంచంలో రకరకాల భాగ్యవంతులున్నారు. అందరిలోనూ 
భాగ్యనంతులెనరయ్యా అంటే వినాయకుని త్లొదంద్రలైన పార్వతీ పరమేత్యరులే. 

అమ్మవారిని, అయ్యవారిని పూజించడం అంత నులధం కాదు. అనేక 
నియమాలున్చాయి. కాని వారి రనయుడ్డి పూజిస్తే వారింకా సంతోషిస్తారు. 
ఇక మన స్వామిని సులభంగా చేరవచ్చు. చిన్న వస్తునులిచ్చినా పిల్లలు. 
సంతోషిస్తారు. అట్లాగే ఏవాయకురికి దూర్వలరించినా సంతోషిస్తాడు. 
ఉంధాళ్ళు నైవేద్యంగా పెట్టినా సంతోషేస్తాడు. లేదా ఒక కొబ్బరి కాయను 
కొట్టినా వాలు, ఏ క్రియా కలావం లేకపోయినా. 

పిల్లవాని గొప్పదనాన్ని చెప్పినపుడు ఇతని తం్రి, తారలను ప్రస్తావిస్తాం. 
నిని భవర అని అంటారు. ప్రవరలో ముత్తాళ పేరు కూడా రావాలి, కాని 
ఈ తెప్పటోవు శ్లోకం, తాతతోనే ముగుస్తుంది. 

శే! మాతా మహ మపర్షైలం మహస్తలో౬. పీరామహం 

కారణం ఆగతాం వందే కంకాడుపరివారణం. 

జా 


గంపకి 


విష్ణు సహస్ర నామాలకు పూర్వభాగంలో వ్యాసుని ముత్తారట్రైన వసిష్టుని 
దగ్గరనుండి మొదలై వ్యాసుని కొడుకైన శుకుని వరకూ ఉంటుంది. శుకుడు, 
(ఆహ్మతారి కనుక అతని సంతాన ప్రసక్తి ఉందడు. అక్కడినుండి శిష్యపరంపర. 
'మొదలొకుంది. గౌడపాద = గోవింద భగవత్సాద = అది శంకరులని ఇట్లా 
గుకునందనం ఉంటుంది. 

విఘ్నేశ్వరుని గురించి చెబుతూ ఉండగా ఇట్టి గురువరంవర గురించి. 
చెప్పడమొక అర్భష్టంగా భావిస్తున్నాను. ఈ విఘ్నేశ్వరుడూ వ్యాసునితో 
సంబంధం ఉన్నవాడే. విహ్మేశ్వయని పెక్కు రూపాలలో వ్యాస గణపతి యొకటి. 
కనుక వ్యాపి స్మరిస్తున్నాం. మనం ముందుగా గురువందనం చేయాలి 
కదా! 

వినాయకునికి సంబంధించిన (్రేవర చెప్పేటవుడు అతని మాతా 
'మహంనికో ఆరంథమైంది. సాధారణంగా ప్రవర, ముర్తాతలో మొడలౌతుంది. 
తర్పణం ఇచ్చినపుడు మాత్రమే మాతామహాస్మురణ చేస్తాం. మాఠామపందు, 
తర్గియెక్క తాళ తల్లి యొక్క ముర్చాళలను సృరిస్తాం. వారికి తర్చణాలిస్తాం. 
అంతే మన వినాయకునకు కాత లేదు. తండ్రి శివే ఉన్నాడు. శివునకు, 
తండ్రి లేదు కదా! శివుడు స్వయంభు. ఇక తల్లికీ కారణం లేదు. ఆమెయే 
అన్నిటికీ కారణమాయె. కాని కొన్ని సందర్భాలలో కొన్ని అవశారాలను. 
ఎత్తవలసి వస్తుంది. అందువల్ల వినాయకుని మాశామహడ్డి పేర్మొనవలసి 
వచ్చింది. 

అందువల్ల మాఠామహ మహాతైలం అంటే (అమ్మవాళ్ళ నాన్న) 
హిహాలయమే, హిమవంతుడే. 

అమ్మవారు ఆదికారణి అభీలాంద అనన ఆమె దాక్షాయణి అనగా 
'దక్షని కూతురు. పార్వరి హిమవంతుని కూరురు; మీనాక్షి - మంయర్వజని 
కూతురు; కాత్యాయని = కక్యాయనుని కూతురు అయింది. 

23 


అమృతవాణి దంచకు భాగము] 


పరమేశ్వపత్తి ఎప్పుడు పేర్వాన్నామా వెంటనే పార్వతిని కూడా పేర్స, 
ఆమె పార్టు ఇవతారంబోనే హినువంకుని కూతుద్ర, తపస్సు చేసి కానూరియైన 
శిపుజ్జి పండింది. అతడ్జి గృహన్థును చేసింద ఇట్లా పార్వతి యొక్క 
గొప్పదనాన్ని వివరిస్తూ మాతామహ మహాతైబంతో జరంభింపవిదింది. 

అయిదే మాశామహునికో ఎందుకు మొదలైంది? పిశామహాని పేర్కొనాలి 
కదా? మపాస్తతు ఇపిశామహం. బని తరునాత ఉంది. అతడు జ్యోతి 
'స్వరూపుదగుటచే ఆపిశామహం= తంట్రి తరపున శాత లేనివాడయ్యాడు. 
అనగా శివునకు తండ్రి లేడు కదా! 

జ శోకం తల్లి చం్రియైన, గొప్ప పర్యతమైన వానునంతని గొప్పదనాన్ని 
'పే్మాని అట్టి వాని మనుమడు వినాయకుడి, ఇతని తండ్రికి తండ్రి కేడని 
పేర్కొంది. ఇతని తండ్రి స్వయంభువు. అనగా తనంతట తాను వెలిసినవాడు. 
_. ఇట్లా ల్లోక ప్రథమ సారం ఉండగా రెండవ పాదంలో ఇతని గొప్పదనం. 
వర్ణింపబడింది. అతడు నిజంగా తల్లిదంభ్రులకు పట్టినవాదని అనుకుంటారేమో! 
అతడే వరబ్రహ్మ స్వరూపుడని చెప్పింది. అనగా పుట్టుక లేనివాడయ్యాడు. 
కారణం జగతాం అనగా జగత్మారణుడు. అట్టివాను శివశక్తి తనయునిగా. 
ఆవర్భదించాడు. వానికి నమస్యారమని, కారణం 'జగతాం వందే” 

షా జగత్యారణత్వం, పిల్లవానిగా కనబడుట ఉన్నా మాసవాకారం 
ధరించకుండా కంఠంపై మండి గజాకారంతో, దాని ఏగువనుండి 
'మానవాకారంతో కన్పిస్తున్నాడు. 'కంతాదుపరివారణం'. 

ఇక మేనమామ గొప్పదనం: 

మరొక శ్లోకంలో మేనమామ. 


ల కీర్తిని గడించారు. 
'శ్రీకాంతో మాకులో యన్య, అనని నర్వ మంకలా 
"జనక: కంకరో చేమ తం వందే కుంజరావసం 


మొదటి శ్లోకం మారా మహనితో ఆరంభమైంది. సాధారణంగా 
పిఠాసుహనిలో అరంధం కానలసీ యున్నా డానికి సమాధానం ఉంది, 
తల్లిదండ్రులను పేర్మానవలసి వచ్చినపుడు ముందు తల్లిని, తరువాత తండ్రిని 
'పేర్యొాలి. ముందు వేదమంత్రంలో మాశ్చదేవోభ అని ఉంటుంది. తరువాత 
పిళ్ళదేవోథన యని, అన్వైయార్‌ కూడా మొదట్‌ స్థానాన్ని తల్లికే ఇచ్చింది. 
ఇద్దరు తాతలను పేర్మొనపలసి వచ్చినప్పుడు తల్లి తండ్రిని పేర్కొనడం సలబు, 

కాని ఈ శ్లోకం తల్లిదండ్రుల కంటె ముందుగా మేనమామను పేర్కొంది. 

బక్ష్మికి భర్తయైన మహావిష్ణువు మేనమామగా గలవాడు వినాయముడని 
(తంది శ్లోకం, శ్రీతో మొదలు పెట్టడం లిజీ కదా! శ్రీయనగా నువోలక్ష్మి 
జగత్తునకు (శ్రీ మహానివ్థువు, సిరినంపరలిన్చే మహాలక్ష్మి ఉండవలసిందే. 
ఇట్టి దంపతులకో మన వినాయకునకు బంధుత్వం గొప్పదే కదా. 

ఇక సుట్రహ్మణ్యునకు, అతని మేనమామకు దగ్గర సంబంధం ఉంది. 
'పమారస్వామిని తమిళంలో మురుగన్‌ అని అంటారు. ముకుగన్‌ని చెప్పినపుడు 
మాల్‌ మరుగన్‌కోనే ఉంటుంది. మురుగన్‌ అనే పదం మరుమగన్‌ (అల్లుడు) 
నుండి వచ్చింది. మరుమగన్‌ అనగా మేనల్లుడు, దక్షిణ దేశంలో మేనమాను. 
(కూతుర్ని వివాహం చేసుకోవడం ఆదారం కనుక మరుమాన్‌ అనే పదం 
 అల్లుడ్డి సూచిస్తుంద. 


విష్ణువు - అమ్మవారు. 

'అన్మువారి సోదరుడే మహావిష్ణువు. ఆమెకు నారాయణ సహోదరి ఆని 
ఓక నామం. అమ్మవారు దాక్షాయణిగా, పార్వతిగా, మీవాక్షిగా 
'ఉవతరించినవుడు విష్ణువు సోదరునిగా. అవతార మెత్తలేదు. ఒక్క 
ఫృష్యానకారంలోనే అన్న చెల్లిలుగా కనబడ్డారు. స్వామి దేవకీ వసుదేవుల 


అక్సుతవాణి (పంచన భాగము 


బిడ్డగా నుండగా సందగోవుడు యశోడల యొక్క తనయగా 
అమ్మకారవకరిందింి. కృష్ణడవకరించినపుదు జగత్తంతా అంధకారంతో 
ఉండగా వాసుబేపుడు శృష్ణుత్తి నండుని ఇంటికి తీసుకొని వెళ్ళడం, యశోద 
'భ్రక్కలో నున్న అమ్మవారిని తీసుకొని తిరగ రావడం తెలిసిందే కదా. 

వాసుదేవుని కూతురుగా కంసుడు అమెను భావించి సంహరించడానికి 
'షూనుకొనగా ఆమె ఆకాశంలో ఎగిరి నిజరూపాన్ని ధరించి నిన్ను 
'చంపలోయేవాడున్నారని అంతర్జానమైంది. 

ఈ ఘట్టానికి ముందు దూరా వారాయణుదు, పరాళ్త, అన్న చెల్లెలు 
గాన క్తియలద్దారు పీరిద్దకీ త్లిదండులు లేడ, వారు పరజ్రహ్నా స్వాపుతే 
సంహారం జరగ తపడు కాంతమూస్తూ ఉన్నపడు వీరిద్దరు మాయాట్తితో 
జగత్తును పాలిస్తారు. 

నిజంగా ఈ ఆకాదాలు రెందు కాస్త, మూడు లావు, ఒక్కటే, ఒక సక్త 
(ఉనికి) ఆనందంతో ఉన్నపుడు, గ్రియకో ఉన్నప్రడు నారాయణుడని గాని, 
అమ్మవారి గాని పిలుస్తాం. వీరిదకు వేసి పనులాకటి అవడం వ్ల వీరిని 
అన్న - చెల్లలు అని వ్యవహరిస్తాం. ఆకారాలొకవిధంగా ఉంటాయి, 

ఇక లట్లు్త సరించి చెబుతున్నాను కదా! సుబ్రహ్మణ్య స్వామి, మరుగన్‌ 
ఎట్లా అయ్యారు? అకడమ్మవారి తనయుడే కాక, వళి, దేననీనలను 
వివాహమాడాడు కదా. వీరిద్దరు విస్ణుస్త యొక్క సంతానమే, అందొకామె 
'వటగాని దగ్గరకు, మరొక దేవతల దగ్గరకు వెళ్ళింది గనుక మురుగన్‌ 
'శెండు విభాల మురుగన్‌ (అట్లుడు) ఐనాదు. అనగా మేనల్లుడు, అబుజైనాడు. 


శుక్లాంబరధరం... 


అందరికీ వచ్చిన ఈ శ్లోకంలో తిన్నగా వినాయకుని పేరు లేదు, ఇని 


'పేకులో గాని, ఫలానా తల్లి దండ్రుల కొడుకని గాని లేదు. అనగా శివార్మజు, 
2 


కంకర 


గౌరీసుర వంటి నామాలు లేవు వాహనానికి, ఆయుధానికి చెందిన పదాలు 
కవు అంటే మూషిక వాహన, మోడక ప్రియ పాశహస్త వంటి పదాలు 
లేవు లేదా అతని లక్షణాలు చెప్పే గజముల, ఏకదంత, లంబోదర వంటి 
పదాలు లీపు 

'వబ్దింబిరథరం విష్ణుం శశివర్ణం దతుర్భజం: 

'ప్రవన్న వదనం ధ్యాయేత్‌ సత్వవిఘ్నోవశాంతయ. 

శు్లాందరధరం అనగా కెలని బట్టలు కద్టినవారు. సరస్వతికి శంకరునకు. 
తెల్లని ఇట్టటుంటాయి. ఇతర దేవతలను పీఠాంచిరంధర, రక్తాంచిరధర, 
అన్నట్లుగా స్వామి ప్రత్యేకంగా రెల్లజట్టలు కట్టినవాడనీ లేదు. 

(ఇక శ్లోకంలోని విస్ణువడం. విష్ణవంలే సర్వర్యావకుడని కలా! ఇక్కడ 
స్వామి కూడా సర్వవ్యాీయని చెప్పడం వల్ల అతని మామమైన విష్ణువు 
సరుకు వన్సెకు. అంటే మేనమాను పోలిక 

'శరివరం అనగా చంద్రాంతికో నున్నవాడు. ఈవిధంగా ఈశ్వరుడ్ది 
'సరర్వరిని స్వరిసాం కడా! 

ఇక చతుర్భణం, వాల్లు చేతులున్నవాడు. ఇంచుమించు అండం చేవేరలకు. 
వాళ్ల చేతులుంటాయి. కనుక ఈ పదమూ ప్రత్యేకంగా ఇరడ్డీ సూచించడం 
లేడు. 

'ఫసన్మవదనం బ్రసన్నమైన ముఖం కలవాడు. ఇట్లా దీనికి విరుద్ధంగా 
వ చేవరైనా కిసిమా?ి కారి నకింహా, వీకరడులు మాత్రం భయంకరంగా 
ఉంటారు. గాని అందరు దేవతలు ప్రనన్నంగానే ఉంటారు. కదా, 
ప్తంననుగ్రాస్తున్నట్లు వారి విగ్రహోలుంటాయి. ఈ విశాలమైన గజవదనం 
“దా అట్ల ఉందనుకుందార. 


తిస్టుతకాణి వంచక భాగము) 

కనుక శ్లోకంలోని ఐదు పదాలు వినాయకుడి ప్రత్యేకంగా పేర్మొనలేరు 
ఈ సడాలనుచ్చేిస్తూ కణతలను భక్తులు కాకుతారు. 

భ్యామేక్‌, భ్యానం చేయవలసినది దేనికి ధ్యానం చేయాలి? సర్వ వీన్ను 
ఉపరాంతయే, విఘ్నాలు తొలగడం కోసం ఇదిగో ఇక్కడ స్వామి ధ్రనక్తి 
వస్తుంది, (ప్రత్యేకంగా విహ్నేశ్వరుదని పేర్యానకపోయిన్నా ఏ ఆటంకాలు 
'శేకుండా ఉండాలంటే ఈ స్వామినే పూజింలాలి. కనీసం ఈ శ్లోకాన్నైనా 
చరిని చేతులతో కణతల నాసించాలి. 

మొట్టమొదట పిల్లలకీ శ్లోకం చెబుతాం. ఈ శ్లోకం అంటున్నపుడు 
'వినాయకుే పిల్లలకు గుర్తుకు వస్తాడు. 

ఈ చీకంలోని విష్టుపడం, ఇతనితో నున్న సంబంధాన్ని వెల్లడిస్తుంది. 
'వనాయకునకు మానుడే కదా విష్ణ! 

ఇంతకుముందే 'శ్రీకొంతోమాులోయస్య' అని చదివాం. ఇది వింటూ 
ఉంటే మలయాభంలోని 'మారువాక్షకాయరా గుర్తుకు వస్తుంది. అ రాష్ట్రంలో. 
మేనమామ సంపద మేసలనికి చెందుతుంది. ఇది వారవత్వం (బెరనత్వం) 

ఇక తల్లిదంధ్రుం గొప్పదనం; మామను మందు పేర్మొని మామ చాలైన 
అనగా తల్లిని ఇట్లా పేర్మొన్నాడు: 

జననీ సర్వనుంగలా = సర్వహంగలటైన ఫరాశక్తియే ఇతని తల్లి, ఆమె 
గుణాలు, పీయలు శుళకరములే కదా! అమ్మవారిని సురించేటపుదీ శోకాన్ని 
చదువుతారు. 

సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సారిక 

'శుట్యే త్ర్యంబకే గౌర వారాయజి, సమాస్పుతే 

ఎన్నో పేర్లు విష్కషనకున్నా థీకాంత పడం, పర్వ సంపదలు కలవాడని 
సారిస్తుంది, అట్లాగే అన్మవారికీ ఎన్నో పేద్లున్నా సర్వమంగల పడం అట్టిడే 
ఇక తండ్రి - జనక శంకరో దేహా అనగా తండ్రి శంకర భగవానుడు. 


గంప 


శపునకిన్నో పరాలున్నా ఇష్టడ శంకర పదమే వాడబడింది. అంతే మంచి 
'పనులు చేసేవాడని, లేదా ఆనందాన్నిన్సేవాడని, ఇట్లా విమ్నేక్నరుడు క్రీ 
మంగలం, సుఖం పదాలతో కడి మామ, తల్లి, రం్రులరో కూరియన్నాడు. 

థ్రీకాంలో వంటే కుంజరాననం = తంకుంజరాననల వంచే అద్దీ 
సముఖనికి నమస్మిస్తున్నాను. 


"కుమారస్వామి - అన్నగారు 

'ై నారే కాకుండా ఇతని తమ్ముడూ గట్టివాడే. వినాయకుడు పెద్దాడు. 
 వేదాలికనిని,క్యష్టూాజని పేర్కొన్నాయి. అన్నగారికి వేరు వస్తే అన్నగారి 
'షేకును తమ్ముడూ వాడుకుంటారు. ఇక చిన్నవాడు గొప్పవాడైే అట్టి తమ్మునికి 
అన్నగారరి తానూ మురిసిపోకాదు. అయితే ఈశ్వరుని ఇద్దరు పీబ్లలూ 
అన్నివిధాలా గొప్పబారే, కనుక వినాయకుని బంధుత్వం చెప్పేటప్పుడు 
కుమారస్వానినీ పేర్కొనాలి. 

మన స్వామికి 18 నామాలు ప్రసద్ధంగా ఉన్నాయి. అవి షోడశూవాలు, 
వనం అ్జోత్తర శకంతో (108) పూజ చేయకపోయినా ఈ నామాలను 
చడివితే దాలంటాకు. 

సుముఖక్సైక డంకక్ళ కపిలో గబక 

లంబోడరళ్ళ వికటో విన్నురాజో వినాయకః 

థూత్రుకేతుః గణాధ్యక్షః ఫాలచంద్ర గానమా 


'వత్రతుండః హూర్చకర్ణ హేరంబ స్కందవూర్యణు 
నిలో రివరపేరు సంద పూర్వజుడు. అనగా స్కందునకు ముందు 
వాడు. చిన్నదాని పేరుతో పెద్దవాడు కీర్తంపబర్భాడు. చిన్నాని వల్ల 
పెద్దవానికి పేరు వచ్చింది. 


 అన్మకవాడి దంచమ భాగము) 

ఇద్ద పిల్లవానిని మనం సంఠోషపెట్టాలి. అతనికి కోపం కలిగించదూదరు. 
ముల్లోకాలకు పెద్ద పిల్లవాడు. అట్టి సుగుణవంతుని, దయాగ్ధ హృదయని, 
సంతోషపెట్టే పనులను చేయాలి. అతడ్జే సంతోషపెదితే అరని తల్లిదండ్రులు 
సంతోషపడి మనతన్ని శుభాలను కలిసారు. 

ఇతర దేవతలు - స్వామిని కొలుచుట 

కొందరు తమకేమీ. అర్హతలక్కరలేదని, వలానావారు తాము 
'శానలసినవారని పెద్దల పేర్లు చెబుతూ కాలక్షీసం చేస్తూ ఉంటారు. ఇట్లా 
నిర్లక్ష్యంగా గడుపుతూ ఉంటారు. 

కాని మన గణపతి అట్టివాడా? శారీరక బలంలో గాని, మానసిక 
లంలో గాని, ఇరరులపట్ల ప్రేమాభిమానాలను కురిపించుటలో గాని ఇతడు 
మేటియే కదా! తల్లిదండ్రుల గొప్పదనం వల్ల ఇకనికి గొప్పదనం రాలేదు. 
"అతనికి ఒక ్రత్యేక స్థానముంది. పిల్లవాడని ఏకవచనం ఉపయోగించరు. 
అసలీ బహువచనం పెద్దలకే కదా. 


ముఖ్యమైన దేవతగా. 

ఇతి సంతోష పెడిరే అయ్యవారు, అమ్మవారు సంతోష పదతారని లోగడ 
'ఇెప్పాను.ఇక ఆశీర్వదించే శక్తి తల్లిదండ్రులకే ఉందని, ఇతనికి లేదని 
భావించవద్దు. తల్లిదండ్రుల మాదిరిగానే ఇదరూ భస్తలపై వరాల జల్లు 
వల్లగలడు. 

'అనట్జి ఈశ్వర తనయునిగా కాక ఇతనినే ముఖ్య దేవతగా కొలిదే 
'గాణపత్యులు ఏమంటారంటే శివ, పార్వతి, కుమారస్వామి, విష్ణు దేవతలను. 
(తము తమ ఇష్టదైవంగా కొలిచేవారు, ముందుగా గంపకి పూజ చేసి కొలుస్తారు. 
కడా, ముందుగా పసుపు విహ్నేశ్వరుడందరికి ఉన్నాడని. కాని మేము మాత్రం 

30 


'మా గణపతిని పూజించేటవుడు శవా ఇతర దేవతలను ముందుగా 
'హజిందనవేసరు లేదని అంటారు. ఇక మసలు, పూజారంధులో విష్టోసడ్డి 
పూజిస్తారు. విఘ్నేశ్వరుని మరొక రూపమే అతడని అంటారు. 

వినాయకుడికి అగ్రపూజ ఉంది. ఆయనకి సంబంధించిన శ్లోకాలలో 
ఈశ్వరుడు, పార్వతి, విష్ణువు, కుమారస్వాముల ప్రస్తావన వల్చినా, ఇతని 
గొప్పదనం వారివల్ల రాలేదని గుర్తించండని అంటారు. ఏదో ఒక సందర్భంలో 
మిగతా దేవతలందరూ ఇతని సాయం కోరినట్లుగానే పురాణాలు వర్ణించాయని 
అంటారు. 

అసలు దేవతలలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే విరజన 
ఉంటుందా? ఒకే సరమార్శ భిన్నభిన్నంగా కనలదడం లేదా? అతని లీలలు 
అనంతం కదా! మానవుల మనః ప్రవృత్తుల కనుగుణంగా పురాణాలు అయా. 
దేవతలను ఆయా సందర్భాలలో ఎక్కువని కీర్తిస్తూ ఉంటాయి. ఇష్ట దేవతపై 
భక్తుల మనస్సు కేంట్రీకరించడాలనే ఉద్దేశ్యంతోనే అట్లా ఉంటాయి. భక్తులు 
తమ దేవతయే విజయం సాధించినట్లు భావిస్తారు. తద్ద్వారా తమ ధక్తిని 
దృధం చేసుకొంటారు, ఒక దేవత గెలిస్తే మరొకరు ఓడినట్లే కదా! కాని 
వినాయకుడు ఓదినట్లుగా ఎక్కడా లేదు. మిగిలిన దేవతలు ఇతి కొలెరినట్లు 
కథలున్నాయి. 

కొడుకే - తండ్రి నుండి పూజలందుకొనుట. 

ఈశ్వరుడు, శ్రిపురాసురులను జయించే సందర్భంలో అతని కొడుకును 
శ్యానించలేదట, కొడుకు యొక్క గొప్పదనాన్ని గుర్రించలేదట. 

తనకు రావలసిన బాకీని గణపతి వదులుకుంటాడా? అందరు దేవతలు, 


'ముందుగా గణపరిని పూజించాలన్నారు. శివుడూ, దానిని దాటడానికి వీలు 
31 


మతవాణి (వంచన భాగము) 


లేదు. పూజించకుండా ఈశ్వరుని రధం బయలుదేరలో తోంది. ఇరుసు విరిగి 
'పోవుగాక అని గణపతి యనగా విరిగింది. ఇక రథమెట్లా కదులుతుంది? 

అరెరె! నియమాన్ని అతిక్రమిందాను, నేనేమో అందరికంటె పెద్దయని 
భావించాను. నియమాలను పాటించడంలో వ్యక్తిగతమైన గొప్పదనం 
'పోకూడదని శివుడే గణపతిని పూజించాడట. (మరొక సందర్భంలో కనిష్ట 
పుత్రుడైన కుమారస్వామికే నమన్మరింది శివుడు ప్రణవోవదేశాన్ని 
'పాందినట్లుంది కూడా). 

వెంటనే అటంకాన్ని తొలగించాడు వినాయకుడు. రథం కదిలింది. 
'త్రపురాసురులను జయించాడు, శంకరుడు. ్రిపురాంతకుడనే బిరుడు 
వహించాడు. 

అడరూప్పాక్షం అనే నగరం చెంగల్పట్టునకు, తిందివనానికి నధ్యలో 
ఉంది. ఇక్కడే ఈశ్వరుని రథం విరిగిందని, కదలలేదని అంటారు. అచ్చు 
ఆంటే ఇరుసు = ఆరు అంటే విరిగింది, సాకం అంటే ప్రదేశం. 

ఇటీవల ఒక చిత్రమైన సంఘటన పురాణ కథను గుర్తు చేసింది. రామేశ్వరం. 
'డగ్గర మేము శంకరమరాన్ని నిర్మించాలని అనుకున్నాం. జైపూర్‌ నుండి 
చలువరాయిని తెప్పించాం, కాంచీపురంలో శంకరుల విగ్రహాం, నల్గురు 
శిష్యుల విగ్రహాలను చెక్కారు. ఒక వాహనం పై వీటిని రామేశ్వరం తీసుకొని 
వెళ్ళాలి. దారిలో సరిగ్గా అచరూస్పాక్కంి దగ్గర వాహనం ఆగిపోయింది. 
కదలడం లేదు. 108 కొబ్బరికాయలు కొట్టి వాహనాన్ని బాగుచేయగా 
బంది బాగుపడింది. ఇక ఆటంకాలు లేకుండా తిన్నగా రామేశ్వరం వచ్చింది. 
ఆ శంకరుని రథం అప్పుడు కదలలేదు. శంకర భగవత్సాదులను తీసుకొని 
వెళ్ళే ఈ ఆధునిక వాహనానికీ అటంకం ఏర్పడింది. ఈయనా ఆగిపోయారు. 
చిత్రంగా ఉంది కదూ! 


.అమ్మతవాడి ధంచను భాగము) 


నేటి శస్తాల కంటె అనాటి అస్రాలు అధికళక్తి సంపన్ఫమైనవి, ఇదంతా 
మంత్రశక్తి వల్లనే. వీటిగురింది పురాణాలలో చాలా విశేషాలున్నాయి. 
'అవ్నోస్తం, నారాయణాత్రం, పాతుపతాస్రం మొదలైనవాటి గురించి 
చదివేటపుడు నేటి అణ్వాయుధాలు దిగదుడుపుగా కన్నిస్తాయి. ఇవి త్రూణాన్ని 
మోడా పాడు చేస్తాయి. అశ్వళ్థామ ప్రయోగించిన ఆపాండవాస్త్రం ఉత్రర 
గర్భానికి చేటు తీసుకొని రాలేదా? కృష్ణుడే రక్షించాడు. 

సైనికుల శక్తిని గుర్తించింది అమ్మవారు. అద్భష్టవళార్తు కుట మాత్రం 
ఈమె సైన్యం చేయలేదు. ఆమె జ్ఞాన స్వరూపురాలు కదా. అంతా ఆమెకు 
తెలుసు. ఇదంతా ఆమె లీలయే. 

విశుక్రుడు విజ్బంభించరానికి విఘ్నేశ్వరుని మహత్వం ప్రకటింప 
'బడదానికీ ఆమెయే కారకురాలు, 

శవశక్తులనుంది శక్తి, జ్ఞానాగ్ని కుండం నుండి బయల్విదలింది. 
అలితాంబికగా అవతరించింది. అదే సందర్భంలో శివుడు కామేశ్వరునిగా 
అవతరించి ఆమెను వివాహమాడాడు. ఎందుకంటే యుద్దానికి అవివాహితను. 
'పంపండం ఎందుకని? వీరిద్దరిని కామేశ్వర కామేశ్వరి దంపతులుగా కీర్తిస్తారు. 
'అ కామేశ్వరియే నున మరంలోని కామాక్షి కానుకోటి పీఠం ఆమె నిలయం. 

ఈ సందర్భంలో కామేశ్వరుణ్డి ఒకృజ్ణే రంగంలోకి దింపదం ఎందుకని 
తన కొడుకైన గణపతి మహత్త్యాన్ని లోకానికి చాటడం కోపం కొదుకునూ 
రంగంలోకి దింపింది, తాను లలితాంబగానే ఉంటూ అమ్మవారు, కామేశ్వరుని 
ట్రీకిపూర్వకమైన చూపుతో చూసింది. ఆయన చిరునవ్వు చిందించాడు. ప్రేమ 
పూర్వకమైన చిరునవ్వుల కలయికదే మహాగణపి ఆవిర్భవించాడు. అందమైన, 
అనందస్రరమైన ముఖంతో మహాగణపతి పాక్షాశ్యరించాడు. 

ఇట్లా విసాయకుని అవతరణలు దాలా ఉన్నాయి. అందొకటి ఇది. 
అరికోపాఖ్యానం, (బ్రహ్మాండ పురాణంలోనిది. 


గపతి 


ఇక్కడ అమ్మవారు, ఈశ్వరుణ్ణి చూసి దిరునవ్వు నవ్వడం వల్లనే 
'ఇకడవతరింబాదని. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గథేశ్వరః - లలితా 
సహస్రనామం ర్ట 

ఆవిడ ఏ దేవత శక్తినైనా ఒక్క నిమేషూలంలో తగ్గించగలదు, విన్ను 
యంత్రాన్ని నిర్వీర్యం చేయగలదు. కాని విఘ్నాలను నివారించడానికి 
విఘ్లేశ్వకుడు నియోగిరపబద్దాడు కనుక అతనికీ అవకాశం ఇచ్చింది. 

రర్మానికి ఆమె ఎట్లా కట్టుబడిందో అట్లాగే ఆమెదే సృష్టించబడిన 
విఘ్ఫేత్వరురు కూడా అహంకారం లేకుందా అమెకు సాష్టాంగపడ్డాడు. అంతేనే 
గాని అమెకు చేతకాకపోవడం నల్ల తానీ పని చేసానని విజ్ఞపీగలేదు. అమె 
అశీసులనందుకొని విఘ్న యంత్రాన్ని ఛేదించడానికి పూముకొన్నాడు. 

అగ్ని ప్రాకారంలో ఒక నూలయంధత్రం పూడ్చి పెట్టలదింది. స్వామి 
దానిని గుర్తించి తన దంతంతో ఛేదించాడు. వెంటనే శక్తి గణాలు మేల్ళొన్నాయి. 
మరల వారి మనస్సులు కుదుటబద్డాయి. భక్తితో ఆజ్ఞాపాలనకో ఉత్సాహంతో 
భండాసురుడ్డి ఎదుర్కొని ఓడించారు. 

కుమార స్వామికి సాయం 

శల్లిదంక్రలే ఇతని మియావకాశానికి దారి చూపినప్పుడు ఇతని తమ్ముడు, 
ఇతని సాయం కోరకుండా ఉంటాడా? ఎవరు ముందుగా భూప్రరక్షిణం 
చేసి వస్తారో వారికి పందునిస్తామని తల్లిదంద్రులనడం అనే కథ మీకు 
తెలిసిందే. ఆ సందర్భంలో సుబ్రహ్మణ్యుడు గెలవలేక విరక్తిని చెందాదు. 
తల్లిదండ్రులు ఓదార్చారు. 

'మ్రిహ్మణ్యుని అవతార ఉద్దేశ్యం శూరవర్యు్డి ఓడించడమే. ఇక విని 
వివాహం చేసుకునే సందర్భంలో వేటగాని వేషం వేయవలసి వచ్చింది. 

3 


.అమ్మతవాణి (పంచమ భాగము. 
'ఇతట్జి ఆమె గుర్తుపట్ట లేకపోయింది. తన నిజరూపాన్ని ప్రకటించి ప్రేమను 
'పొందాలనుకున్నాడు. ఈ నందర్భంలో అన్నగారి గొవ్పదనాన్ని 
'చాటాలనుకున్నాడు. ఏ పని చేసినా విఘ్న నాయకుడ్ణి కొలవాలనే సందేశాన్ని 
ఇచ్చాడు. అ సందర్భంలో మహాగణపతిని ధ్యానించాడు. 

వినాయకుడు పిచ్చి యెత్తిన ఏనుగులా మారి, వల్లిని భయపెట్టాడు. 
వేటగాని కూపంలో ఉన్న కుమారస్వామిని భయం వల్ల వల్లి కాగినించుకొనవలసి, 
వచ్చింది. అతదు కుమారస్వామియనే ఎలుక లేకుండా జరిగింది. ఇక వేషాన్ని 
తొలగించుకొని నిజరూపంలో కుమారస్వామి ఆమె ముందు సాక్షాత్మరించాడు. 
వల్లిని అశ్చర్యంలో ముంచివేశాడు. 

తరువాత వల్లీ వివాహం, కుమారస్వామితో జరిగింది. ఇట్లా వీరిద్దరి 
(ప్రేమ వివాహానికి కారకుడు గణపతి, 

 అరుణగిరినాథుడు, ఏమ్నేశ్వర స్తుతి సూచించే తిరుప్పుగ్‌లోని త్రిపురాసుర 
సంహారం - వల్లీ వివాహంలో ఇతని సాహాయ్యాన్ని సురించాదు. 

రాముడు - వినాయకుడు 

మహా విష్టుప్పు గణపతి పట్ల ఎట్టి మర్యాదను చూపించాడో చెబుతాను. 

'రావణవధానంతరం, రామేశ్వరంలో రాముడు శవుడ్డి అర్చించడం, 
రామలింగాన్ని ప్రతిష్టించడం మీకు తెలిసిందే. సేతు నిర్మాణానికి మందు 
నవ గ్రహాలని పూజించడం, రామనాథపురం సముద్ర (ప్రాంతంలో 
ననపాషాణంలో అర్చించడం తెలిసిందే. ఈ నవ పాషాణ ప్రాంతం నేదు. 
జేవీ పట్టణం. ఈనాటికీ యాభ్రికులు ఈ నవ పాషాజాన్ని దర్శిస్తారు. ఇది 
'కాక మరొక ప్రాంతాన్ని కూడా యాట్రికులు చూడాలి, తెలిసినవారు సేతు 
యాత్రను ఇకడనుండే మొదలు పెడతారు. 


గంపకి 


అదేమిటంటే రాముడు ఏఘేశ్వరుడ్డి పూజించిన చోటు. దీనిని ఉత్తర 
పొంకం నుండి రాముడు బయలుదేరడం వల్ల ఉప్పూర్‌ ఆని అంటారు. 
'ఉప్పూర్‌, నవపాషాణానికి ముందుగా ఉంటుంది. నవగ్రహాలను 
పూజించడానికి ముందు గణపతిని నుకిస్తాం. 

కాముడు శాస్త్ర మర్యాదలను తుచ. తప్పక పాటిందేవారే కదా, నవ 
(గ్రహాలను పూజించడానికి ముందు అనగా సేకు బంధానికి ముందు గణపతిని 
పూజించాలి కనుక ఈ ఉప్పూర్‌ గణపతిని ముందుగా పూజించాడు. అతడు 
నరప్రసాది కాబట్టి అక్కడున్న స్వామికి ఎట్టి అద్భాదన ఉండదు. ఆలయంపై 
విమానాన్ని కట్టడానికి ఆ గణపతి, అంగీకరించలేదట. నిరాడంబరంగా. 
కూర్చొని ఉంటాడు. శీతాతపాలను భరిస్తూ ఉంటాడు. ఎండ తగిలీ 
వినాయకుడని తమికులంటారు. 

సంస్కృతంలో దేంఠి రాజ గణపతి లేదా దుంఠి గణపతి పదాన్ని తుంది 
అంటారు తమిళులు, అ గణపతి కాశిలో ప్రసిద్దుడు. దానికి తగ్గట్టుగానే 
తోంది గణపతి ఉన్నాడిక్కడ. ఇక్కడా రాముడు, వినాయకుణ్ణి అర్చించాణట. 
ఇది వేదారణ్యం. ఉప్పూర్‌ మధ్యలో ఉంటాడు, అనగా వేదార్యూం నుంది 
సముద్ర తీరానికి వెళ్ళేదారిలో ఉంటాడు. ఇక్కడినుండే రాముడు, సేతువును 
కట్టడానికి మొదలు పెట్టాడని ఆంటారు. కనుక ఇక్ళడి వినాయకుడి 
పూజించాడు. రాముడి ఆశీర్వదించి శ్రమ తగ్గడం కోసం ఇంకా కాస్త 
ముందుకు వెళ్ళి కట్టుమన్నాడట. అంకను సులువుగా చేరవచ్చని సలహా 
ఇచ్చాడట. 

ఈ తొండి వినాయకుడి గుడికి విమానాదులేమీ పుంఠవు అటాహాసాలంటే 
ఇష్టపడలేదట, ఎందుకంటే తన మామయైన రాముడు ఎండనక వానయనక 
రుగుతూ ఉంటే తనకెందుకు పై అద్భాదనలని ఆలయ నిర్మాణానికి 
అనుమతించి యుండకపోవచ్చు. శంకరుల గణేశ పంచరత్నం, ఈ గణపతిని 

37 


అక్యుతవాకి పంచమ భాగము 


గురించే యుంటుంది. ఈశ్వర నుకుదైన ఏనాయకుజ్తి అర్చించడం వల్లనే 
విజయాన్ని సాధించి కాముడు, విజయ రాఘువుడయ్యాడు. అంతే కారు, 
భార్యతో కలిసి సీతారాముడయ్యాడు. తిరిగి వచ్చేటపుడు రామలింగం గానున్న 
ఉక్వపణ్డి పూజందాదు. 

లోగడ శంకరుల పాలరాతి విగ్రహాన్ని ఒక వాహనంలో తదలీంవడాన్ని 
(ప్రస్తావించాను. అచిరుపాకంలో 108 కొబ్బరికాయలు కొట్టివట్సు, 
ఉహ్హర్‌లోనూ కొట్టం. మొడటి ప్రాంతంలో ఈశ్వరునికి వచ్చిన కష్టాన్ని 
తొలగించాడు, రెందవ ప్రదేశంలో రాముని వూజలందుకున్నాదు. 
జ్యోరిరింగమైన రామేశ్వరం, రాముని దయనల్ల అందరికీ వుణ్యక్షేతమైంది. 
రామ, ఈశ్వరులకో ఇతనికి ఉన్న సంబంధాన్ని ఈవిధంగా పాలరాతి విగ్రహ 
యాత్రలో శంకరుబందిండారు. 

కృష్ణావలారంలో కృష్ణుడు వినాయకుడిని పూదిందడం విస్తారంగా ఉంది. 


గణనాథుడు - కృష్ణుని పూజలందుకొనుట 
శ్యమంతకోపాఖ్యానము. 

ఈ కథ భాగనతంలో ఉంది. ఆభ్యానమంటీ కథ, ఉపాఖ్యానం, ప్రక్క 
కథమ సాచిస్తుంది. ఇజహాసంలోని గాని, పుదాణాలలో గాని ప్రధాన కథ 
సాగుకూ ఉంటే చిన్న చిన్న కథలు ఉపాభ్యానాలుగా వస్తాయి. ఇంకు కొన్ని 
(ప్రధాన కథరో సంబంధం కలిగి యుందవు. భారతంలో నలోపాఖ్యానం. 
అట్టిది. కొన్ని కథలు, ధాన కథతో సంబంధం కలిగి యంటాయి, వాటిని 
విడిగా చూపలేం, 

భాగవతంలో అట్టి సంబంధం ఉన్న కథ శ్యమంతకోపాఖ్యానం అట్టిది. 
ఈ కథ అంతా మణిచుట్టూ లిరుగుతూ ఉంటుంది. కృష్టునిపై వేసిన 
అభాండాలు, వాటిని అతదెక్లా దాటాడో వివరిస్తుంది. 

38 


గణపతి 


ఇదే కథ, విష్ణుప్తబాణంలోనూ ఉంది; కొద్ది తేడాలతో, అట్లాగే స్కాందంలో 
'నందికేశ్వర సవత్యుమార సంవాద రూపంలో ఉంటుంది. స్మాందంలోని ఈ 
కథకు వినాయకునకు గల సంబంధాన్ని తెలుపుతుంది. నందికేశ్వరుడు, 
సనత్యుయారుదికో చెప్పిన కథనే ప్రధానంగా ఇక్కడ త్రస్తావిస్తర్నా అక్కడక్కడ 
'భాగవకాన్ని విషపురాణాన్ని పర్మాంటాను. 

సూర్యుడు - వినాయకుడు 

వివాహానంతరం కృష్ణుడు రుక్మిణితో నున్నకాలమది. యాదవ వంశంలో 
సత్రాజిత్తు, ప్రసేనుడని ఇద్దరు ప్రముఖ సోదరులుండేవారు. సగ్రాజిత్సు, 
'మార్యారారకుడు. 

.కవాటికీ కొందరారారవంతులు ప్రధాన దేవతట్రున సూర్యు పరివార 
'బేవకగా భావించి సూర్య నమస్మారం వేయుట, ఆదిత్య హృడయాన్ని పఠించుట 
చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఇట్టే ప్రధాన దేవతగా భావించి 
విశేషార్చనలు చేసేవారు. ఇతట్టి పరమాత్మ స్వరూపంగా భానించడాన్ని 
'సౌరమని అంటారు. దేశ విదేశాలనుండి యాత్రికులను ఆకర్షించే కోణార్క 
లోనున్న సూర్య ఆలయం హరిని పొందింది. కోణార్యమనగా అర్యుని యొక్క 
కోణం సూర్యలిలో ఒక భాగమని అర్థం. 

అక్కగురించి చెబుతూ ఉంటే విశాయకుడు గుర్తుకు వస్తున్నాడు. ఏమైనా. 
సంబంధం ఉందా అని ఆలోచించా. ఈ కోణార్యను ప్రస్తావించినప్పుడు ఇద్దరికి 
ఉన్న సంబంధం గుర్తుకు వచ్చింది. 

గణపతిని పూజించేబపుడు ఏ పుష్పాన్ని ఆర్బిస్తాం? దండ కట్టినవుడ్రైనా? 
జిల్లేడు కరా! సూర్యునకు, డిల్లేదునకు ఒకే నామం అర్యయని. తమిళనాడులోని 
సూర్యనార్‌ కోవెలలో స్థబనక్షం, వల్లే. అన్ని పుష్పాలు సూర్యోదయం అయిన 
తరువాతనే వికసిస్తాయి. కాని ఇందులో సూర్య సన్నిధి, విశేషంగా ఉంటుంది. 

3 


రెమ్మరకాతి ంచము భయ) 
వినాయకునకు పువ్వుల నర్పించేటపుడు ఈ జిల్లేడు పువ్వును అర్చిస్తే సూర్యుడే 
ఇతని పాదాలపై పడ్దట్టీ కదా! 


తపస్సు వట దివమణి 

ఒకనాడు నడ్రాజిత్తు వమాద్ర తీరంలో ఇష్టదైవమైన నూర్యుత్మ 
ఆరాధించాడు. ఏ వరం కావాలని సూర్యుదడిగాడు. 

సూర్యుని మెడలో తళతళలాడే మడి యంది. అదే శ్యమంతకమణి, 
ఇది కాంతినే గాక బంగారాన్ని ప్రసాదిస్తుందని అ ముజేని నత్రావర్తు 
"ఇమ్మన్నాడు. దాన్ని వక్రాజక్తు మెడలో సూర్యుడు వేసాడు. 

నాదివ్య కూపంలా మెరిసే ఈ మడి రోగారులను కూదా పోగొదుతుందం 
అన్నారు. అంతే కాకుండా ఇంగారాన్ని కోటా ఇస్తుందన్నారు. అయితే దీనిని 
ధరించినవాడు శారీరకంగా, మానసికంగా వరిశుద్భరై యందాలని సను 
"పల్లాకు. ఏ తప్పు చేసినా ఇంతే సంగతులని అదృశ్యమయ్యాడు. 

సత్రాజిత్తు మణిని ధరించి నగరంలో ట్రవేశించాదు. ఆ కాంతి ప్రవాహంలో 
ఇట్టి ప్రజలు గుర్తు ప్టలేశవోయారు. అ కాంతినే చూస్తూ ఉండిపోయారు. 
'సూర్యభగవానుడే కృష్ణని దర్విందరానికి వద్చాదా అని వారు అశ్చడ్య 
వకిశులయినప్పుడు మరీ దగ్గరగా చూస్తే ఇతడు కనజర్జాకు. ఈ మార్య 
(పాద మహిమకు వేనోళ్ళ కొనియాడాడు. 

కృస్తడు రొకుడు కరక ఇందరి సాగును అక్నుకుదయ్యాడు. కృష్ణుడు 
పొగుడుతూ ఉంటే ఇడి అ మణి కానాలేహెయరి ఊహించారు సభ్రాజిష్తు 


కృష్ణని నిరాసక్తత 
శృస్థురు వరమజ్ఞిని కదా! అతనికి ఐహిక విషయాలపై మక్కువ 
ఉంటుందా? వెన్న దొంగలించడం మొడరైకని ఆరని లీలలు మాత్రమ. 
0 


గంపకి 


అల్లో కాపరీల, గృహస్థ జీవనం, 16 వేల స్రీలరో కాపరం మొదదైనవన్నీ 
నాటకంలోని భాగాలు. కంసుడి చంపిన తరువాత ఇదడు అభిషేకానికి 
'అర్హుడే కదా! అతదే రాజు కావాలని ప్రజలందరూ ఉవ్విళ్ళూరేరు. 
'అకడిష్టవద్ధాదా? ఉగ్రపేనుడ్జి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. 
ఉగ్రసేనుడితని తాత, కంసుక్డి చంపి మధురను విడిచి కృష్ణురు ద్వారకలో 
ఉండిపోయాడు. అప్పటినుండి అతడు ద్వారకాధీశుడు. అయినా రాజ్యాన్ని 
ఏలాలనే ఉదిలాటం లేరు. రాను రెండవ స్నానంలో ఉంద్‌ బలరామునకు 
ఉన్నత స్థానమిద్చారు. అనరు పూర్ణానశారుడైనా వినయంతో నిస్పృహడై 
'ఛనవాంత లేక కాలం గడిపాడు. 

భాగవతం కూడా, క్షీరసాగర మథనంలో లక్ష్మి అవకరించినపుడు. 
విష్ణువును పరిగా పొందటం, నిరాడంబరంగానే వర్ణించింది, దబ్బు, అంగారం 
పట్ల ఎట్లా మోజులేరో స్త్రీల పట్ల కూడా లేదు. లక్ష్మి అవతరించినపుడు. 
'దేడశలందహో దండలు వేయలోడూ ఉంటే ఒకమూల ఏమీ పట్టించు కోడుండా. 
తన్నాడు విష్ణువు ఇట్టి మానసిక బలం ఉన్న విష్ణువునే వివాహమాబాలని 
భావించింది లక్ష్మి అతని గ్రేమను చూరగౌనాలని అతని మెడలో దండ 
మంది. అంగీకరించి తన వక్ష స్థలంపై ఉందుకొన్నాడు 

సు కృష్ణని నీలసక్రతను వెప్పదలుచుకున్నాకు. శంఖం, వక్రం, నరకుడు 
అయా సందర్భాలలో కృష్ణుని దగ్గరకు వర్భాయి. మహావిస్టువు ధరించే, 
కొస్తుభమడి కృష్ణుని దగ్గరకు వచ్చింది. 

కస్తూరీ తిలకం లాట ఫలకే వక్ష: స్థలే కొస్తుదం 

ఆనే ట్రోన్ని విన్నాం. అద్ది కొస్తుభాన్ని ధరీంచగా ఈ మడి కావాలా? 

ఈ శ్యమంతక మడీని ఉగ్రసేన మహారాజు ధరిస్తే బాగుంటుందని 
హరించాడు. రాజు ధరించడం వల్ల రాజ్యం సులికగా ఉంటుందనే, అంతేనే 


కక్యుతవాణి వంచు భాగము) 


కాని తాను ధరించి మురిసి పోవాలని ఉద్దేశ్యం కాదు. సత్రాజిత్తు ఈ 
'భాగ్యమంశా తన కుటుంబానికే చెందాలని భానించే సామాన్య పౌరుడు. ఈ 
అపార సంపద రాజుకు చెందితే ప్రజలందరికీ సౌభాగ్యము కబకుందనే 
విశాల భావనతో ఆట్టి సూదన కృష్ణుడు చేసాడు. 

ఒక సామాన్యుని ద్గర రాజుకంటె ఆధిక సంపద ఉంటే అకక్జే సామాన్యుల 
రాజుగా భావిస్తారు కనుక అట్టి విశేష సంపద సామాన్యుల దగ్గర ఉండకూడదని 
అర్థశాస్త్రం చెప్పింది. విలువైన మణులు రాజునకే చెందుతాయని రాజా 
'కత్నహారీ అనే మాట ఉంది. 

ఇల నద్భాననతో కృష్ణుడు సూచించగా నేను రాజును, మంత్రిని 
శెక్టుదమేమిటి? ఈ రాజుమ కృష్ణుడు సింహాసనం మీద కూర్చోబెట్టారు, 
'జకని తాకకే ఆ పదవిని కట్టదెట్టేవని, ఈ మిషతో తానే ఉంచుకోవాలని 
కృ్వుడు భావిందాడనీ ఊహించాడు స్రాజిత్సు 

ఈకథ, అశ ఎంత పనిచేస్తుందో సూచించడం లద? 

కృష్ణని సంచేహిందడమే కాదు, అతనికుండి ధయం కల్గుతుందని సత్రాజిత్తు 
భావించాను. కృష్ణుడు చిన్నతనంలోనే చాబూరురు, ముష్టికరనే ప్రధాన 
'మళ్లరను, కంసుడ్డి చంపాడు. 17 సార్లు జరాసంధుజ్డి తరిమి వేసాడు. 
ఆపైన జిత్సలమారి కూడా. అతనిలో శకుశ్వం వహిస్తే నేనెట్లా నింందగలనని 
'సందేహిందాడు స్రాదిత్తు, 

'బక మూల శ్యమంతకమణిని రాజుకు ఈయరేడు, దానిని ఉంచుకొనే 
సొమర్థమూ లేని పరిస్థి. భౌతిక సంపదలు మనిసిని ఎన్ని ముష్టాతిప్పలు 
పడతాయో గమనించారా? 

'థ్రన్తుకానికి ఆ మణిని తన సోదరుడైన ్రసేనజిత్తుకు అందజేసి 
ప్రశాంతంగా ఉన్నాడు. ఇతనికంటి తెలివైనవాడు, బలవంతుడు ప్రసేనబిడ్డు 


గణపతి 


'ఇకడు దీనిని ధరించి వేటకు బయలుదేరాడు. కృష్టనిరో వెళ్ళినట్లు స్మాందం. 
'ఇళ్పింది. నేను చెప్పేది భాగవతాన్ని ఏిస్టుపురాణాన్ని అనుసరించేది. 

దీనిన ధరించి ఎట్లా ఉండాలని నియమం చెప్పాడు సూర్యుడు? శారీరకంగా. 
మానసికంగా పవిభ్రునిగా ఉండాలి కదా! అతవరణ్యంలో ఉండడం వల్ల 
కాళ్ళు, చేతులు కడుక్ళోనదావికి నీరే దొరకలేదు. అ సమయంలో సింహం 
వచ్చి ఇతడ్జి చంపివేసింది. సింహానికి ఈ మణిని చూస్తే ఏదో ఆకర్షణ 
కలిగింది. దానిని పట్టుకుని పోతూ ఉంటే చీకరిలో నున్న అడవి, పట్టపగలులా 
వెలిగిపోతోంది. అటూ ఇటూ తిరగటం మొదలు పెట్టింది. 


జాంబవంతుడు 

అక్కడొక గుహలో జాంబనంతుడున్నాడు. అతడెవరనుకున్నారు? 
వానరులతో కలిసి రామునికి సాయంగా ఉన్నవాడే. ఆవాటివాడు 
జ్వాపరయుగందాకా ఉన్నాడు. 

కాముడు అవతార సమాప్తిలో అయోధ్యాపుర వాసులండరూ అతనికో 
వైకుంఠానికి వెళ్ళారు. హనుమ, జాందివంతుడం తవ. వాళ్ళు 
ఎందుకాగిపోయారు? ఈ పాప వంకిలమైన భూలోకాన్ని రామనామ 
'సంకీర్తనంతో వైకుంఠంగా మార్చడానికే హనుమ ఉండిపోయాడు. ఇది 
'ప్రనందానికి తెలియతెవ్ఫడం కోసం చిరంజీవిగా రామురుంచాడేమో! అట్లే 
లంకలో విలీషణుజ్డి చిరంజీవిగా ఉందారు. 

'మనమేదో మానవజాతి గొప్పదని మురిసిపోతాం. మానవులు నిరంతరం. 
తనను స్మరించలేర భావించి వీరికి చిరంజీనిత్వం ప్రసాదించలేదు రాముడు. 
ఒక రాక్షసునక, ఒక కోతికి, ఒక ఏలుగుబంటికీ ఇచ్చాడీ వరాన్ని 

అశ్వత్థామా బలకసో హనూమాంశ్చ విభీషణః 

కృషః పరజరామకృసపైచే చిరజీవి: 


43 


నాను. 

ఈ ట్లోకంలో జాంబవంతుడు లేడు. అయినా అతడు చిరంజీవియే. 
దైనా చిరకాలం ఒక రంగంలో నిష్టాకడైకే అతక్లి జాందవంతుడని అంటాం. 

అగస్త్యుడు, విరంతరము 16 నంవత్సరాల ప్రాయంలో ఉండే 
'మార్మండేయడూ చిరంజీసులే. అయినా వీరీ శ్లోకంలో లేరు. 

సరే అ నాటివాడు, ద్యాపరయుగంలో ఉంది ఈ మణిని తీసుకొని వెళ్ళే 
సింహాన్ని చూసాడు. అతనికి సుకుమారుడనే పిల్లవాడున్నాడు. ఆ వయసులో 
అతనికి సీల్లవాడేమిటని అశ్చర్యపోతున్నాం. మెరిసే నజ, తన పిల్లవానికి 
అటవస్తువుగా పనికి వస్తుందని భావించాడు. 

సింహాన్ని చంపి మణిని తీసుకొని పిల్లవాదూగే ఉయ్యాల గొలుసులకు 
కట్టాడు. వాలి కూడా అంగదుడు నిద్రబోయే. ఊయలకు రావలుద్ది 
ఆబబొస్మగా కట్టాడు. రావణుద్ధి పది తలల పురుగని అన్నాడు కూడా. 


కృష్ణుడుచంద్రువ చూచుట 
'వినాయకునకు శ్వమంతకమణికి గల సంబంధాన్ని స్మాండంలోని కథ 
చెప్పింది. దీని ప్రకారం బ్రహేసుడు, కృష్ణుడు కలిసి వేటకు వెళ్ళినట్లుందని 
చెప్పాను కదా, అపుడు ప్రసేనుడు విడిపోయి సింహం చేత చంవబడ్డాదని 
'కుదకు జాంబవంకుని దగ్గరకు మడి చేరిందని కథ. 
(భగవానుడు, ప్రసేనునక్రి వెదికాడు. సూర్యాస్తమయం అయిపోయింది. 
చీకటి పడింది. ఇంతలో చవితి చందుజ్లి అరాళంలో మూసాడు. 
శుక్లపక్షంలో చవితినాటి చంద్రుడు సృష్టంగా కన్పిస్తాడు. తదియనాడు 
పొద్దున్న ఎనమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలలోపు అస్తమిస్తాడు. 
సూర్యుని కాంతి ప్రభావం వల్ల సూర్యాస్తమయం అయ్యేవరము చంద్రుడు 
కనిపించదు కదా. వన్నెలో 8-30 నుంది 7 గంటలవరకూ పడమర దిక్కు 


ణి కంపని 


'జసువున మసక మసకగా కల్పిస్తారు. దీనిని జాగరూకతతో గమనించాలి. 
చవితినాడు ప్రొద్దున్న శొమ్మది గంటల మండి రాత్రి తొమ్మిది గంటల 
సమయంలో సృష్టంగా కన్పిస్తారు. అట్టి స్థితిలో అరెరి! చీకటిగా ఉంది, ఇక 
వెదకటం ఎండుకని ద్వారకకు తిరిగి వచ్చారు కృష్ణుడు. 


నీలాపనిందలు కృష్ణునకు 

ప్రసేనుడు తిరిగి రాకపోవడం విని సత్రాజిత్తు కంగారు పద్దాదు. కృష్ణుడే 
చంపి యుంటాదని సభ్రాజిత్తు నిర్ధారణకు వద్చాడు. భాగవతం ప్రకారం. 
కృష్ణుడు బ్రసేనునికో కలిసి వెళ్ళకపోయినా ఇతడు తన సోదరుడి చంపించి 
'యుంటాడని సత్రాజిత్తు సందేహించినట్లుంది. “ఈ కృష్ణునకు మడీపై ఏనాడో 
కన్ను పడింది. మణిని ధరించి ప్రసేనుడు ఆరవకి వెళ్ళడం ఇతనికి మంది 
అవకాశాన్ని కల్పించింది. అతడు తిరిగి రాకపోతే ఏ క్రూర బంతువో చంపి 
మంటుంది ప్రజలు సందేహిస్తారు. కనుక డ్రీకృన్ణురు తన మనుష్యులను 
పంపి ప్రసేమట్జి చంపింది యంటాడు” అని సత్రాజిత్తు వర్ణయిందాడు. 

పరమాత్ముడు, మానసకారం ధరించినపుడు మానవుల పట్ల వేసే 
నీలాపనిందలు అతగివట్ల మోపుకారు. వాటిని అనుభవిస్తూ మానవునకు 
'ఈజపారం గేర్చడమే అవతార ప్రయోజనం. 

సత్రాజిత్తు రెందు నేరాలను మోపాడు. కృష్ణుడే ప్రసేనుడ్డి చంపాడని, 
పడని దొంగిలించి ఎక్కవో పెట్టాడని, ఇట్లా నిందా ప్రారం సాగింది. 

మానవ వ్రసృత్తి చిత్రవరిత్రంగా ఉంటుంది. ఒకమాటు తమ నాడుకుడ్డి 
కాశానికి ఎడ్తుతారు, కొంతకాలానికి చెత్తబుట్టలో వేస్తారు. ఇది 
న్నికాలాలలోనూ ఉంది. ఏ కృష్ణుడు కంసుని జారినుంది యారన కులాన్ని 
[0చాడో, సుఖ సంపడలనిచ్చాడో అట్టివాడే నీలాపనిందలకు లోనైనాడు. 


as 


అమృతవాణి యంచకు భాగము) 


ఈ ప్రజలు సత్రాజిత్తునకు వంత పాడారు. మోనం, దగా కృష్ణునకు వెన్యలో 
విష్టి విద్యలని అంటూ లేనిపోని ఆకును వైళ్ళకక్యాడు. కాశీయుని నుండి 
ప్రజలను కాపాదరం, గోవర్దనాన్ని గొడుగుగా చేసి ప్రజలను రక్షించడం. 
మొదలైనవి ప్రజలకు గుర్తుకు రాలేదు. చూసారా (ప్రజల మనక్షవృత్రి? 
ఇట్లా ఉన్నారేమిటిని భగవానుడే కంఠ చెందాడు (కలత చెందినట్లు 
'నటిందాదని అందాం). ఇట్లా నిందలు వేస్తారు ఈహించకేరు. ఒక నిజాయితీ 
గల మనిషి ఇట్టి పరిస్టికులలో ఎట్ల బాధ పదతాదో అట్లా బాధపద్దాడు. తన 
 పరభ్రహ్మత్వాన్ని ప్రకటించకుండా జ్రుసేనుడు కనబడకపోవడం ఏమిలో 
తెలుసుకోవాలని విండలను తొలగించుకోవాలని ప్రయత్నించారు. 


రహస్యాన్ని ఛేదించాడు. 

'సభ్రాజిత్తు యొక్కణనచరులతో మరల ఆడవికెళ్ళాడు కృష్ణుడు. గుజ్ఞపు 
గిట్టల గుర్తులను బట్టి కొంత దూరం వెళ్ళగా, ఒకరోట గుర్తులు కనబడలేదు. 
'అ చోటంతా రక్త మదకలతో ఉంది. ఎముకలు.పది యున్నాయి. ప్రనీనుని 
చివికిన గుడ్డలు కవబిద్దాయి. అతన ఆభరణాలు గుజ్జపు జీను కనబద్ధాం. 
భగవంతుడే దందయాత్ర చేస్తే మొత్తం శవం కనబడాలి కదా! పోనీ ఎవరైనా. 
'చంపిలే ఆ శవాన్ని జంతువులు లినియుందవచ్చు అట్లా భావించారు ఇతనిలో 
వచ్చినవారు. రాజాయొప్ను ఆభరణాలు పడి యున్నాయిగాని మణి మాత్రం 
కనబడడం లేరు. ఇది సందేహానికి జావిచ్చింది. 

ఇంతలో సేదహాపు కావిగుర్తులు కనవిద్ధాయి, కృష్ణునకు. పేటి జాడ 
తెలిసి కొందాం రండని అన్నాడు. కొంత దూరం వెళ్ళగా సింహం కీజేజరం 
కనబడింది. సింహం పడినదోట ఎలుగుబంటి జాలు కన్పించాయి. సింహం 
పాదాల కంటె వీటి పాదాలు పెద్దవిగా ఉంటాయి. అవి రెండు కాళ్ళమీద 
విలబడగలను కూడా, పాదాల గుర్తులు నేలలో స్పష్టంగా పెద్దవిగా 

4 


- గణపతి 


కన్పిస్తున్నాయి. ఇక జాంబవంతుని గుర్తులను వేరే చెప్పాలా? అ గుర్తులను 
బట్టి గుహలో ప్రవేశించాడు. గువా చీకటి మయం. తోటి ప్రజలు 
(ప్రవేశించడానికి భయవద్దారు. ఇక కృష్ణుడి ఎట్లాగూ నందేహొస్తున్నారాయె. 
మనలను ఇందులో ప్రవేశపెట్టి చంపుతాడేమో ఆని భావించారు. 

కృష్ణుడు ఆపదలనెరుర్కొంటాడు కదా! కనుక మీరందరూ గుహ దగ్గర 
ఉందండి, నేనే లోపలకి వెడశానన్నాడు. అతని శరీర కాంరియే ఆ గహలో 
వెలుగు. 

ఆ గుహలో వెలుగు కనబడింది. అది మడి ధ్రభావమే. మధ్యలో ఒక 
ఊయెంలో పిల్లవాడు నీద్రిస్తున్నాదు. ఆ మడి, ఊయెలపై ట్రేశ్ళాడుకూ 
ఉంది. పక్యన ఒక అందమైన స్రీ ఉంది. 

పురాణాలలోని జంతువులు నునుష్య భాషతో మాట్లాడుతాయి. టీలు. 
జడా అందంగా ఉస్పట్లు వర్ణరలుంటాయి. జంతు దశనుండి మానవాకారపు 
దళ శ స్త్రీలలోనూ చూడవచ్చని డార్విన్‌ సిద్దాంతం వారంటే అనవచ్చు. 

ఒక పాట వినలడింది. అ పాట ఏదో వట్టి జోలపాట కాదు. ఆ 
పాటలో భగవానుడు వెదకడానికి వస్తున్నాడని ఉంది, 

సింహః ప్రసేనం ఆవధీక్‌ సింహో జాంబవంతా హతః 

'సుకునూరక! మారోదీః తవహ్యోష శ్యమంతకః 

ఈ శ్లోకం భాగవతంలో లేదు. ఇది విష్ణువురాజంలోనూ, స్కాంద 
పురాణంలోనూ ఉంది. అనగా సింహం, ప్రసేనుజ్డి చంపింది. జాంబవంతునిచే 
సంహార చంపబడింది. ఓ సుకుమార శికూ! ఇక ఏదవవద్దు. ఈ మణి నీ 
కొరకే అని. 

 భగవానుడేమనుకొన్నాదో ఈమెకెట్లా తెలిసిందీ? 

47 


మృతవాడి (ఏంచమ భాగము) 


నిందలపాలైన కృష్ణుడు లోపలకు ప్రవేశించి నిందను పోగొట్టుకోవాలి 
కదా! అతస్టీ ఆ అందగత్తె చూడగా ఆమెలో (ప్రేమ, ధయనూ ఒకుమూచే 
కలిగాయి. ఆతినికేమైనా ఆపద కల్గుతుందేనా అని భయపడింది. 


మడియువతి 


ఆమె ఎవ్వరో కాడు, జాంబవంతుని కూతురు, జాంబవతియే. ఈ గుహలో 
ఎవ్వరూ ప్రవేశించరేకు. ఈ అందగాడు ప్రవేశించాడు. కోపంతో తన తండ్రి 
'ఇతనిశేమైనా హాని తలపెదతాడేమోనని కంగారు పడింది. 

జాంబవంతుడు ని్రబోళున్నాడని, నిమ్మదిగా నీవెవ్వరివని అదిగింది. 
భగవానుడు జవాబు చెప్పాడు. 

'ఇది మానాన్న వింటే కోవ్పడతాదు. నీవు మణిని తీసుకొని వడతానంటే 
అగ్గిమీద గుర్గెలమై పోతాడు. వడీ చప్పుడు కాకుండా వెంటనే తీసుకొని సో 
అవి శొందరపెట్టింది. 

అతడు వెళ్ళిపోవాలని అమెకూ లేదు. అట్లా శృష్ణునిపై మెజుపడి రుక్మిణి, 
ఒక బ్రాహ్మణుని దూతగా పంప వచ్చి నన్ను తీసుకొని పొమ్మని చెప్పింది. 
కాని ఈ ట్రీ మణివట్ల మమకారం చంపుకొని. ప్రేమంచిన వానికి ప్రాణహాని 
జరుగుతుందని వెళ్ళిపొమ్మంది. 

'ఒక నవ్య నవ్వాడు, నాకెట్లాగూ చోరుడనే విరురుంది. సత్రానిత్తు మోపిన 
నిందను పోగొట్టుకోవాలని భావిస్తున్నా అతడు నిందించాడు. నీ తండ్రి 
కూడా నన్ను నిందించేటట్లు ప్రవర్తించమంటానా? అతదిచ్చినా సరే, లేదా. 
అతనికో యుద్ధం చేసి తీసుకొని వెడశానన్నాడు. 

నా తండ్రి స్వభావం నాకు తెలుసు, తనంతట రానియ్యుడు. ముసలి 
తనంలో కలిగిన తిజువు కోసం దీనిని ట్రేలాడడీసాడు, కనుక అడిగి నిరాశ 
చెందకు, యద్యాన సిద్ధపదమని జాంబవతి హితోపదేశం చేసింది. అతనిపట్ల 

నా 


గవత 


(ప్రేమ చివరింది యొగ్గ తొడిగింది. అతని గౌరవాగౌరవాలకు తానూ 
'పొ్రరాలేనని సూచిందింది. 

ఇక శంఖాన్ని పూరిందోడు కృష్ణుడు. 

జాంబవంతునికి కృష్ణ స్పర్శ సుఖం 

జాంబవంతుడు మేర్మొన్నాడు. నేనేమో మునలివాల్లని సులభంగా 
ఉడించవచ్చని భావింనానా? అని ఆల్బలు చరిదాడు. 

భోవంరునితో కయ్యానికి కాలు దున్నాడు. జాంబవంతుని పరాక్రమాన్ని 
లోకానికి చాటాలని కృష్ణుడు, తన శక్తి నంశటినీ వినియోగించలేదు. 
'సరిసమానంగానే యుద్ధం సాగింది. 

యుద్ధం చేసేవాడు అనాటి రామచంద్రుడే అది గ్రహించలీకరోయాడు. 
జాంబవంతుడు. భగవర్‌ శక్తిని ప్రకటించకుండా యర్ధం కొనసాగిస్తున్నాడు. 
కృష్ణుడు. వినోదంగా భావించాడు. 

'మష్టియద్దాలు, సిగవట్లు మామూలే. తన దివ్య శరీర స్పర్శ సుఖాన్ని 
'భక్తునకు కలిగించాలనే భావనతో యుద్ధాన్ని కాదాలని పొదీగించాదు. 
(రామావతార సమయంలో తాముట్టి ఖౌగిలించుకోనాలని జాంబవంతుడు. 
అనుకున్నాడు. కాని ఆ కోరిక నెరవేరలేదు. పైకి ఆ కోరికను తాను చెప్పలేదు. 
కాముని శరీరం ఏట్లా ఉంటుంది? పట్టుకుచ్చులా ఉంటుందా? ఆ మెత్తని, 
ఉదారమైన మనస్సే నీలమేఘర్యాముడై ఉంది. ఇక జాంబవంచుని శరీరం. 
గరుకు గరుకుగా ఉంటుంది కదా, కనుక కోరికను వెల్లడించలేదు. ఒకవేళ 
అడిగినా రాముదంగీకరించదు. తన శరీర స్పర్శ సీతమ్మకే దక్కాలి. ఆతరేక 
పర్నీఫరుడు కదా. అన్నీ విడిరి దందకారబ్య బుషులే కౌగలింతనడుగగా 
ఈ అవతారంలో ఈ శరీరం సీకే అంకికమని, కృష్ణావతారంలో మీ కోరిక 
తీరుస్తానని అన్నాడు. అ పులే గోపికలుగా పుట్టారని ఉంది కదా, 

4 


ee OEE 

అట్లా అడగడం బుమలకు చెల్లింది. జాంబవంతుడు అడగగలడా? 
'బుమల మాదిరిగా ఇంకొక జన్మ నెత్తాలని కోరుకోలేదు. అందుకే 
జాందివంతుడ్డి చిరంజీవిని చేసాడు రామయ్య 

'ఈ కృష్ణుడే ఆ రాముడని తెలిసినా రౌగలించుకోవడానికి సందేహిస్తాడు. 
పుష్ప కోమలమైన ఆ శరీరమిక్ళుడ? తన శరీరమక్యడ? అని సందేహిస్తాడు 
అందుచేత మల్లయుద్దంలోనే తన శరీర నృర్శను ఆతనికి కల్గించి 
అనుదాన్నియ్యాలని భావించాడు కృష్ణుడు. అతని లీలలలో అనేకాంతరార్దాలు 
డాగియుంటాయి. 

(పరమేశ్వరుడు కూడా తన దివ్య శరీర న్ఫర్య యొక్క రుచిని అర్జునునకు 
యుద్ధం చేసి చూపించాడు. 

రోజులు గడుస్తుర్నాయి. ఎవరు గెలుస్తారో తేలడం లేదు. ద్వారం దగ్గరగా 
నున్న తూదనలెంత కాలం వేదియుంటారు? తమకేసైనా ప్రమాదం ముంచుకు 
వస్తుందని చ్వారకు తిరిగి వచ్చారు. మానవ్వల నైజాన్ని గమనించారా? 

ఇట్లా 21 రోజులు యుద్దం సాగింది. జాంబవంతుడలిసిపోయాదు. 
'సీలమేఘక్యామని నృర్మ వల్ల ఒక అలౌకికానందాన్ని పొందుతున్నాడు 
జాంబవంతుడు. తనకున్న జలం ఆ రామచంద్రమూర్తి ప్రసాదించింటేనని 
రామ, రామ అంటూ కీర్తించాడు. ఇంతవరకూ మరొక అవతారాన్ని 
'పిదిగ్రుద్ధులతో సత్మరించడమా? 

'రామనామళ్తి యున్నా ఈ తన్నులు తినడమేమిటి? శత్రు స్పర్శ, సుభాన్ని 
కర్ణిస్తోందేమిటి? అని ఆలోచించారు. 

ఇక కృష్ణుడూ ఈ అట చాలించాలనుకున్నాడు. జాంబవంతునకు 
జ్ఞానోదయం కల్గిందాడు. 

ఏమిటేమిటి? నా ఉపాననమూర్తితో ఇంతవరకూ యుద్ధమా? రాముడే 
కృష్ణుడు కదా ఆంటూ పాదాలివందనం చేసాడు. కృష్ణుడు కరుడించాడు. 

కం 


'మగి -వివాహము. 

స్వామీ! నేను నీ అధీకంల్లో ఉన్నాను. నీది నీకీయదం సబబు. ఈ 
'మణిలో ఈ కన్యామణిని కూడా స్వీకరిందవయ్యా! అనగా జాంబవతిని 
కూడా స్వీకరించాడు. బాంబనతి కోరిక కూడా నెరవేరింది. రెంటినీ గ్రహించాడు. 
నల్లనయ్య, ద్వారకకు అ రెంటిలో వచ్చాడు, 

మణి తన దగ్గర ఉంచుకోవడానికి తగిన అర్హకలన్నీ అకనికున్నాయి. 
కారణం! జాంబవంకుర్ణీ జయించి ఆ మణిని తీసుకున్నాడు. ఆ జాంబవంతుడు 
సింహాన్ని ఓడించాడు. అదేమో ప్రసేనుడ్జి చంపి మణిని పొందింది. ఆవిధంగా 
తనకు సంపూర్ణమైన హక్కు ఉంది. అయినా ఈ భౌతిక సంవడడై ఆళ 
పడతాడా? తనపై వేసిన నంద పోగొట్టుకోవడానకే ఈ తతంగం అంతా 
జరిగింది. కనుక మణిని సథ్రాజిత్తువతిచ్చాదు. తవన్సు చేని దాన్ని 
సంపాదించాడు కదా సత్రాజిత్తు 

అతడు సంతోషంలో మజిని స్వీకరించాడు. కాని ఏరో అపరాధం చేసాననే 
చింత, మనస్సును పీకుతోంది. సత్రాబిత్తునకు ఒక్కగానొక్క కుమార్తె సత్యభామ, 
ఆమె భూదేవి అవతారం. రుక్కికి లక్ష్మియొక్క అవరారం. 

జాంబవంతుని మాదిరిగానే సత్యభానును, మణిని కృష్ణునళే అర్పించారు 
సత్రాజిత్తు భగవానుడు గోపాలరత్నం కదా! కనుక సత్యభామను మాత్రమే 
స్వీకరించారు. మణీని స్వీకరించలేదు. మణి, నీ ఆధీనంలో ఉంటుంది, నీ 
కుమార్తె నా ఆధీనంలో ఉంటుందని అన్నాదు. సర్రాణిత్తుకు ఒక్కతే కుమార్తె 
కనుక అశని సంపదంతా ఈ దంపతులకే చెందుతుంది, 

అయితే కథ ఇంకా ముగియలేరు. ఇంత వరకు నున గణపతి ప్రస్తావన 
ఏది? 

5 


.అమ్మకవాతి (ఏంచము భాగము 

(తన జీవికకాలం ఈ మణిని అనుభవిద్దాం, తరువాత వారికే చెందుతుందని 
భావించాడు సశ్రాబిత్తు, ఇది చివరకు ఇతని జీవికాన్నే బలిగొంది. అనేక 
కష్టాలు. చూద్దాం. B కే 

స్తీలవల్ల శత్రుత్వం a 

వివాహానంతరం కుంతితో పాండవులందరూ లాక్టా గృహంలో 
'బూడిరపాలయ్యారనే వార్తను విన్నాడు కృష్ణుడు. వారు [బలికి య్యజ్ఞ్రారని 
చెలిని కూడా లోక మర్యాదను పాటించి ధృతరష్తుణ్ణి పరామర్శ చేయడానికి 
హస్తినాపురానికి వెళ్ళాడు. అవతార పురుషుడి అట్టి మర్యాదలను పాటించాడు. 

'ఇవని నిర్గమనం, సత్యభామకు కష్టాలను తెచ్చిపెట్టింది. 

యాదపులలో శకథన్వుడనే దుర్మార్గుదున్నాడు. యాదవ వంశంలో 
కృఠవర్ముడు, అ క్రూరుదనే ముఖ్యలూ ఉన్నారు. వీరిద్దరు కృష్ణునకు దాసోహం 
'అనేవాలే. అక్రూరుడు, పరమ భాగవోత్తముడు. అతడే బలరామకృష్ణులు. 
'ఇృందావనం నుండి మధురకు రీసుకొనివల్చాడు. ఈ పై ముగ్గురూ. 
సత్యభామనే వివాహమాణాలని ఎవరికి వా నిశ్చయించుడున్నారు. ఎవరదిగికే 
వారికే న అమ్మాయిని ఇస్తానన్నాడు సత్రాజిత్తు కాస్త సమయం కావాలన్నాడు. 
కాలం గడుపుతున్నాడు. తర్వాత శ్యసుంకక మడి రావదం వల్ల భగవానుసకి 
కన కుమార్తెనిబ్చాడు. 

ఈ సంఘటన చిచ్చుపెట్టింది. మాసవమనః ప్రవృత్తులు వింత 
'మోనపూరితంగా ఉంటాయో వివరిందింది వురాణం. ఈ ముగ్గురూ. 
'నత్రాజిత్తుపై కక్ష కట్టారు. శృవ్ణునిపై నింద చేసినపుడు అక్రూరుడు; 
కృత వర్శలిద్దరూ కృష్ణుడి వెనేసుకొని వచ్చారు. ఇది సట్రాజిక్తునకు కోపం. 
తెప్పించింది. ఇప్పుడు కథ తారుమారైంది. వీరిద్దరి మనస్సూ మారిపోయింది. 
కృష్ణునిపట్ల భక్తి దూరమైంది. ప్రీ ఫట్ల కామం, శత్రుత్వం ఇవన్నీ అహంరారం 
యొక్క ఏికారాలే కడా! ఇక భక్తికి తావెక్ళడ? అది ఈ కథ యొక్క నెరాంశం, 

5 


న్డ గణపతి 


ఇక వీరిద్దరూ కూదబలుక్కున్నారు. తమ కిష్టమైన సత్యభామ, ఎట్లాగూ. 
దక్కలేదు. ఇక మణిని అపహరించాలని పన్నాగం పన్నారు. దుర్మార్గుడైన 
 శతథన్వునికో చేతులు కలిపారు." 

అందరికీ సామాన్య శత్రువు ప్రాజి్తే ఇపుడు కృష్ణుడు లేదు, మనం 
వెళ్ళి సత్రాజత్తును చంపి ముడిని దొంగిలిద్దాం అనే నిశ్చయానికి నచ్చారు. 

ఎదురుపడి యుద్ధం చేయడం కాదు, దొంగచాటుగా శతధన్వుదు. 
సత్రాజిత్తును చంపివేసాడు. మిని దొంగిలించాడు. 

ఇక సత్యభామ, తన భర్త హస్తివాప్తరం నుండి ఎప్పుదు తిరిగి వస్తాడా. 
'అని ఎదురు తెన్నులు చూసింది. తండ్రి మరణానికి రోదించింది. విప్పుడు. 
శతధన్యుక్తి తన భర్ష చంపుతాడా ఆని కహతహరాడింది. 

రోగాలను పోగొట్టేది, భాగ్యాన్ని కల్గించే మణి, ఎన్ని కష్టాలను తీసుకొని 
వచ్చిందో గమనించారా? కష్టం వెంట సుఖం కష్టం తరుముకు వచ్చిందే! 
'మడేని రక్షింాలంటే పరమ పవిత్రంగా ఉండాలి కదా! అందుకే సూర్యుడీ 
నియమాన్ని పెట్టాడు. దుష్టమైన ఆలోచనలు రాకూడదు. అందువా కృష్ణుని 
పట్ల అపచారమా? బ్రమేకుడు, శారీరకమైన అకురివల్ల పోగొట్టుకున్నాడు. 
మానసికమైన అకుచివల్ల సత్రాజిత్తు పోగొట్టుకున్నాడు. చిరంజీవిమైన 
'జాందివరుని దగ్గరే మడి కలకాలం ఉండలేదు. అతడేమో సింహాన్ని చంపాడు 
కదా! ఇట్టి చరిత్రను చూపించే మణి శకథస్వుడి దగ్గర కలకాలం ఉంటుందా? 
ఆతరు యజమానినే క్రూరంగా చంపి గ్రహించాడు కదా! 


'మరల విజయం - మరీ నింద 


కృష్ణుడు తిరిగి వచ్చి దుఃఖించే భార్యను చూసాడు. మామగారి మరణం 
కలత పెట్టింది. కళను పెంచింది. 
5 


.అన్నతవాణి పంచమ భాగము. 

'చిదంజవిడైన జాంబవంతుచ్లే ఓడించిన కృష్ణుడు తనను క్షమిస్తాడా అని 
'శతఫన్వుడు పలాయనం చిక్తగంచాడు. ద్వాకకనుండి వెళ్లిపోయాడు. 

పోతూ పోతూ మణిని అక్రూరుని దగ్గర ఉంచాడు. ఆ మణిని కృష్ణుని 
పడాల దగ్గక నుంచితే క్షమించి యుంచేవాడు కడా! అమలిన మనస్సు 
అటా చేయిస్తుందా? ఈ పరుగెత్తడం కృష్ణని వరాత్రమానికి దోహదవదింది. 
శన దగ్గర ఎందుకు పెట్టుకోలేదు? కష్టాలు వస్తాయని విన్నాడు. దూపాడు. 
కాబట్టి ఈ కష్టాలను అధ్రూరునకు బదిలీ చేసాడన్నమాట. మొండి పట్టడం, 
శత్రుత్వం, దుష్టబుద్ధి, ఇట్టి పనులను చేయిస్తుంది. అక్రూరుడు మంచివాడు. 
కనుక అతని దగ్గర ఉంటే క్షేమమని భావించాడు. పైగా అతడు కృష్ణుడు 
భక్తుడు. 

'పఠగెత్తే శతథన్యుజ్లి మాసి నిజంగా కోపపడరీడు కృష్ణుడు. అతడు దర్మ 
సంస్థాపకుడు కదా! కోప పడినట్లు నటించారు. బలరామునికో కలి ఈ 
రథంపై వెళ్ళి శతధన్వుజ్తి పట్టుకోోయూడు. 

'శతథన్వుని గట్టం అలిసిపోయి చనిపోయింది. ఇక పిక్వంలం చూపిం 
చాడు. బలరాముడు రధంలోనే ఉండిపోయాడు. ఇద్దరూ కలిసి ఒరట్డి 
ఓడించకూడడనే నియమాన్ని పాటించాడు. 

భగవానుడు శతధన్వూని జుట్టు పట్టుకున్నాడు. కొంతసేపు ముష్టియద్ధం 
జరిగంది. భగవానుని ముందు అతడు నిలబడగలడా? ఇతని చేలిలో 
'చంపబదడమూ అతడు చేసుకొన్న ఇద్భష్టమే అనాలి, అట్లా సద్గతి క్లించాడు 
పురు 

ఇట్లా కాంజనంతజ్డి ఓించడం, ఇరజ్జీ చంపడం జరిగినా వీలాప 
నిందలు మళ్ళీ మొదలు, ముణికోసం అతని కరీలాన్ని తదిమిే దారకలేదు. 
ఎందుకంటే భది అక్రూరుని దగ్గర ఉంచారు కాబట్టి గీతలో 
భగవాళురేమన్నాడు? 


'వడాహం సమశీతాని వర్తమానాని దొర్డువ 


భవిష్యాణీ చ భూరాని మాంకు వేడ న కళ్చన (7-26) 

అనగా “ఓ అర్జునా గళంలో ఏం జరిగిందో, వర్తమానంలో వం 
ఇకుగుకుందో, భావిశాలంలో ఏం జరగభోళుందో అన్నీ నాకు తెలుసు, 
కాని నన్ను తెలుసుకొన్న వారివ్వడూ లేడు”. ఇట్లా అన్నాడీ ఏమీ తెలియనట్లు, 
నటించి శశధన్యుని దగ్గర మణి యుండని భావించారు. మరొక అవతారమైన 
ఆప్లగారకి దారకలదని నివేదించాడు. 

ఇట్లా మానవులు వేసీ నిందలను భరించాడు. అంతేకాదు అవృగ్రారి 
కోపాన్ని ధరించారు. ఆతడ్డి చంపాను, అతని దగ్గర మడి లేదన్న మాదిలు. 
అన్నగారు నమ్మాణా? కారాలూ, మిరియాలూ నూరాు. 

“చేసేదో మడీని జడుగురావని నా దగ్గర బుకాయిస్తున్నాను ఎక్కడో దాచి. 
యుంటావులే మిజుమార్గంలో వెళ్ళేవారు సీకో స్య్యంగా ఉంచలేరనొ అన్నాడు. 

“ఇట్లానన్న సందేహాంచకు, నువ్వే నన్ను శంకిస్తే ఎలా? నేను చెప్పింది. 
నిజం, నన్ను వెదికి చూడు, పీకే తెలుస్తుందనా ఆన్నాడు కృష్ణుడు. 

బలరాముని ఆగ్రహం ఒక పట్టాన చర్లాలేది కాడు, ఎవరి మాటలనూ 
వినడు. నిన్న వెడకదమేమిటి? టక్కుబమార విద్యలన్నీ నీకు తెలుసు. వచ్చి 
'హెసూడివని నిందించి నీ దగ్గర ఒక్కక్షణం ఉందనని బలరాముడు ద్వారకకు. 
తగ రాక విదేహ రాజ్యానక వెళ్ళిపోయాడు. 

ద్వారకకు తిరిగి వచ్చాడు కృష్ణుడు. ఇట్లా అవమానాలూ, నిందలూ. 
ఇంకా ఎక్కువయ్యాయి. మజిపట్ల లోధంతో అన్నగారినే తరిమేసాడని 
రోకులన్నారు. లోకులు పలుకాకులు కరా! 

'ఇనరుల గుణాలను శాఘించదానికీ బదులు లోపాలే ఎ్తి చూపిస్తూ 
'ఏంటాంు. మనం కూడా పత్రికలను చదువుతూ ఇష్టమైన నాయకుల్ని 

కక 


ఇమ్ముతవాకి పంచమ భాగము 


పాగుడురూ ప్రతిష్షాలను నిందిస్తూ ఉంటాం కదా. ఇట్టి మానవ (ప్రవృత్తి 
యొక్క వికారాలు పురాణాలలో పుష్కలంగా ఉన్నాయి. 


అక్రారుదు- మి 

కష్ణ రాక అక్రూరునకు దడ పుట్టింది. ఎప్పుడూ కృష్ణనికో కలిసిమెలిసి 
యుండేవాడేమో, ఇప్పుదు దూరదూరంగా ఉంటున్నాడు. తేలుకుట్టిన దొంగలా, 
'వ్యారకనుండి. చల్లగా జారుకున్నారు. శంకరులే నున్నారు? అర్ధమనర్థం 
'ఖావయ నిత్యం అని అనలేదా? డబ్బెంత పని చేస్తోందో చూసారా? ఎన్ని 
అనర్థాలను తీసుకొని వస్తుందో! 

అయితే అనవసరమైన భయాందోళనలున్న అత్రూరునకు కృష్ణునిపై 
'అనంచల భక్తి విశ్వాసాలున్నాయి. ద్వారకను ఏడిచి కాశీయాత్రకు 
బయలుదేరాడు. 

'అశలో అడుగు పెట్టగానే సద్బుద్ధి కరిగింది. స్వార్ధం కోసం మజిని 
వాడుకోవాలని భావించలేదు. ఎప్పది మాదిరిగానే ఎనిమిది జారువుల 
(బంగారాన్ని మడి ఇస్తూ ఉండేది. స్వార్థం కోసం వాడ దానితో ఆలయాలను 
శట్టిందాడు. దైవకైంకర్యమే చేసాడు. 

ఇతడు సదాదార సంహస్కుడ్రని మడికి తెలసు. ఇది బంగారాన్ని ఆయ్యడమే 
కారు. చుట్టుపక్యత రోగాలు లేకుండా కూడా చేసింది. కజువు కాటకాలు 
శేవు. పుష్కలంగా పాడిపంటలు, అంతటా సుఖశాంకులే, 

నిందకు కారణం - నేరాలు 

ఇట్లా అనేక సంఘటనలదే కృష్ణుని చిత్తం కఠావికలమైంది. “ఈ మదివల్ల 

ఇన్ని కష్టాలా? ఇది ప్రసేనద్దీ, సభ్రాతిును, శతధన్నుడిని మైంగవేసిందే! 


ఇప్పుడు నా సోదరుడే నన్ను శంకిస్తున్నాడు! దేళంవిడిని పెట్టి వెళ్ళాడు. 
58 


గంపల 


 అక్రూకుడు కనబడడం లేదేమిటి. ఒకవేళ అతవిద్గర ఉందా? అకరీ వగరంలో 
శేకపోనరమూ శుధశకునంగా భావించడం లేదు. తండ్రి పోవడం వల్లనే 
కడా సత్యభామ కుమిలిపోరోంది? నగరం అంతా నన్ను సంచేహిస్తోంది. 
'మాటిహటికీ నిందలేమిటి?” అని కృష్ణుడు చింతిస్తూ ఉండగా ఇంకలో 
నారద మహర్షి వచ్చాడు. ఎక్యడకు, ఎప్పుడు రావాలో నారదునేపు బాగా 
తెలుసు. ఆయన కథను మలును త్రిప్పగల నేర్చున్నవాదు. 
కుశల ్రత్నలయ్యాయి. నీవు బేవర్నివి, నీకు తెలియనిది ఏమీలేదు. 
నాకు వచ్చిన సమస్యను పరిష్యంంచు, కారణం చెప్పుమని కృష్ణుదరిగారు. 
ఏమీలేడయ్యా నీవు భాద్రపదనవితి నాటి చంద్రుణ్ణి చూసావు కా, 
విఘ్నేశ్వరుని శాపం తగలిందయ్యా అన్నాడు నారదుడు. 
భాద్రపదం - పంచాంగంలో భేదాలు 
ఛాబ్రపదమనగా ఇంట నక్షతాలతో ఉన్నది. పూర్వ భాద్రమని, ఉత్తర 
'భాభ్రమని. ఒక్కాక్యప్పుడు ప్రోస్టపదమని పబువబదుతాయి. ఈ నక్షత్రాలలో 
ఏరో ఒకటి పూర్ణరంధ్రునితో కలియగా దీనిని భాద్రపద మాసమని అంటారు. 
నక్షకాన్నే పేర్కొంటే అది ఫ్రోష్టపదమనే. ఇట్లా అన్ని నెలలు కూడా నక్షతం 
'పేరుమీడుగానే ఉన్నాయి. ఒకోకసారి ఇది ఒక మాసం ముందుగా గాని 
'అలస్యంగా గాని జరుగవచ్చు. నిజానికి సూర్యుడెప్పుడైతే అ నక్షతంలో 
 సంధ్రమణం చేన్తిరో అప్పుడు ఆ మాసం మొదలొతుంది. ఆయితే ఈ సూర్యుని 
స్థితి, మరియు చంద్రుని స్థితి ఒక నక్షతంలో బ్రవేశించినపుడు సంబంధం 
లేకుందా ఉంటుండి. సూర్యుని ప్రవేశం ద్వారా మాసము లేర్చదడాన్ని 
సొరమాసమని అంటారు. శమిళనాడులో ఈ పద్ధతిని పాటిస్తారు. కర్ణాటక, 
ఆంధ్ర, ఉత్తర భారత దేశంలో ఎక్కువమంది చాంద్రమానాన్ని పాటిస్తారు. 
ఈ దాంధ్రమానంలో అమావాస్య తరువాత వచ్చే రోజును జ్రొత్రమాసానికి 


.అమ్మకవాడి (పంచమ భాగము, 


'మొదటిరోజుగా పరిగణిస్తారు. ఇదంతా చంభ్రగమనాన్ని దట్టి యుంటుంది 
(కనుక పున్నమి నాటి చండ్రుడు ఏ నక్షతానికైతే అతి సమీపంలో ఉన్నాడో ఆ 
నక్షతం పేరులో మాసం మొదలౌతుంది. 

అన్ని పండుగలు చాంద్రమానం భ్రకారం నిర్భారించబడతాయి. కనుక 
వికాయశ చితి, భాద్రపదమాసంలో శక వనుర్ధినాదే. తమికులకు మాత్రం 
'భాధ్రపదంలోగాని లేదా ్రావణంలోగాని రావచ్చు. ఒకొక్కసారి సూర్యుడు 
కన్యారాశిలో ప్రవేతించరానికి జమావాన్య తదవాత నాల్గు రోజులు పట్టవచ్చు. 
అటువంటప్పుడు తమిళులకు వినాయకచవితి క్రావజమాసంలోనే వస్తుంది. 
ఎందుకనగా సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినపుడు మాత్రమే వారికి 
'ఖొద్రవదమానం మొదలౌతుంది. అదేవిధంగా (శ్రీరానునవమి కూడా 
'చాగదమావాన్ని అనుసరించేవారికి డైతమానంలోనూ తమిళులకు ఫాల్లుణ 
తేరా చైత్ర మాసాలలోమూ వస్తూ ఉంటుంది. జల్లా గోకులాష్టమి కూడా. 

నారదుడిక్టుడ చెపకున్నది చాంద్రమాన భాద్రపద శుక్ల చతుర్ధి గరించి. 
ఇదే వినాయకరవికి. కృష్ణుడద్ధి ఒక్క చవికినాడు దందుజ్డి చూసారు. 

ఆనాడు చంద్రుడ్డి చూసావని నారదుడవ్నాడు. ఎవ్పుడది? ప్రసేనునితో 
(అడవికి వెళ్ళడం, వికిపోవడం అరిగిననాడే. ప్రాడ్డు పోయిందని అకాశం 
వంక చూసాడు కృష్ణుడు. తిరిగి ఇంటికి చచ్చాడు. ఇట్లా చూడడం వ 
'ిస్మ్నేశ్వరుని శాఫానికి గరి కావలసి వచ్చిందని అన్నారు. 

అనారు చూస్తే దురదృష్టం ఎందుకు వెంటారుకుందని కృష్ణుడు పొందాడు. 
నారదుడు కథను చెప్పడం మెడలు పెట్టాడు. 


ప్రశ్షసమాధానం, కథలో కధ 
ఎవరో ఒకరు ప్రశ్న వేయడం, మరొకరు సమాధానం చెప్పడం అనే 


వతి 


పద్ధతి పురాణాలలో ఉంటుంది. సాధారణంగా నైమిశారణ్యంలో సూతుడ్డ 
'విగరిన బుషుణు ప్రశ్ఞిస్తూ ఉంటారు. అట్ల వకీకి్తకు చరమహర్ని 
చెప్పడం భాగవతంలో ఉంటుంది. ఇక ఇతిహాసాలు చూస్తే మహోత్తమ 
'నణ సంవన్నురెవరని వాల్మీకి అడిగిన ప్రశ్నకు నారదుడు ముందుగా 
'శామవరితాన్ని గానం వేసాడు. దానినే వాల్మీకి విస్తారంగా కాసి లకకుకుంకు 
వెప్పగా అశ్వమేధ మహానుంటపంలో హర్ఫొని యున్న రామునికి ఎడురుగా 
వారు గానం చేసారు. ఇక దైమిశంలో సూతునివే మహాభారతం చెప్పబడింది. 
ఆదికావ్యంగా పరిగణించబడిన రామాయణానిక, రైమిశంలోని బుసులకు 
సంబంధం లేడు. భారత కథ వైళంపాయునుడు జవమేజయునకు 
'ెప్పండిశట్నరా ఉంది. ఆనమేజముడు పాండవుల మనుమడు. దానిని 
'ఇరిహాసంగా వ్యాసుడు మంచగా విఘ్నేర్వకుడు బ్రాయనకారయ్యాడు. 

ఆ పెద్ద ఇడిహాసులో భిస్టిస్న వ్యష్తలు ఫర్నించగా నారదుడు, ఆగప్ముడు. 
'మార్యందేయడు, మొదలైనవారు ఉపాఖ్యాగాల రూపంలో సమాధానాలు 
తప్పారు. రామాయణంలోని ఉత్తకరాందను చూస్తే రావణ వంానికి చెందిన 
అన్ని కథలు అగస్తుడు రామునకు చెప్పినట్నంటుంది. 

అగి ప్రశ్నకు హయగ్రీవిర్చిన సమాధానమే లలితోపాళ్యానం. 
అది బ్రహ్మాండ పురాణంలో ఉంది. భారతంలో దాలా ఉపాఖ్యానాలున్నాయి. 
పాండవులు వివిధ యుషులను ప్రశ్వించడం, వారు ఉపాఖ్యానాల రూపంలో 
సమారానాలియ్యరం ప్రధానంగా అరణ్యపర్వంలో ఉంటుంది. చవితినాడు 
చందుడ్డి చూస్తీ దోపమేమిటని కృష్ణు వేసిన భ్రన్న స్మాందంలో ఉంది. ఈ 
శృష్ణ శారద సంవాడానికి సమగ్ర సమాధానం నందికేశ్వర సనత్కుమార 
'సంవాదంలో ఉంది, 


_అన్నుతవాణే (పంచన భాగము) 


చంద్రగర్వ భంగం 

'మూషీక వాహనం వెక్కి మహాగబపలి మూడు భువనాలు తిరుగురున్న 
సమయంలో ఒకమాటు వం లోకానికి వెళ్ళాడు. శశివర్ణరు శ (రంద్రుడు) 
లోకానికి వెళ్ళాదన్నమట, పిల్లలందరికీ చంద్రుడంటే ఇష్టం కదా! 

'తానందగాడని చంద్రునకు గర్వం హెద్చు. భగవంతుని ముఖాన్నే 
చంద్రునితో పోలుస్తారు కపలు, జందువ్న గర్వం వె్తకక్యింది ఈ స్తుతులకు 
అలవాటు పదినవానికి మిగకావారందరూ తక్మునగా కరిపస్తారు. అందమైన 
పిల్లవాని డూసంలో ఉన్న వినాయవడు, ఇతని దృష్టిలో ఎందుకూ పనికి 
రానివారు. 

మ, శాంతీ, వనేకంగల గజముఖం, విశాలమైన చెవులు, బొట్టు 
చిన్ని కాళ్ళు - వీటిని మరీ మరీ చూడాలగివిస్తంది కదా! ఎవరితోనైనా 
హోల్బగలనూ ఆని భావిస్తాం. మన భావాలకు విరుద్ధంగా ఈ పొట్టేమిట్‌? 
ఈ తుండమేదిటి? చేటంత చెపలేమిటి? కడవ వంటి బ్య ఏమిటి? 
'కుజవ కాళ్ళేమిడి? అని నిరసన భావంతో చూసాడు చండ్రుడు. ఏవి భక్తికి 
'్రీతపాత్రంగా ఉంటాయో అవే డ్వేషించేవారికి హేయవస్తువులు, చంద్రుడీ 
రూపాన్ని చూసి పకాలున నవ్వాడు. 

వెంటనే వినాయకునకు కోపం వచ్చింది. అది ధార్మికమైన కోవం. 
 అహమారంలో నున్నవారిని శక్షింేది. అంతేనే కాని అహంకారంతో బూరినది 
కాదు 

'హే చంద్ర! చల్లని కాంతిని ప్రవరిస్తున్నాన, నయనానందకరంగా ఉంది. 
కవులు నిన్ను పొగుడుకున్నారు. ఇ తెల్లని కాంతి నీ సొంతమా? సూర్యకాంతిని 
అప్పుగా తీసుకున్నాను కరా! నీ కాంతి ట్రసరించని చోటు అంధకార 
'అంధురంగా ఉంటుందని ఎప్పుడైనా భావింబావా? 

లం 


గావతి 


'జానినినట్లా ఉంచు. అందంకంటి శీలం ప్రధానం కడా! నీవు వేసిన 
'నిర్వాకం' ఏమిద? భార్యల పట్ల పక్షసాతం చూపించలేదా? దక్షుని శాపం 
వల్ల కృఠంచి పోతున్నాను కదా! 27 నక్షత్రాలలో రోహిడి పట్ల మద్యన 
చూపించడం, దక్షుని శాపం తెలిసిందే కదా, నిన్ను ఉద్ధరించినవాదు నా. 
'తరద్రిమైన శివుడని గుర్తుందా? తదియనాటి చంద్రుడ్డ శిరసునధరించి 
'ఈమక్రమంగా కృష్ణపక్షంలో కృశించి పోవరాన్ని నా తండి అద్దకోలేదా? 
మాసంలో శుక్షసక్షంలో ద్రమక్రమంగా పుంజుకౌంటావనే భరోసా ఇచ్చారు. 
కరా, నా తంద్రి ఆనుగ్రహమొక పక్షంలో మరొక పక్షంలో, నీ శన్పిడసా 
గుర్తుకు రావడం లేదా? ఇక నీ గురుపల్నిని ఏం చేసాచో అందరికీ తెలుసు. 
అది పైకి చెప్పలేని సంగతి, ఇవన్నీ తెలిసి ఏదో చల్లని కాంతిని ప్రసరెస్తదావని 
ఈ మిడిసిపాటీమిటి? 

ఇకనుండి నీ అందాన్ని చూడడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఒకవేళ 
చాస్తే వారికి నీ కళంకం అంటుకొంటుందని శపించాడు. 


శాపఫలం 

తాము అందంగా అందరి కంటే ఉన్నామని గర్వించిన వారికి శక్ష 
ఏమిటి? వారి సుభాన్ని మారకుండా ఉంటే అదే చాలు కదా. నీ కన్నులకు 
భురికనం వస్తుండనో, తంగా పడియండనునో శపించలేడు. నిన్ను చూసిన 
వారికే కళంకం, నిండ కల్గులాయని అన్నాడు. ఈ పద్దతి బాగా ప్రభావాన్ని 
చూపిస్తుంది, నారీ నింద పడింది, నేను చండ్రుక్లి దూడకం వల్లనే కదా ఆని 
మాటిమాటికీ నిందిస్తూ ఉంటారు కదా! 
_ మరొక కారణాన్ని ఊహించవచ్చు. ప్రజలలో గ్రుడ్డిగా తమకు వచ్చిన 
'నాయకుడ్ణి పొగుడురూ ఉంటారు. శీలాన్ని పట్టించుకోరు. ఇట్టి సాధారణ 
జనుల మనః ప్రవృత్తిని గమనించి అట్లా శపించి యుంటాదు. 


మదమెక్కి గర్వంతో మామేవాత్డీ ముటమెత్తి దూదకుందా ఉండడమే తగిన 
శక్ష అట్టివారిని పొగడడం, వీళ్ళ శీలాన్ని కళంకితం చేసుకోవడమే, 

చండ్రుడు సేన్గకో తల దించుకున్నాడు. భయపడ్డాడు. కననెవ్వరూ చూడడు 
తేద. ఎనైనా చూసినా శాపం వల్ల వారికి నీలాపనిందలు వస్తున్నాయి. 
సిగ్గుపడి తాను పుట్టిన సముద్రంలో మునిగిపోయాడు. 


శాపవిముక్తి 

చండ్రుడు లేకపోతే రాత్రిళ్ళు ప్రజలకు గడవడం కష్టమైంది. 
'టషధులుండాలన్నా చంద్రుడుండవలసిందే. అన్నిరోట్లా రోగాలు ప్రబలు 
తున్నాయి. వీషథులు లేవు ఇంతవరకూ చల్లని వెన్నెలనుధవింలిన వారు 
నిరుక్సాహులై యున్నారు. 

(ప్రజల ఫట్ల జాలిపడి దేవతలు, బుషులు బ్రహ్మను వేదుకున్నారు. 

ఏదైనా కష్టం వస్తే త్రిమూర్తులలో బ్రహ్మ దగ్గరకువెళ్ళడం ఆనవాయితీ. 
సాధారణంగా అయనే పరిష్కరిస్తూ ఉంటాడు. తనకు సాధ్యం కాకపోతే 
శివుని దగ్గరకో, విష్ణువు దగ్గరకో వెళ్ళండని చెబుతూ ఉంటారు. 

శానం కొలగించండని అడిగారు. మహాగణవతి శవిస్తే నేనెట్లా 
తొలగించనయ్యా) పరమేశ్వరుడే త్రిప్పలేడు, నేనెంక? ఎవరు పెంచారో 
వారి దగ్గరకు వెళ్ళండని బ్రహ్మా అన్నాదు. (ప్రత్యేకమైన పూజ చేయండి, 
'మోదకాలు సమర్పించండి, అతని గుండె కరిగి మీకు సరియైన మార్గాన్ని 
చూపిస్తాడని అన్నాడు. 

సాధారణంగా వ్రతమంటే పగలు తిని రాత్రియందు తినకుండా ఉంటారు. 
ఈ పద్ధతి కొన్ని వ్రతాలలో తలకిందులుగా ఉంటుంది. పగలు ఉపవాసం. 
'ఉండి, పూజ చేసుకుని రాత్రియందు భుజించే వాటినీ వ్రతాలని అంటారు. 


. 


గగాపత్తి 


నక్తం అంటే రాత్రి. ౫4! అనే పడం దీనినుండే వచ్చింది. ఒక్కొక్క 
దేవతకు ఒక్కొక్కటి ప్రీతి, 

జనతు అభిషేకం. విష్ణువునకు అలంకారము; వినాయకునకు నైవేద్యము 
ప్రీతి. ఇతడు పిల్లవాడు కదా! పిల్లలకు శిండిపై ధ్యాన ఉంటుంది. హాని 
చేస్తుందని తెలియకపోయినా ఏది పడితే దానిని నోట్లో పెట్టుకుంటారు. 
ఏవో తినుబండారాలిచ్చి వాటిని శీసివేస్తాం, కనుక కడుపునిండా అతనికి 
నైవేద్యం పెట్టాలి. అన్వ్వైయార్‌ అనే గణపతి భక్తురాలు, మొదట ప్రార్థనలో 
నైవేద్యాల గురించే చెప్పింది. 

అహ్మ సలహా ననుసరించి దేవతలందరూ పూజలు చేసారు. సముద్రంలో. 
చంద్రుడి చూసి నీ తప్పూ నీవు తెలుసుకోవాలయ్యా, మా పూజలకంచె ఇది. 
చాలా ముఖ్యం, అపుడు వినాయకుడూ సీమీద జాలి పడతాడని అన్నారు, 

కోపంతో ఊగిఫోయేవారికి వినయం, దుఃఖం ఒక్కాక్యప్పుడు వివేకాన్ని 
కల్గిస్తాయి. గుణపాఠం నేర్చురాయి. 

చంద్రుదిన్నాక్ళూ కుమిలిపోయాడు. దేవతలలో కలిసి ఇతడూ వినాయకుణ్ణి 
వూజిందాదు. 

గణేశుడు సాక్షాత్మరించాదు, శూర్చ కర్పాలతో అనగా చేటంత చెవులతో 
వారి విన్నపాన్ని విన్నాడు, వినయ భరితుడై తనను క్షమించుమని చంద్రుడు 
వేడగా ఉదార హృదయంతో అతజ్జి క్షమించారు వినాయకుడు. 

శాపాన్ని కాస్త సడలించారు. “నా నోటి నుండి వచ్చిన వాక్కు వ్యర్థము 
'కాదు, పూర్తిగా వెనుకకు తీసుకోవదమూ కుదరదు. జ్ఞానం, డబ్బు, అధికారం 
కలవారి గర్వం పోవాలంటే వారిని ఉపేక్షించడం, వారివైపు కన్నెత్తి చూడకుండా. 
ఉండడమే ఉచికం. ఇతని కథ, అట్టివారికి గుణపాఠంగా ఉండాలి. కనుక 
ఓద్యరోణన, భాద్రపద శుక్ల చతుర్థినాడు మాథ్రం ఎవ్వరూ అతడ్రి చూడకూడదు. 
'ఈ మాటను తరస్యరించినవారు నీలాపనిందకు గురి వలసి వస్తుంది సుమా! 


ఇ 


అమ్మడి భంచము భాగము) 
కనుక సంవత్సరంలో బక్మరోజున మాత్రమే ఈ నియమం పెట్టాదు 


భాలచంద్రుడు 
చంద్రునికి వేసిన శిక్షను తగ్గిస్తూ ఇందా ఉదార హృదయంలో అతికి 
గౌరవాన్ని ప్రసాదించాడు. నెలవంకను తన కిరీటంపై ధరించాడు కూరా. 
శంకరుని మాదిరిగానే, అన్మువారిక, గణపతికి ఇట్లా నెలవంకను 
భరించడం ఉంది. 

దీనివల్ల గణవతి, భాలతంద్రుడయ్యాడు. ఇతని 16 నానాలలో ఇది 
యొకటి, చాలామంది దీనిని బాలచంద్రుడని అనుకుంటారు. అవగా దిన్న 
చంద్రుదని అది 'జ' కాదు. 'భా, భాలయనగా నుదురు. ఫాలయని కూడా 
అనవచ్చు. ఇట్లా ఉచ్చరిస్తే నుదుటిపై కొంత జుట్టున్న భాగం తోస్తుంది. 
శిల్పాలలో ఈశ్వరునికి జటాజూటంపై ఎడమవైపున ప్రక్షణా చంద్రరేఖ 
కన్పిస్తుంది. లిన్నగా కాదు. కనుక వరమేశ్వరుదు ఫ్రాలరర్యదుడే. 
భాలరంద్రుడనే పదానికి అతికినట్లుంటారు గణపతి. 

'చండ్రునవ, ఈశ్వరునకు తిన్నగా సంబంధం లేరు. చంద్రు్డి క్షమించడం 
అనని కథలో (ప్రధానం కారు. చంద్రుడు తన భార్యల పట్ల వివక్షత 
'చూపేందాడు కనుక శక్షింపబబ్యాడు, క్షమాపణ కోరాడు, క్షమింముడ్డారు. 
కూరా 

కాని గణవరిని ప్రత్యక్షంగా అవమానించాడు చుడు. కనుక ఇదడు. 
చంద్రుణ్ణి క్షమించడం లోనే విశేషం దాగియంది. 

'మనం ఎవరినైనా స్తోత్రం చేస్తూ ఉంటే ఏమిటయ్యా, నెత్తిన బెట్టుకొని 
ఊరేగుకున్నానేమిటని అంటాం కదా. గణపతి, చంద్రునిపై దయ చూపించి. 
నృత్యం చేసాడు. అకనికి నృత్త గణపతి అన కూడా వేరు. 


గణపతి 


చంద్రుడి గణపతిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఒకడు ఒకని 
వత్తిపై కూర్చానియందగా ఒకనియందం మరొకనికి సు్రమంచిస్నుంటుంది. 


సంకట హర చతుర్ధి 


స్వామి, చంద్రునికి మరొక గౌరవాన్ని కల్లిందాడు. (ప్రతి దేవతకు, తిధికి 
సంబంధం ఉంది. ప్రతి నెలలో రెండుసార్లు శుక్ష కృష్ణ పక్షాలలో తిథి 
వస్తుంది. అందొక లిధిరో సంబంధం ఉంటుంది. కుమార స్వామికి శుక్ల 
'పక్షషస్టికోనే సంబంధం. శివునకు కృష్ణ చడుర్ధశిలోనే, దానినే మాస శివరాత్రి 
అని అంటారు. రామునకు శుక్ల నవమితో. కృష్ణునకు కృష్ణపక్ష అష్టమలో, 
(ని కృష్ణునకు, తెలి శీవ్రనడు కృష్ణ వక్షంలోనే బంధం) అమ్మవారికి 
పూర్ణిమతో. అది శుక్ల పక్షంలోనే వస్తుంది. కాని మన గణపతికి శుక్ల, కృష్ణ 
పక్షాలతో సంబంధం ఉంది. 

ఆయన అవతరించింది శుక్ల చతుద్దినాడు. అందుకే వినాయక చవిరియని 
యుంటాం, ఈ శుక్షవతుర్ధిని అన్ని మాసాలలోనూ అవేరించవచ్చు. ఇంకా 
సంకటహర చతుర్ధి కూడా ఉంది. అనగా కష్టాలను పోగొట్టే చరి, (హర 
అనే పదాన్ని విడిచి సంకట చకుర్ధియని కూడా వాడుతూ ఉంటారు). ఇదీ. 
కృష్ణ పక్షంలోనే వస్తుంది. శుక్లపక్షంలో కాదు. 

ఇది వెట్లూ వచ్చింది? ఈనాలే చంధ్రుడ్డి క్షమించడు. శుక్ల చకర్ది నారు. 
'చూడకూడదనే నియమం ఉంది కడా! జాధ పెట్టానని భావించి కృష్ణు 
పక్షంలోనూ ఇతసి హజించాలని దయకో ఈ నియమాన్ని ఏర్పాటు చేసాడు. 
ఇట్లా ప్రకటిందాడు కూడా. నన్ను కృష్ణ పక్షంలో పూజించినవారికీ అన్ని 
కష్టాలను పోగొడతాను. ఈనాడే రోహిటితో కూడిన చండ్రుద్ది నా పూజతో 
చాటు పూజించాలి సుమా అన్నాడు. ఇట్లా రోహిడిపై పక్షసాకం చూపించిన 
చంద్రుని పట జాలి చూపించారు. 

os 


కృష్ణునికి సంబంధించిన గోకులాష్టమి పూజలోనూ చంద్రునకు అర్హం 
ఉంటుంది కూడా. ఇట్లా కృష్ణుడు చంద్రు్డి కూడా పూజందాలనే నియమాన్ని 
'పెద్దియంటారు, విహ్నేళ్వరుడు దయ చూపిందినల్లుగా. 

మరొక కథ ఇకనిలో సంబంధం ఉంది. రాముడు హద్యనంతంలో వుట్టి 
కవికుల తిలకుడని, ఇనుకుల రీలకుడని పేరు గడించాడు. అంటే సూర్యునకు 
ప్రధాన్యం ఇచ్చి చంద్రునకు అప్రాధావ్యం ఉన్నట్లే కడా, రాముని దగ్గరకు 
వళ్ళి స్నాల్లా విష్మరిందావయ్యా ఆని విలపించాడు. బాధసేడకయ్యా, నా 
'పేరు చివర నీ పేరు నుండుకొని ఇక రామచంధుడని పిలువబదుాసులే, 
అన్నాడట. అంతేకాదు, మరొక అవరారంలో చంద్రవంశంలోనే పుదకానని 
అన్నాడల, అందువల్ల కృష్ణుడు, చంద్రవంకంలో జవతరిందాదు. చంద్రుడికి 
అర్తం ఇచ్చేటట్లు చేసాడు. కనుక కృష్ణాషమి రోజున చంద్రునకు అర్ధం 
ఇయ్యారి 


నింద పోగొట్టడానికి వరం 
'మకొకవిధంగానూ నత్యరించాదు గణపతి. సంకటహర చతుర్ధినారు 
తనలో చంద్రునికి పూజ చేయాలని చెప్పడమే గాక ఆ తిధికి ముందున్న 
రిథినాడు చంధ్రు్డి దాస్తే మంచిదని కూడా అన్నాదు. ఆహావాస్య తరువాత 
వచ్చే పౌద్యమినాడు చంద్రుణ్ణి చూస్తే చవితినాడు చూసీన దోషం 
శొలగిపోతుండనే నియమాన్ని ఏర్పాటు చేసారు. 
'ఆ చవితి ముందున్న తదియనాడు చూడాలి. ఈ రోజే ఈశ్వరుడు, 
అమ్మవాడ, గంపకి కూడా చంద్రరీఖను నెత్తిపై ధరించారు. అమావాస్య 
తరువాత వచ్చిన పాద్యమిలో చంద్రుడు మనక మసకగా కన్పిస్తాడు. 


గంపకి 


విదియనాడు కన్పిస్తాడు. దానిని చంద్రదర్శనమని వంచాంగాలలోనూ 
ఉంటుంది. ఆ తదియనాడు చూడదాన్ని మరిచిపోయాం. లోకంలో 
చవితినాడు చూస్తే బాధలు చదనలసి వస్తుందనే నానుడి మూత్రం ఏర్పడింది. 
అమావాస్య నుండి మొదలు పెడితే చాప తిథి తదియ వస్తోంది. (అట్లా 
లెక్టలెట్ట్‌ చూరడం లేరేమో) 

'ఇట్లా చంద్రుడు - గణపతి కధను వినిపిందాడు నారదుడు కృష్ణునికి. 
నీవు భాద్రపద శుక్ష చవితి నాడు చంద్రుడ్డి చూసాను. వినాయకుని శాపం 
నీకు తగిలి యుంటుందని అన్నాడు. దానికీ విరుగుడుగా చవితినాడు పూజు 
'ఛేయవలసిందని అన్నాడు. 

కృష్ణుదా మాటలను నమ్మి వ్రతం ఆదరించాడు. మేనల్లుడు కదాయని 
'శేలికగా చూడలేడు అతడు శక్ష కృష్ణ పక్ష చడర్యులను రెందిపీ అనరిందాడు. 
లేకపోతే ఇందెవరు గొప్పయని మనం శంకిస్తాం. 

శక్లాందరధరుడైన గణపతి, కృష్ణుని ముందు సాళ్లాత్యరింది వీవు 
'మానదాకారం ధరించాపు, ఆదర్శవంతంగా ఉండడానికి నీవూ నియమాలను. 
పాటించనలసిందే. ఇకనుండి నింద తొలగిపోతుందిలే చంద్రుని మాదిరిగా 
తళతళా ప్రకాశిస్తావలే - ఆని మేనమామళే వరం ప్రసాదించాడు గణపయ్య, 


లీలా ఫలితం - లోకక్షేమం 
'గణపలితో కృష్ణుడొక విజ్ఞప్తిని చేసాడు, అతనికి లోకక్షేమం కావాలి 
కడా! “నీవు నా ఎదురుగా కనబిద్దావు, నా సమస్యను థీర్వావు. బాగానే 
ఉంది. అయితే ఇట్టి బాధలనుండి విముక్తి నాకొక్కడికే చెందకుండా అందరికీ 
ఉపయోగించే మార్గాన్ని చూవునునా అన్నారు. 
ఇంతకముందు గణవతి, చంట్రుజ్జీ ఎవరు చూసినా కష్టాలు పడరారని 
అన్నాడు కదా, కృష్ణని మాటలను పురస్మరించుకుని అందరకీ మేలు చేయాలని 


ఇట్లా అన్నాడు. “ఆ చవితినాడు చూస్తే నిందలు వస్తాయని లోగడ అన్నాను, 
'ఇక నీ శ్యమంతకమణి కథను ఎవరు చదివినా విన్నా వెంటనే వారికి 
వచ్చిన నిందలు పోతాయని ఇప్పుడు వరం ఇస్తున్నా ఈ చసిరినాడు 
నేనావిరృవించాను కడా! ఈనాడు అ కథ చదివితే చాలని అంటున్నా 
నీలావేవిందలే కాదు ఎట్టి మానసిక ఆందోభనలూ ఉండవని అందరూ 
సుఖశాంతులతో ఉంటారని హామీ ఇస్తున్నానని" గణవతి అన్నాడు. 

'మానవావతారం ఎత్తినప్పుడు కష్టాలూ నష్టాలూ శప్పవు. ఇట్లా లీలగా 
అనుభవించి కృష్ణుడు, లోకానికి ఉపకరింఠాడు. 


ఒక్కశ్లోకం చాలు 

ఇక నీలాపనిందలు తొలగాలంటే మరొక సూక్ష్యోపాయం ఉంది, మొత్తం 
'శ్యమంతకోహాఖ్యారాన్ని చదవదమూ కష్టమే. కనీనం కథపై దృష్ట పెట్టండి. 
అందొక్క కమైనా చదవండి. ఈ శ్లోకాన్నే జాంబవతి వ్యాన, పిల్లవాడి 
జోకాట్టే సందర్భంలో. ఈ జ్లోకాన్ని బట్టి రహస్యాన్ని ఛేదించాడు కృష్ణుడు. 
డీనిన లోగడ పేర్కొన్నాను. అయినా: 

'ఫింహా వ్రసేనం అవధీత్‌ సింహో జాంబవతా హతః 

సుకుమార! మరేదీ: తవ హేప శ్వమంకకః 

ఈ ఒక్కుశ్లోకం చదివికే మొత్తం కథ అండా మదిలో మెదులుతుంది. ఈ 
శకంలో రెండవ సగం, మనలసుద్దేశించినట్లంది చూడండి. ఓయి పిల్లవాడ! 
'వడవకుమని అంది. ఈ సుకుమారక అనే పదం సనకూ అన్వయిస్తుంి. 
'తవహ్యేష శ్యమంతకు. మణి నీకొరకే. ఇట్లా వినాయకమణి, కృష్ణమడి. 
మనకే, మనకొరకే ఉన్నాయని భావించండి. వాళ్ళ అనుగ్రహం ఉంటే చీటికీ 
మాటికీ మనం ఏదవాలా? 


ce 


'గ్రత చూడామణి కల్పంలో వ్రతమెట్లా చేయాలో చెప్పబడింది. ఈ 
శ్లోకాన్ని తప్పక చదవాలని చెప్పింది. 


నింద తొలగింది. 


ఇక కృష్ణునిపై వేసిన నింద ఎట్లా తొలగిందో చూద్దాం: 

'చ్వారళలో అనుకోకుందా కటువు అలముకొంది. అదే సమయంలో 
కాకి పట్టణం భాగ్య భోగ్యాలకో కళకళలాడుతూ ఉందనే వార్త పనబదింది. 
'అక్రూరుదకృడున్నాడని ఆలయ సేవలు చేస్తున్నాడనే వార్తలూ వినబడ్డాయి. 
కనుక మడి, అక్రూరుని దగ్గర ఉండాలని ఊహించారు. 

భగవానుడు సర్వజ్ఞుడు కదా! అతనికి వార్తాహరులు కావాలా? కాని 
మామూలు మనిషిలా ఫ్రపర్తిస్తూ ఉంటాడు. ఇట్లా ప్రజల మాటల కనుగుణంగా 
ఒక వార్తాహరుణ్డి పంపాడు. ఏమని? 

“ద్వారక, నీవు లేకపోతే వెలవెలబోతోంది. కజవు తాందవించింది, నీవు 
వెంటనే వచ్చి నీ యదు వంశపు పెద్దరికాన్ని నిలబెట్టుకో, వీ దగ్గర మడియన్నా 
'సరేసరి, సత్రాటిత్తు ఇప్పుడు లేడు, అతనికి బెరసనునిగా మగసంతానమూ 
లేదు, సత్యభాను తండ్రిని పోగొట్టుకొని విలపిస్తోంది. మణిని గురించి 
పట్టించుకోవడం లేదు. ఎవరి చేతిలోనో అ మణీ ఉండటం కంటి నీవంటి 
'సచ్చరిత్రుని దగ్గర ఉండటమే మేలు కృష్ణుడు ఈ మణిని తీసుకోవడానికి 
పూర్తిగా అర్జుడైనా తన గురించి చెప్పకుండా అతడ్జే పొగిదాదు. సందేహం 
కలగకుండా ఇట్లా ప్రశంసించాడు: "నా అన్నగారు నన్నే శంకిస్తున్నాదు. 
అతదు శంకిస్తే ఇక జాంబవతి శంకించకుండా ఉంటుందా? నా దగ్గరే ఈ 
మణి యున్నట్లు జాంబవతి భావిస్తోంది. మొదట తవస్సునల్ల సభ్రాజిత్తు 
'సంపాదించాదు కనక, దానిని దాదివేసి అతని కూతురుకే కట్టభెట్టతాదని 


 అవృకవాకి దంచు భాగము) 
(భావించి యుండవచ్చు కూడా, ఇక సత్యభామ, ఈ నుణి జాంబవంతుని 
దగ్గర ఉండడం వల్ల దీనిని జాంబవతికే నేను కబ్బలెదతాననీ భావించి 
'యుంకవచ్చు. ఇట్లా అందరిలోనూ పందేహాలలుముకున్నాయి. ద్వారకలో 
ఉన్న రకరకాల ప్రజలు చెపలు కొరుక్కుంటున్నారు. కనుక నీవు బాహాటంగా. 
నీ దగ్గరే ఉందని తెలియవర్చాలి, అంతేకాదు, మన (ప్రాంతం కజవు 
'కాటకాలనుంది దూరంగా ఉండాలన్నా అ మణీ నీ దగ్గర ఉండవలసిందే” 
'అని కబురు పెట్టాడు కృష్ణుడు. 

ఇట్లా ప్రేమను, గౌరవాన్ని చూపిస్తూ వార్తలో లౌక్యాన్ని మేళవించాడు. 
కృష్ణుడు. గమనించారా? 

'ఆసలేదో బుద్ది చలించిందే గాని, అక్రూరుడు పరమ భాగవతుడే. ఈ 
మాటలను వినగా అతనిలో భక్తి పెల్లలికింది. వచ్చి కాళ్ళపై దిద్దాడు. 

నీ దగ్గ ఉంచుకో అని ధగవానుడన్నా మొత్తం సంపద అంతా లక్ష్మీపతికే 
చెందాలి. కదా: తనకోసం దాచిపెట్టడం పాసమని, ఇది రాజర్య్యూన్ని 
అవహరించదమని వశ్చాత్రస్తుడయ్యాడు, అక్రూరుడు. మణిని తిరిగి 
ఇచ్చివేసాడు. 


“టీరిని బహుమలిగా స్వీకరించవయ్యా, నేను ప్రేమతో ఇస్తున్నా, దానిని 
తిరన్మరించడం బాగుందా” అని అన్నాడు కృష్ణుడు. “నాపై నింద 
పోగాటకోవడం కోసం ద్వారక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే నేను 
నిన్ను రమ్మన్నాడు. నీ దగ్గరే ఉంచుకో” అని తిరిగి ఇచ్చినేసారు. 

కృష్ణుడు ద్వారకను నిర్మించాడు. ఉగ్రీనుణ్సి సింహాసనంపై 
'కూర్చుందబెట్టాడు. ఇరడు యదువంశ నేత. కనుక అధికారంతో ఉన్నవారు. 
'ఇతరుంపట్ల ఎట్లా ఉండాలో తెలియపర్చడం లేదా? తాము నిజాయితీతో 


గఇపతి. 


ఉండడమే కాదు, నిజాయితీతో ఉన్నట్లుగా కూడా కనబడాలి, లోకులను 
సంఘాన్ని అవినీతినుండి కాపాడాలి. వారి పవిత్రమైన సదవదిని చూపించాలి. 
కూడా .అందుకే అంగంలో ౦mంగ 66 బి! 66 తంల 51598408! అవే 
నానుడి ఏర్పడింది. అందువల్లనే తనపై మోవరిడిన నిందను 
తుదిచివేసుకోవడాన్ని కృష్ణుడు, నానా తంటాలు పడవలసి వచ్చింది, అతడు. 
'నిజంగా బాధపడి కాదు. లోకానికి ఆదర్శప్రాయంగా ఉందాలి. నాటకంలో 
'వేషం చేసినవారికి బాధ లేకపోయినా, బాధపడుతున్నట్లు నటిస్తారు కదా! 
మణీ లేకపోవడం వల్ల కజవు రావడం, మరల భాగ్యం రావడం, అంతా. 
నాటకంలో భాగమే. అసలు ద్వారకలో కృష్ణుడుండగా మణిలో నిమిత్తం 
లేకండా భాగ్యం ఉండదా? కన, నాటకంలో ఒక భాగం. తరువాత 
భాగ్యం రావరమూ అంతే. మణిని ఆధారంగా తీసుకొని ఈ నాటకం 
ఆడిందాడు, ఆ జగన్నాటక సూత్రధారి. 

అతడు చెప్పినట్లే అక్రూరుని దగ్గరే మణీయంది. ప్రజలు సత్యం 
తెలుసుకొన్నారు. లెంపలేసుకున్నారు. కృష్ణకి నుతించారు. 

జలరాముడూ విదేహ రాజ్యం నుండి తిరిగి వచ్చాడు. ఈ మొత్తం 
కథను వినిపించారు. కృష్ణుడి అనవసరంగా శంకించానని బాధపద్ధాదు. 
బలరాముడు. 

“పీడేమీ తప్పులేదు నేను చవితి చండ్రుడ్జి చూడరమే కొంప ముంచింది. 
ఇదీ బాగానే ఉంది. దీనివల్లి వినాయకుని గొప్పదనం వెల్లడైంది కదా అని 
కృష్ణుడన్నాడు. (అపార నంవద ఒక వ్యక్తీ చేతిలో ఉంటే ఎన్ని అనర్థాలు. 
వస్తాయో గమనించారా? భ్రజలందరికీ చెందవలనీన విలువైన నంవడ 
ధడత్వాథీనంలో ఉందాలని ఈ కథ వెల్లడించడం లేదా? నంవద కలకాలం 


అమ్మతవాణి భంచము భాగము) 


ఉండాలంటే శారీరక మానసిక శుచి తవ్పుక యుండాలని బోధించడం 
లేదా? - అనువు) 


జయంతుల ప్రత్యేకత 

'సౌర మాన పంచాంగాన్ని అనుసరించే తమిళులు అద్భృష్టవంతులంటున్నా 
కారణమేమంటే వీరికి గోకులాష్టమి (కృష్ణ జయంతి), వినాయక చవితి 
రెండూ (క్రావణ మానంలో వస్తాయి. ఇతరులకు గోకులాష్టమి, 
'తావణమాసంలో, వినాయక చవితి భాద్రపదమాసంలో వస్తుంది. 

ఈ (థ్రావణ మానంలో దోసకాయలు విస్తారంగా పండుతాయి. ఇది 
సాక్త్వకాహారం కూడా. వందకుండానే పచ్చివాటిని తినవచ్చు. కృష్ణుడు, 
వినాయకుడు, బాలలీలలను చూపించే కాలమది. వారి జయంతులలో పచ్చి 
దోసకాయలు వస్తాయి, ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికీ.అని తగిన కాలం 
దోసవండ్లను దేవతలకు నివేదించవచ్చు. మనం తినవచ్చు. మనము చల్లగా 
ఉండాలని వారు దీవిస్తారు. 


సారాంశం 

ఈ కథలనల్ల గణపతి, విన్న పిల్లవాడే కాదు అనేక సందర్భాలలో 
పెద్దల కంటె పెద్దగా ఉంటాడు. ఎనరికంటె? తన తల్లిదండ్రులు, మేనమామ. 
కంటె కూడా, 

పరమేశ్వరునకు, అలితాంబికు రామునకు వచ్చిన ఆటంకాలను 
పోగాద్దినవాదు, సుబ్రహ్మణ్య వివాహానికి తోడ్చడినవాడు. మన అందరి 
సమస్యలను తీర్చువాడైన గణవతిని, అందరికంటె పెద్దగా ఉన్నానని 
వటించేవానిని భజిద్ధాం. 


దేవతలారాధించిన దేవత 
గజవక్రని పూజ వల్ల విజయం 
సంనత్సరాదినాదు పంచాంగ (శ్రవణంలో ఈ శ్లోకాన్ని చదువుతారు: 
వాగీశాద్యాః సుమనస సర్వార్థానాం ఉపత్రమే 
యం వత్యా కృతకృత్యాన్యు: తం నమామి గజాననం 
ఇందు గజానన పదం వినబడులోంది. కనుక శ్లోకార్థం తెలియకపోయినా, 
వినాయకి స్తతిస్తున్నామని అర్ధమవుతుంది. ఏమని చెప్పింది? దేవతలు, 
తుదకు బ్రహ్మ కూడా ఏదైనా పనిని ఆరంభించి పూర్తి కావాలని అనుకొనేవారు. 
ఈ గకాననణ్ణి కొలుస్తారని. 
బలహీనులైన మానవులే కాడు, బలవంతులైన దేవతలూ కొలుస్తారట, 
వాడ నిరమైన తిథులలోనే కారు, ఏదైనా పని అరంభించునపుడు నిరంశరమూ. 
కొలుస్తారట. చేసిన పనులు ఫలిస్తాయని శ్లోకం చెబుతోంది. వీరి నమస్కారాన్ని 
మాత్రమే స్వీకరించదు, వారెందుకు నమస్మరించారో దానిని నెరవేరుస్తాడు. 
అనగా వారిని కృతకృత్యులను చేస్తాడన్నమట. అనగా వారి లక్ష్యాన్ని 


వాగీశాద్యాః సుమనసః= వాగీశుడు మొదలగువారు. సుమనస్‌ అనగా. 
దేవతలు. 


పువ్వు- మనస్సు 
'సుమనస్‌ అనగా మంచి మనస్సుని అర్ధం. అసలు మంది మనస్సే దేవి 
చెడమనస్సు అసుర శక్తి, పువ్వును కూడా సుమనస్‌ అంటారు. ఒక మొక్క 
లేక లతలా పువ్వులా ఉంటుంది మంచి మనస్సు, మంచి మనస్సు యొక్క 
7 


అకుతవాకి దంచమ భాగము) 
'లక్షణమేమిటి? అందులో ప్రేమ ఊరుతూనే ఉంటుంది. మొక్కరైనా, లైనా 
దాని యొక్క సారమైన మాధుర్యం పువ్వులో కన్పిస్తుంది. వందు కంటె తియ్యగా. 
ఉండేది మకరందమే, కొన్ని మొక్కలలో, కొన్ని చెట్లలో పండ్లు చేదుగా. 
ఉండవచ్చు. కాని వాటి పువ్యలలో తేనె, తియ్యగానే ఉంటుంది. చేదుగా 
ఎన్నటికీ ఉండదు. పువ్వు కంటికి, ఒంటికి, ముక్కుకు, నాల్యకు సంతోషాన్ని 
క్లిస్తది. అందమైన ఆకారం వల్ల కంటికి మెత్తగా ఉండడం వల్ల చర్మానికి, 
సుగంధం వల్ల ముక్కుకు, దానిలోని తేని నోటికి రుచికరంగా ఉంటుంది. 
ఇక చెవి ఒక్కటే మిగిలింది. పువ్వు తుమ్మెదలను కన వైపునకు అకర్షించుకొనేటట్లు, 
స్తోంది. అ తుమ్మెదల రుంకారం వీనుల విందుగా ఉంటుంది. 

ఈ సునమస్సుకి - మంచి మనస్సు, అందం, దేవతలు అనే అర్థాలిచ్చే 
'దాలా శ్లోకాలున్నాయి. మహిషాసురమర్థనీ స్తోతంలో ఈ సుమనస్‌ పదం 
'చాబాసార్లు వస్తుంది. దీనికున్న అన్ని అర్భాలలోనూ వాడబడింది. ఇందులో 
అమ్మవారిని నుతిస్తూ, కాంతి కలిగిన పువ్వులతో అమ్మవారు, మంచి మనస్సు 
కల దేవతలచే అర్చించబదిందనే అర్థంలో 'మనునన్‌' మంచి హృడయమని, 
'జేవతలన్య అందమని, పువ్వులని అనేకార్ధాలలో వాడబడింది. ఆ శ్లోకం 
(యొక్క నదకయే అందంగా ఉంటుంది. (ఈ శ్లోకం అనంతరామరీక్షితుల 
కాలంలో (ప్రాచుర్యం పొందింది) 

(గణపతి, సునవస్సులదే జర్చింపబడ్డాడని ఆనినపుడు మంచి మనస్సు 
'కలవారిదే అర్చింవబడ్డాడని అర్థం. అందుకే వాగీశాద్యా? సుమనః అని 
వాడబడింది, దేవతలనికృక ఏ పదంఠోనూ కాకుండా సుమనస్‌ అనే 
వాడబడింది. 

మంచి మనస్సు కలవారు ఎవర్నో ఒకర్ని పూజిస్తారు. పూజింప బదేవాడూ' 
మంచి మనస్సు కలిగి యుండాలి కదా, 


ఏమగుకాని ఏనుగు ముఖం కలవాడు. 

ఆతడెంత ఉదార పృాదయందో చెప్పడానికి ఒక్క సంఘటన చెబుతాను. 
ఎవని దగ్గర కోపం రాదో, ఎవర్ని చూస్తే కోపం పటావంచలొతుందో, 
శాంత మనస్కులౌతారో అట్టివానిక ప్రేమ పూర్వకమైన హృదయం ఉండాలి 
కదా! దానికి ఉదాహరణ మస గణవతియే. దీమనుండి ట్రహ్మవరకూ ఎవరు 
'ేషిస్తారు? ఆమెయే అమ్మవారు. అమె విశ్వునని. అద్ది తరి అభిలాందేశ్వరి 
ఒక సందర్భంలో ఉగ్రరూపం ధరించింది. తమిళనాడులోని జంబుకీత్వరంలో 
అఖిలాండేశ్వరి అట్లా ఉండేది, కలియుగ ప్రజలను చూసి ఉగ్రురాలైందట. 
ఆమె అమితక్తి కలదైనా, లలిత మాదిరిగా అందరినీ ప్రేమించినా ఉగ్రమైన 
కాళిగా కూడా ఉండగలడు. 

ఇట్టి కాళీ రూపం తగ్గించడానికి శంకరులు ఇక్కడకు వెళ్ళారట. వారు 
పరమేశ్వరుని అవతారం కదా! కనుక అయన సమీసించగలరు. ఈ సందర్భంలో 
గణపతి యొక్క మహర్తాన్ని లోకానికి చాటించాలనుకొన్నారు. అందువల్ల 
అమ్మవారి ముందరగా గణపతిని ప్రతిష్ట చేసారు. అంతే! ఎప్పుడైతే గణపతి 
వెలిశాదో అమ్మవారి కోపరాపాలు చల్లారాయి. పిల్లవానిపై తల్లికి మమకారం 
ఉంటుంది కదా! 

అట్టి ఉగ్రత్వం తిరిగి ఆమెలో ప్రవేశించకూడదని విగ్రహంలోని 
ఉగ్రకళలను గ్రహించి తాటంకాలలో ఉంచారు. ఆంటే కర్ణాభరణాణుగా. 
అది యంత్ర రూపంలో ఉంటాయి. వాటీని ఆమెకు అలంకరంగా ఉందారట. 

'తాటంకం, సౌభాగ్యానికి గుర్తు. శంకరులు, సౌందర్యలహరిలో ఒక 
(ప్రశ్న వేసారు. అమ్ముతం త్రాగినా దేవతలు ప్రళయకాలంలో నానురూపాలు 
తేకుండా జిన్నారేమిటి? ఒక్క పరమేశ్వరుడే నిలబడడానికి కారణం ఏమిటి? 
ఆపైన విషసానం చేసిన వాదండడేమిటి? అని ప్రశ్న వేసుకొని, ఇదంతా నీ 


అమృతవాణి వంచక భాగము) 


ఇట్లా ఉగ్ర కళలను తాటంకాలలో ఇంధించి, పాళవ్రత్యానికి చిస్నామైన 
తాటంకాలనమర్చి ఎదురుగా కొడుకైన గణపతిని ప్రతిష్టించారు. 

గణపతికి జంబుకేశ్వరంతో, సంబంధం ఉంది. జంబు అంటే నేరేడు. 
'ేకేరు ఫలాలంటే స్వామికి ఇష్టం. ఒక స్తోత్రంలో కపిత్థ జంబూఫల సార 
'భక్షితం' అని ఉంది. చేరేడు పండును సుబ్రహ్మణ్య స్వామి, అన్వైయార్‌ అనే 
కవయిత్రికి ఇద్బాదని, ఆమె గణవతి భక్తురాలని కర. 

శంకరుని అవతారమైన శంకరులు, శివపార్వతులకు ట్రీతిపాత్రుడైన 
వినాయకుని ప్రతిష్ట చేయడంలో ప్రత్యేకత ఉండాలి. 

'వరాశక్తి యొక్క కోపాన్ని తగ్గించగల శక్తి గణపలికే ఉంది, అతనికి శక్త 
ఉందంటే ఏదో మంత్రాన్ని ఉపయోగిస్తాడనో, ఏడో చేసి పరాశ్తోని మారస్తాడని 
కాడు. పరాశక్తి యొక్క చూపు వదికే చాలు. ఆమె కంటికి ఇతడు ప్రీతి 
పాత్రుడు ప్రేమ మూర్తి. అతని మనస్సూ గొప్పదే. వాగీశది దేవతలు 
ఇతనిని అర్చింది విజయాన్ని పొందారు కదా! 

వాగీశుడెవడు? 

ఈ పదం, తిరునావుక్కరుసు స్వామికి ఉండి. ఇతడు జైనుడై, జైన మర 
'ప్రవర్తకులలో గొప్పవాడై ధర్మసేనునిగా కీర్తింపబడ్డాడు. అతడు తిరిగి 
శైనమకంలోకి వచ్చినపుడు పరమేశ్వరుడే అశీరవాణితో "నా వుకనసూ' అనే 
'వీరుదు నిచ్చాడట. ఆది సంస్కృతంలో వాగీశుడని అర్థం. దీని తరువాత 
తిరజ్ఞాన సందంధర్‌ జడ్జి అప్పర్‌ అని సంలోధిందాడు. ఈ పేరూ ప్రబారంలో 
ఉంది, శ్లోకంలోని వాగీశపడం అవ్పర్‌స్వామిని చెప్పడం లేడు. వాగీశ 
మరియు దేవతలని ఉంది కదా! అయితే దేవతలలో వాగీశుడవడు? బ్రహ్మకు, 
బృహస్పతికి ఈ పేరుంది. 


గంపల 


చేద గురువు బృహన్పరి. చాలా బుద్ధిమంతుడు. అందుకే లోకంలో 
నువ్వేమైనా బృహస్పలివా అనే మూట వచ్చింది. అతదన్ని శాస్త్రాలలో 
విస్థాకుడు. కనుక అతదు వాగీకురు. అతడు గీప్పతి కూడా. రెంటికీ ఒకే 
అర్ధం. ఇతనికి గణవరికి దగ్గర సంబంధం ఉంది. వేదాలలో నున్న 
అహ్మణన్వతియే పురాణాలలోని ఏఘేశ్వరుడని పరిశోధకులంటారు. 
గడానాంత్యా అనే మంత్రాన్ని వినాయక ప్రతిష్టలో వాడతాం. ఇక్కడ అతడు 
(అహ్మణస్పతియే. 

ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని గ్రహించవచ్చు. దేవతలు, వవాయకుడ్డి 
వారి గురువు, బృహస్పతి ద్వారా తెలుసుకొని అర్చించారనవచ్చు. అనగా. 
జేవగురువు, గణపతిని అర్చించి శిష్యులకిట్లా చేయాలని ఉపదేశించింది. 

'సర్వోరి భర్తు బ్రహ్మ కనుక, అమెను వాగ్దేవియని అంటాం, కనుక 
'ఇకడు వాగీశుదయ్యాడు. శ్లోకంలోని వాగీశుడు బ్రహ్మయే. బ్రహ్మ దేవతలలో 
వాగీకపైనట్లువాగీపడైన గంపకి - బర్ధక, పాందిక్యానికి పెట్టింది షేరైనాదు. 

లహ సృష్టక్త కరా! సృష్ట అనివపుడు కాలం గుర్తుకు వస్తుంది. కాలానికి 
'సంవతరమొక కొలమానం క్రొత్త సంవత్సరం నాడు పంచాంగాన్ని వినేటపుడు 
'ముందుగా బ్రహ్మను గుర్తుంచుకోవడం, సజలే. తరువాత బ్రహ్మా దేవతలు 
కొలిచే గణపతిని స్మరించడం సలిబు, 

'అహ్మా వాగీపడైనా బుద్ధితో, పాందిత్యంతో సంజంధమున్నవానిని 
పూజించాలి. ఇంకా విఘ్నాలు లేకుండా ఉందాలన్నా గణపతిని పూజించాలి. 
అందుకే ముందుగా (క్రీ మహాగణాధివతయే నమః అని (వాసి 
మొదలుపెడతాం. 

'సరన్వరి భర్తయైన బ్రహ్మ, వాగీశుడైనా గణపరిని కొరిదాడు కనుక 
ముందుగా గణవతిని వూజించాలి. రామాయణాన్ని పారాయణం. 


77 


మృతవాణి ధుంచను భాగము) 


'ేసేటప్పుడైనా వాగీాద్యా: అనే శోకాన్ని ముందుగానే చదుపుతాం. తరువాత 
'సరన్వకీ స్తుతి యుంటుంది. 


'బేవతల విఘ్నాలను పోగొట్టీకవాడు. 

ఏ పురాణం అరధీంచినప్తదైనా అపలు వాగ్టేవిని, విద్యాదేవిని స్మరించడం 
సబబు, కాని అంతకంటె ముందు గణవతిని నుతిస్తాం. వార్జేవిని 
పూజించడానికి కూడా ఏదైనా అటంకం వస్తే ఏం జరుగుతుంది? అందువల్ల 
ముందుగా గణపతిని పూజించవలసిందే. 

'మరొక ముఖ్య కారణముంది. నునం పూజించేటపుడే కాదు. దేవతలు, 
'మనలను అశీర్వదించాలన్నా ఏదైనా వారికి ఆటంకం రావచ్చు. ఇట్లా 
జరుగుతుందా? పార్వతీ పరమేశ్వరులు, మహావిష్పువు, అతని అవతారాలు, 
సుబ్రహ్మణ్య స్వామి మిగిలిన దేవతలు నారనుకొన్నవి జరుగకపోతే వారే 
గణపతిని పూజించినట్లు పురాణాలలో కావలసిన కథలున్నాయి. శ్లోకంలో 
హద దేవతలని ఉంది కదా! అంటే అంతటివారే ఇకడ్డి అర్భించవలసి 
వచ్చింది. పూజిస్తేనే కాని వారి పనులు జరగలేదు. పుస్తకం ్రాసినపురు. 
సరస్వతిని ప్రార్థించినా దబ్బుకోనం లక్ష్మిని పూజించినా, రోగవిముక్తి కోసం 
'సూర్యున్తి ఆరాధించినా ముసుముందుగా ఆయా దేవతలు కరుణించడానికి 
ఆటంకాలు లేకుండా ఉందాలంటే ముందుగా మనం గణపతిని 
పూజించవలసిందే. అప్పుడే దేవతలు మనపై అనుగ్రహం మాపీంచగలరు, 

అది రుద్రాభిషేకం కావచ్చు, చండీహోమం కావచ్చు. ఏదైనా ముందుగా. 
శుభ్లాంబరధరం శ్లోకం చదువకుందా అరంభించం. 

మన్నారు గుడికి చెందిన రాజు శాష్రిగారనే మహావిద్యాంసుడుందేవాడు. 
గొప్ప శివభక్తుడు. అనుష్థానపరుదు. ఆయన గురుకులం నడిపి ఎందరికో 
విద్వాంసులుగా తీర్చి దిద్దాడు. ఆయన అసలైన కులపతి. అయన గురించి 

7 


లాలా తాలుక ల్‌ 
ఎవరైనా చెప్పవలసి వచ్చినప్పడు వారిపేరుతో చెప్పేవారు కాదు. మన్నారు. 
గుది పెరియవ అనేవారు. ఆ మాటకు మన్నారు గుడి పెద్దవారని అర్ధం. నా 
మాదిరిగా మఠాధిపతి కొడు. నన్నట్లా గౌరవంతో పిలుస్తున్నారు. అయన 
సాకి కారు, గృహస్టే 

సుమారు వంద సంనత్పరాలు బ్రతికారు. 20వ శరాజ్ఞం మొదటివరకూ 
ఉన్నారు, అంత విద్వాంసుడైనా గొప్ప వినయవంతుదు. 1887లో తెల్లదొరల 
(ప్రభుత్వం వారికి మహా మహోపాధ్యాయ బీరుడునిర్చింది. "ఇది పెద్ద 
విద్వాంసులకిచ్చేది. నాకు అర్హత లేదని" వినయంతో అన్నారు. అ బిరుదును 
ధిల్లీ వెళ్ళి తీసుకోలేదు. జిల్లా కలెక్టరగారే బిరుదును, బహుమతిని తీసుకొని 
వర్చి యిచ్చారు. ఇతర విద్వాంసులు వీరితో వాగ్వాదం చేసినా సున్నితంగా. 
సమాధానం చెప్పేవారు. తిరువిసైనల్లూర్‌లో రామ సుబ్బశాస్రీగారనే మహా 
మహోపాధ్యాలుండేవారు. అయన స్మాక్తుడైనా అద్వైతాన్ని, సన్యాసాన్ని 
లిన గూర్చి నిందావాక్యాలు వ్రాయగా వ్యక్తిగతంగా వారిని రూపింనకుందా 
ప్రతి మాటను శాస్త్రోక్తంగా రుర్జనకోటినిరాసం అనే గ్రంధంలో రాజుశాప్రిగారు. 
ఖండిందారు. 

వారు వ్రాసిన అనేక రచనలలో న్యాయేందు శేఖరగ్రంథము గొప్పది. 
అది తర్శవేదాంతాల సంగమం. దానినే న్యాయళాస్రమంటారు. 

ఆనంతాచార్యులనేవారు అద్వైతాన్ని ఖండిస్తూ న్యాయభాస్యరం వ్రాయగా. 
న్యాయేండు శేఖరం (్రాసీ శాష్ట్రిగారు ఖండించారు. సూర్యుని మాదిరిగా. 
వెలుగుతుందనే అర్థంలో వారు న్యాయ భాస్యరం బ్రాయగా అతడస్తమిస్తే 
చంద్రుడే భ్రకాకిస్తారు, చల్లన వెన్నెలను సారిస్తాడు విద్వాంసుల సృదయం. 
చల్నండుకుంది కనుక న్యాయేందు తేరం మన శాప్రిగారు ట్రాసేరు. దానిని 
ఈశ్వర ప్రసాదంగా భావించారు. మనస్సులో చంద్రుడు, ఈశ్వరుడు ఉండాలి 
కనుక పుస్తకానికి ఆ నామముందారు. ఈ పుస్తకంపై ప్రతి సంవత్సరమూ. 

79 


అమృతవాణి (పంచమ భాగము) 


అద్వైత సథ జరుపుతారు. మా మఠానికి చెందిన పరమ గురువులీ ఏర్పాటు 
చేసారు, వారే ఆరవ చంద్రశేఖరేంద్ర సరస్వతి. వీరు 1894లో ఈ సభను 
స్థాపించారు. ఈ పుస్తకం పై పరిశోధన చేసేవారికి ప్రతి ఏటా 
'బహుమతినిస్తారు. ఇది ఈ పుస్తకం యొక్క గొప్పదనం. 

ఇకక తర్మ శాస్త్రానికి, గణపతికి ఉన్న సంబంధాన్ని వివరిస్తాను. తర 
శాస్రం కార్యకారణ విచారణ చేస్తుంది. ఈ నియమాలను న్యాయమని 
అంటారు. ఇందు కొన్ని పోలికలుంటాయి. లోకోక్తులూ ఉంటాయి. 
ఉదాహరణకు కాకి, తాటిచెట్టు మీద వాలితే తాటిపండు పదిందని దానినే 
కాకతాళీయ న్యాయమని అంటారని తెలుసు కదా! 

చెవిదుద్దు, మంగలసూత్రము స్రీల సొఖాగ్య చిహ్నాలు. పూర్వకాలంలో 
నిరాడంబరంగా ఉండేవారు కనుక ఆ చెవి దుద్దు మెడలో కట్టిన తాళి 
తాటాకులతో ఉండేవి. అాటాకును నేడు ధరించికపోయినా, వజ్రాన్ని ధరించినా 
ఆ పదాన్ని గుర్తు చేస్తూ వజ కాటంకాలని నేటికీ వ్యవహారంలో ఉంది. 
శ్యామలా నవరత్నమాలలో అమ్మవారు తాలీవలాశ తాటంకం అని 
'పేర్మొనబడింది. తాటాకుతో చుట్టలడి కర్దాభరణంగా ఉందని అర్ధం. మంగళ 
'సూత్రంలోని బిళ్ళ కూడా తాటాకుతోనే ఉండేది. అందువల్ల మంగళసూత్రాన్ని 
'జాళియని వ్యవహరిస్తారు. గణపతి. గురించి చెబుతూ మగతా విషయాలను 
'ప్రస్తావిందాను. ఇక పుస్తకంలోని గణపతిని పేర్మొంటాను. 

ప్రతి పుస్తకానికి ముందు మంగళ శ్లోకం ఉంటుంది కదా. సాధారణంగా. 
గణపతి గురించే ఉంటుంది. ఈ స్తుతిలోనూ న్యాయ శాస్త్రాన్ని రుచి 
చూపించారు శాస్త్రిగారు. 

 అవ్యవ్యామరమారి రాధ యిపడొం యాడ వంకేరుహ 

'ద్వంద్యారాధనమంతరాయ హతయే కార్యం త్వవశ్యం విదుః 

80 


తద్దేతోవిధినీతివిత్తు భజతే దేవం యమేకం పరం 

సర్వార్థ ప్రతిపాదనైక చతురర్యై మాలురోజ_వ్యాత్‌ పన; 

అనగా గణవతి కంటె మిగలిన దేవతలను పూజించేవారు కూడా 
ఆటంకాలు రాకుండా ఉండాలంటే గణపతినే ముందు పూజించాలి. తాము 
పూజించే ఇతర దేవతల అనుగ్రహం కావాలన్నా ముందితనినే పూజించాలి. 
ఈ 'తత్మహేతు' న్యాయాన్ని బట్టి ఇతడే ప్రథను దేవత అవుతాడు. అట్టి 
విఘ్నేశ్వరుడు మా ప్రయత్నాలను ఫలించేటట్లుగా అనుగ్రహించుగాక. 

తతహతు న్యాయం 

'హేతునంటే కారణం. విద్యుత్తున్న తీగను ముట్టుకుంటే ప్రమాదం కదా. 
ఆ తీగ హేతువైంది. హేతుపుసకు విరుద్ధం అహేతుపు. ఏ కారణం లేకుండా. 
దేనినీ అపేక్షించకుండా భగవానుని పట్ల చూపు భక్తి అహైతుకీభక్తి అని 
అంటారు. అట్టి జ్ఞానియైన భక్తుడు, నిర్గుణ స్వరూపం రుచి చూసినవాదే. 

మరొక ఉదాహరణతో ఈ న్యాయాన్ని వివరిస్తాను. మనకు బియ్యం 
బస్తాలు కావాలి. అది మన లక్ష్యం అనగా తతః భూయజమాని దగ్గరే 
కీసుకొనవచ్చు. కనుక భూస్వామి ఇక్కడే హేతువు. కానీ అది స్థానికమైన 
కిరాణా వ్యాపారి సిఫార్సు చేస్తేనే ఇస్తాడు. ఈ కిరాణా వ్యాపారి ఎవరి 
సిఫార్సు అకణలేకుండానే మనకిస్తాడు. కనుక ఇతడు మనకు ప్రత్యక్ష హేతువు 
అటువంటప్పుడు ఇతని దగ్గరకే వెళ్ళి తీసుకోవచ్చు కదా. మధ్యలో భూ 
యజమాని ఎందుకు? ఇక్కడున్న దీపంలో దాలా వత్తులున్నాయి. తూర్పువైపు 
వెలుగు రావాలని అనుకున్నామనుకోంది. అ వైపున ఉన్న వత్తిని వెలిగిస్తే 
సరిపోతుంది. ముందు పదమరవైపు వెలిగించు, దానితో తూర్పువైపున ఉన్న 
డానిని ముట్టించని ఎవరైనా అంటారా? (అందరూ నవ్వారు) అట్లా తతః 
'హకతుత్వేమధ్యే కింతేన ఈ న్యాయంతో అ శ్లోకంలోని గణపతిని ఎందుకు, 
పూజించాలో చెబుతాను. 

81 


కమతవాణి దంచను భాగము) 

చదువై సరస్వతిని; దబ్బుకై క్మిని మొదలైనవి పూజించాలని చెప్పాను. 
వివిధ ఫలాలు కావాలంటే వివిధ దేవతలను పూజిస్తున్నాం. అయితే ఏ 
'జేవతను పూజించినా ముందు గణపతినే పూజిస్తారిందుకు? ఇతర దేవతలను 
పూజించడంలో వఘ్మాలు రాకుండా ఉండడానికి ఆదే శ్లోకం ప్రథమ భాగంలో 
ఉన్నది 

ఆస్యన్యామరమారిరాధ యిపతా. 

శోకం మొదట్లో 'అపి' ఆని ఉంది. అందే ఏదో చెప్పలోతున్నాడు. 
కుతూహలం ఏర్పదుతోంది కడా. 

'మగకా దేవతలను పూజించేవారేమి చేస్తారు? వారిని పూజించేటపుడు 
కూదా ఆటంకాలు రాకుండా ఉండదానికి ఒకని పాద పద్యాన్ని అనగా. 
గణపతిని పూజించాలి కదా, అదే సంస్కృతంలో యత్‌ పొదపంకే రహ 
ద్యంద్యారాధనం, అంతరాయ హతయే కార్యం త్యవళ్యం విదు: అని ఉంది. 
పాదద్వంద్వం అంటే రెందు పాదాలను. 


పాదపద్మం 

సకం నుండి పుట్టింది పంకేరుహాం, పద్యం, మురికిగా నున్న బురదనుండి 
పుట్టి స్వచ్చంగా ఉంటోంది. ఇది ఏమని గుర్తు చేస్తోంది? ఏ స్థితిలో మనిషి 
పట్టినా ఉత్తమునిగా తీర్చి దిడ్డబడాలని, బదవచ్చుని చెబుతోంది. పద్మం 
నీటిలో పుట్టడం వల్ల నీరజం, అంభోరుహం, సరసిజం అని పేర్లు వచ్చాయి. 
'బురదనుండి పుట్టడం వల్ల వంకేరుహమైంది. అట్లాగే సంకయాలతో కూడిన 
మనస్సు నుండే భగవానుని పాదపద్మం వికసిందాలి. 

 అంశరాయహతయే విఘ్నాలు పోవడానికి. ఇట్లా గణపతిని పూజించడం 
మందికే కాడు, కార్యం తు అవశ్యం విడుః తప్పనిసరి కూడా అని తేలింది. 


52 


గంపతి 


అందువల్ల ఇక్ళడ ఫలానా వాడని చెప్పలేదు. ఆ ఎవరో చెప్పకపోనడం. 
కవులు చేసే చమత్మారం. యత్‌ పాద వంకేరువాద్యంద్యారాధవం ఎవని 
పౌద పంకేరుహాన్ని పూజిస్తే అన్నారు. 

ఇతర దేనతలను పూజించాలన్నా ఆ ఒక్కటి అని చెప్పడం వల్ల అతని 
గొప్పదనం తెలియవస్తుంది. ఆ ఒక్కడి పూజించడం వారి లక్ష్యం కాదు. 
అయినా ఆ ఒకృజ్ణి పూజించి తీరాలి. ఇది అతని గొప్పదనాన్ని సూచించదా? 

'ఇకర దేవతలను పూజిస్తే వారికి విఘ్నాలను తొలగించే శక్తి లేదు. 
విఘ్నేశ్వరునకే అట్టి శక్తి. 

శ్లోకంలో రెండన పంక్తిలో ఎవరిని తప్పక పూజించాలో అని ఉంది. 
మూడవ పంక్తిలో తతః హేతున్యాయం ప్రకారం మహోత్తమ దేవతగా ఎవనిని 
భావిస్తారో అని ఉంది. ఇందు కూడా అ ఒకని గురించి చెప్పలేడు. యం 
ఏకం పరం అని ఉంది. రేలిందేమిటి? సమస్త దేవతలకు మూలం పరబ్రహ్మం. 
కదా! అ మాటను సూచిస్తూ ఏకంపరం ఉంది. ఆ ఒక్కడు, అద్వైరమైన 
పరబ్రహ్మమే అని వెప్పినటైంది. అ శ్లోక రచయిత పరపస్తువునే స్తుతిస్తున్నాదు.. 
తతః హేతున్యాయం ప్రకారం అతజ్జే స్తుతిస్తున్నాడు. 

శ్లోకం, అతని పేరు చెప్పకపోయినా ఆతదెవరో మనకు తెలును. మన 
వినాయకుడే. కనుక ఈ న్యాయం చెప్పి బాగా నప్పునట్లు చేసాడు రచయిత, 


ఈ న్యాయం తెలిసినవారికి, తెలియనివారికి పం జరిగింది? 

నెవరైనా తను ఇష్టదైవాన్ని ఒక ప్రధాన ప్రయోజనంతో కొలుస్తారు. 
ఏదైనా ఆటంకం వస్తుందేమోనని శంకిస్తారు. అయితే అట్లా శంకించడం ఆ 
దేవత వట్ల పూర్తి భక్తీ విశ్వాసాలను (ప్రకటించడం లేదని మనం 
నిర్ణయించవచ్చా! ఏదైనా ఆటంకం వస్తే తాను కొలచిన దేవత ఊరకే చూస్తూ 


అమ్మతవాడి పంచన భాగము) 


కూర్చుంటాడా? అయితే బాధ పదదానికి కారణం ఉంది. పురాణాలు చూస్తే 
'జేనతలు మంచి పనులను చేయాలని సంకల్చించినా అటంకాలెదురవడం, 
తరువాత గణపతి అట్లా చేయం జరిగినట్లు చదువుకున్నాం. వాళ్ళే 
భయపడినపుడు మానవ మాత్రులం మనమెంత? పూజకోసం డబ్బు 
కూడకొట్టదులో సామగ్రిని సేకరించడంలో, లేదా మనస్సు యొక్క ఏకాగ్రకలో 
ఆటంకాలు వస్తాయి, కనుక ఇట్టివి తొలగాలంటే దేవతలే పూజించిన 
గణపతిని మొదటగా జరాధిప్తే మంచిదే 

ఈ శ్లోకంలోని ఉపాసకుడు సామామ్యడు కాదు. జతదు “తతః 
హకోరశినిత్‌ అనగా న్యాయం తెలిసినవాడు, తర్యకాస్రం బాగా తెలిసిన 
'వాదగుటచే బాగా అలోచించి పూర్వాపరాలను వీక్షించి నిర్ణయానికి వస్తాడు. 
అతదు వినాయకుని పట్ల ఎట్లా ప్రవర్తిస్తాడు? 

అందరు దేవతలు ముందు నిమ్మేశ్వరుని పూజిస్తున్నారు. అప్పులే వారికి 
ఆటంకాల బాధ ఉండడం లేదు, ఏ దేనతడైనా ఇతణ్జి పూజించకపోతే 
'ఇకడు వారికి ఆటంకాలను కల్గిస్తాడు. అందువల్ల ఇతని అనుగ్రహం కోసం 
కొలుస్తున్నారు. అందువల్ల అందరి దేవతలకంటె ఇకదధికుడు, ఫలప్రదాత. 
గణేశుని నామాలను పరికిస్తే ఇది తేలతెల్లమౌతుంది. 'బక్ష్మీ, గణపతి, 
విడ్యాగణపరి, విజయ గణపతి మొదలైన నామాలు, అనగా లక్ష్మి సరస్వరి, 
'దర్గ రిజ్చేవన్నీ ఇస్తాకన్న మాట. అంతేకాదు సర్వసిద్ధి ప్రద గణపతి అనగా 
అన్నిటినీ ఈయగలడు. అందువల్లనే చాలాచోట్ల సిద్ది వినాయక ఆలయాలు 
వెలిసాయి, అందువల్ల సమస్త దేవతల కంటె ఇకడధికుదని, తెలివైన భక్తుడు, 
శర్యుజ్ఞనం గల భక్తుడు, ఇతడి ఏకం వరందేవంగా భావిస్తాడు. 

ఒక్క విఘేళ్వకుడు అన్నిటినీ ఇచ్చినపుడు మిగతా లేవకలను పూజింప 
నేల? తత లో రేవ తత! హేతుర్వే మధ్యే కింరేన? అనగా తతః 
హతున్యాయం తెలిసినవాడు అతడు పరమ దైవమని భావించి అతని పూజకే 
కట్టుబడి యుంటాడు. 

94 


ఈత; హేతోరితి నీతిని! 

ఇంకా ఏమంటాడు? మామూలు పూజ ఇతనికి చేసి, విస్తారమైన పూజ 
మిగతా దేవతలకు చేసినా ఇతనికి అరిగిన పూజరోనే సరిబెట్టుకుంటాదు. 

అన్ని ఫలాలూ అతదీయకపోయినా. 

వినాయకుడు శక్తిమంకుడైనా జతడన్నీ ఈయకుందా, ఉన్న ఆటంకాలను 
మాత్రమే శొలగిస్తాదని కాసేపు ఊహిద్దాం. మిగతా దేవతలే ఫలాలివ్పేటట్లుగా 
జేస్తెడని భావీద్దాం. అతని గురించి ఎట్లా పరదైవమని అంటున్నామో మిగతా 
దేవతలను వర్టించేటవుడూ ఎవరికి వారే వరమ డైవాలని పురాణ 
కథలంటున్నాయి కదా. అదీ సత్యమే. ఒక్క పరమాత్మయే భిన్న దేవతలుగా 
కన్ఫిస్తున్నాడు, మనపట్ల కూడా అంతే. మాయ, మనలను కప్పివేయడం వల్ల 
మనము అఖందాత్మ స్వరూపులనుని గుర్తించలేకపోతున్నాం, అయితే దేవతా 
రూపాలలోనున్న వారు తాము పరమాత్మయనే గుర్తిస్తున్నారు. 

ఈ పరమాత్శననే భావన అందరి దేవతలకూ ఉందా? అందుకొందరే 
భావిస్తున్నారని కొంత వరకే కొందరని ఒక అభిప్రాయముంది. ఇట్టి సందేహం, 
మనం శివుడ్డి అమ్మవారిని, విష్ణువుని పూజించినపుడు కలగదు. వీరు మున్నీ 
'రత్మత్రయంగా, పరబ్రహ్మ కి కలవారుగా అప్పయ్య దీక్షితులు పేర్కొన్నారు. 
వీరిని పూజించేటపుడు కూడా గణపతిని పూజిస్తాం, 

సాధారణ నియమ మేమంటే ఏ దేవత యైనా అది తాను పరమాత్యనని 
తెలుసుకున్నా పూర్తి ఫలాన్ని భక్తునకీయకుండా, భక్తుడు కోరినది మాత్రం 
(ప్రసాదిస్తుంది. ఒక పరమాక్ళ = భిన్న రూపాల లక్ష్యం ఇది కదా! ఈ 
'సవాతన ధర్మంలో అనేక దేవతలుండాలని రకరకాలుగా అలంకరించి, వివిధ 
నైవేద్యాలు ఆయా దేవకలకు అర్బించవచ్చని భగవత్ర్రణాళికగా ఉంది. 

85 


జతే దేవం యం ఏకం పరం 


అవ్యుతతాణి (పంచమ భాగము) 


ఇట్టి ప్రణాళికలో విఘ్నాలను తొలగించడం అనే పనిని వినాయకునకు 
ఈశ్వరుడు నిర్దేకించారు. కనుక వినాయకుడు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ 
ఉంటాడు, వినాయక రూపంలో విద్యను, భాగ్యాన్ని విజయాన్ని తిన్నగా 
'ప్రసొదించడు. అట్టి పనులను వివిధ దేవతలకు పరమాళ్క కేటాయిస్తాడు. 
అయిరే తత! హేరున్యాయం ఇక్కడ నప్పుతుందా? 

(ప్రభుత్వం ఏర్పడినప్పుడు వవిధ శాఖలను వివిధ మంత్రులకు 
కేటాయిస్తారు కడా! ఏ మంత్రిలైనా వివిధ శాఖలను నిర్వహించగలడు. 
అతనికి అంతపనుందు ఆ విషయం తెలియకపోయినా. అయితే ఒక మంత్రికి 
కేటాయించిన శాఖలో మరొక మంత్రి తలదూర్చకూరదు. అట్లాగే జగత్‌ 
ప్రభత్వం కూడా దేనతలనే అట్లా నిర్వవాంపజడుతుంది. వారి వారి పరిధిలో 
ఆయా దేవతలు భక్తుల కోరికలను తీరుస్తారు. 

ఇది సాధారణ సియమమన్నాను. అంటే ఏదో విశేష నియమం ఉండాలి 
కదా 

ఒక ప్రత్యేకమైన దేనత - అది వినాయకుడు కావచ్చు, మరొక దేనత 
కావచ్చు, పరమాత్మ మాదిరిగా ఒక (ప్రత్యేక ఫలాన్నే తయడమే కాకుండా. 
జేనినైనా ఈయగలదు. ఒక భక్తుడు తన ఇష్ట దైవాన్ని సీనే నారు ఏకైక 
'డైనం, ఇక ఏ దేవతను కొలవనని భీస్మించుకొని కూర్చుంటే ఆ దేవత, 
పరమాత్మ మాదిరిగా అన్నిటినీ ఇస్తుంది. కాను వరమాత్మనని ఎజుడ లేని 
డేనక కూడా, ఇట్టి సర్వార్వణ భావాన్ని అసలు పరమాత్మ గ్రహించి ఈ చిన్న 
'ేనత ద్వారా భక్తుడు కోరిన అన్నిటినీ ప్రసాదింపకేస్తాడు. అది మానవ 
రూపంలోనూ ఉండవచ్చు. అట్లా సర్వార్పణ భానం, ఒకే దేవతపై గాఢభక్తి 
కలిగ యుందడం, ఎక్కడో గాని ఉండదు. 


గంపల 


అనేక దేవతల అవసరం 


అనేక రుచులను ఇష్టపడతాం. నాటకంలో భిన్న రసాలుంటాయి. అది 
'సంగీతమైతే భిన్నరాగాలుండాలి. కొందరు మం్రస్థాయిని, కొందరు [ద్రుత 
పద్ధతిని కోరురారు. అట్లాగే ఉపాసనలో కూడా, సమాధి స్థితి చిట్టరివర 
దశలోనే. అందరూ ప్రాధమిక దశలోసున్నవారే. అట్టి నుహోన్నత సమాధి 
స్థితి రావాలంటే పరమేశ్వరుని జమశ్రోహం తప్పనిసరి. అతడు నానా రూపాలను 
(ధరిస్తాడు. రకరకాల కోరికలను తీరుస్తారు. పూజలో కూడా భిన్నంగా. 
ఉంటుందీ. ఒక దేవతకు మారేడు, మరొక దేవతకు తులసి, మరొక దేవతకు. 
మోదకం ఇష్టం. భిన్న రుచులతో కూడినది లోకమనే నానుడి యుంది కరా. 
లోకో లిన్న రుద 

ఈశ్వరుని లీలలను లెక్ళుపెట్టలేం. కొందరికి ఇష్టదైనముంది అతెజ్డే 
కొలుస్తారు. పెక్ళునుందిని కొలవనే కొలవరు. తాము కొవిరిన రేవతయే. 
'పరమాత్యయని భావిస్తారు. అందుకే సుబ్రహ్మణ్య భక్తులు, దేవీ భక్తులు, శవ 
భక్తులే వ్యవహారం ఉంది, వరమాత్మ వీరి భక్తి తీవతను గమవించి అన్ని 
ఫలాలనిస్తాడు. 

"ఇట్లా ఇష్ట దేవతయున్నా వినాయకుణ్ణి మాత్రం విస్మరించరు. శుక్లాం 
'విరధరం అనకుండా పూజ నారంభించరు, 

ఒక్క దేవతను పూజించే వారు అడుడు అని చెప్పాను కదా! ఆలయాలకు 
వెదికే అనేక దేవతల సన్నిధాలు కన్పిస్తారు. ప్రతి సన్నిధికి వళ్ళి అందర్నీ 
పూజిస్తాం. శివాలయంలో విష్ణు విగ్రహం లేకపోయినా, విష్ణాబయాలలో 
శివమూర్తి లేకపోయినా శీవాలయానికీ, విష్పాబయానికీ వెడతాం. 
కాంచీపురంలో భిన్న భిన్న మూర్తులకు భిన్న భిన్న దేవాలయాలు విడిగా 


౭7 


అమ్మతవాణి (వంచమ భాగము) 


ఉన్నాయి. కామాక్షి ఏకామ్రేశ్వరుడు, వరదరాజు మొదలైనవి అనేకం ఉన్నాయి. 
అన్నిటికీ వెడతాం. విష్తాలయంలో విఘ్నేశ్వరుడు, విష్వక్సేన నామంతో 
పిలునబదరాడు, అతనికి నామం ఉంటుంది నుదుటిపై 

ఇక ప్రతి దేవత వనాయకుడ్ణి పూజించాడని లోగడ చెప్పాను కదా. 

కనుక ఆటంకాలను తొలగించే బాధ్యత అతనికి అప్పజెప్పారు కనుక 
దానిని నమస్త దేవతలూ పాటించారు. పూజించారు. అందువల్ల అన్ని 
కోరికలను శీల్చే దేవతయని భావించక ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క దేవతను 
'కొలుస్తున్నాం. ఇట్టీ సందర్భంలో తక హేతున్యాయాన్ని ఇట్లా అర్ధం చేసుకోవాలి. 

సారాంశమేమనగా ఏ దేవతను పూజించినా ముందితడ్డి పూజించాలని 
అందరి దేవతలపై ఆధిపత్యం కలవాడని, ఇకర దేవతలను ఫలాలనీయ. 
వలసిందిగా ఆజ్ఞాసించగలదని, అతని అజ్జను మిగతా దేవతలు శిరసా. 
వహిస్తారని, అట్టి అజ్జను ఉల్లంఘిస్తే అబంకాలెడురౌతాయని తేలింది. 

'శేనిట్లా చెప్పానంటే శాస్రిగారి అభిప్రాయాన్ని అందించాను. అంటే ఒక్క 
'వినాయకుట్ణే పూజించి మిగతా దేవతలను పూజించవద్దని కాదు, రకరకాల 
అభిరుచులు, మనః ప్రవృత్తులుంటాయి కదా. ఆపైన ఒక్కొక దేవకనే 
పూజించడం వల్ల వార్‌ విశ్వాసమూ గట్టిపడుకుంది. అందుకే తిరునల్లార్‌లోని 
శనిని పూజించడం, మకర సంథమణకాలంలో అయ్యప్పను ఆరాధించడం 
విశేషంగా కన్పిస్తుంది, ఎవరికో గాని అద్వైత జ్ఞానం పట్టులదదు. ఒక్కొక్క 
'ేవతనే ఇష్టదైవంగా భావించేవారున్నా పెక్కుమందిని వూజించాలనే 
సాధారణంగా ఉంటుంది. ఆఅంతేకారు, తమ ఇష్టదేపతనే రకరకాలుగా. 
అలంకరిస్తారు. 

రకరకాల రుచులను మనస్సు కోరుతుంది. కోరనీయండి. దానిని సహజ 
మార్గంలో పోనీయండి. అది ఒక్కడానిపై లగ్నమగునట్లు నెమ్మది నెమ్మదిగా 


గంపకి 


డీనిని నియమించండి. అనగా ఒక్కదానినే వట్టకోవాలని నిర్భంధంగా 
మనస్సును బిగించకూడదు. మనస్సునకు ఒత్తిడి చేస్తే అది మన అదుపులో 
'అన్సలుందడు. ఇట్లా పెక్కుమంది దేవతలను ఆరాధించి మనస్సులోని 
మాలిన్యాన్ని ్రమధ్రమంగా పాగొట్టుకొనేటట్లు చేయడమే. మన లక్ష్యం. 
డ్ర్వైకభావన ముండి అద్ర్వైతానికి పయనించునట్లుగా చేయడమే లక్ష్యం. 
ఇదంతా వఘ్మేత్వరురొక్ళడే చాలనే తతః హేతున్యాయాన్ని వివరించడం వల్ల 
ఇంతగా చెప్పవలసి వచ్చింది. అంత మ్యత్రంచే ఇతర దేవతలను 
భజించకూడదని కాదు. ఈ శ్లోక రచయిత కూడా పెక్కు దేవతలను 
'భజించినవాడే. ఇట్లా చెప్పినవాడు శివుడ్డి అర్పించాడు కదా! 

ఏదో బౌద్ధిక స్థాయిలో (16100112126) చెప్పితే సరిపోదు. మనకు 
మనస్సుంది కదా, భక్తి విషయం వచ్చేప్పటికి బుద్ధికి అవకాశం ఉండదు. 
అందువల్ల మనం (ప్రాథమిక దశలో ఉన్నాం కనుక ముందుగా అందర్నీ 
కొలుద్దాం. ఇష్ట దైవాన్ని భజిద్దాం. ఏది మనకు శృప్తి నిస్తే అట్లా కొలుద్దాం. 

శోకం దివరలో అనేక దేవతలను ధజించవడం వల్ల వచ్చే అన్ని ఫలాలను 
వినాయకుడిస్తాదని ఉంది. సర్వార్థ ప్రతిపాదనైక చరురో ద్వైమారురో. అనగా 
నాల్లు పురుషార్థాలను ఇస్తాడని ఉండి. 


ఇద్దరు తల్లుల ముద్దుల బిద్దడు (డ్రైమాతురుడు 

'పై శ్లోకంలో మన స్వామి, ద్రైమాతురుడని పేర్మొనబడ్డాడు. అనగా 
ఇద్దరు తల్లులు కలవాడు. ఎప్పుడైనా ఒకనికి ఇద్దరి భార్యబున్నట్లు వింటాం. 
కాని ఒకనికి ఇద్దరు రల్లులుండడమేమిటి? అమ్మవారు తల్లియని తెలుసు. 
ఈశ్వరుని సెక్తిపైనున్న గంగను అతనికి రెండవ భార్యగా కలుస్తాం. 
సౌందర్య లహరిలో శంకరులు, అమ్మవారి నేత్రాలు థోరాన్ని, ఆశ్చర్యాన్ని 


కయృతవాి వంచన భాగము) 


భయాన్ని, అసూయను ప్రదర్శిస్తున్నాయని; ఈశ్వరుని నెత్తిపై నున్న గంగను 
'చూలినప్పుడు కోపమని నరోషా గంగాయం అని దెప్పారు (51 శ్లో) ఎవరీ 
గంగ? ఆమె నా తండ్రి భార్య కాబట్టి ఆమెను కూడా రల్లిగా భావిస్తానని 
ప్రేమతో అంటాడట వినాయకుడు. అందువల్ల ద్వైమాకురుదు. 

అంతకంటె సుబ్రహ్మణ్యుని గంగాతనయుడని అనడం మేలు, గంగనుండి 
పుట్టాడు కనక, శివని నేత్రం నుండి నివ్వురవ్వలు వచ్చాయని వాటిని గంగ 
'భరించిందని, అపుడు సుఖ్రహ్మణ్యుడవకరించాదని అందరికీ తెలుసు. కనుక 
అతడు గాంగేయుడు. 

ఇట్లా గంగలో వినాయకునకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఆమెను 
తల్లిగా భావించాడు. ఇది అతని (పేమరత్త్వాన్ని, స్నేహ తత్త్వాన్ని ప్రకటిస్తోంది. 
స్రీలనందరినీ తల్లులుగా భావించిన స్వచ్చమైన బ్రహ్మచారి. 

ఏనుగుకి నీళ్ళంటే చాలా ఇష్టం. ఇట్లా గుజ్జం, పెద్ద పులి, సింహం 
ఉండవు. బురదలో పొర్దాదడానికి ఇష్టపడతాయి గేదెలు. పెద్ద శరీరంతో 
నీళ్ళలో ఈత కొట్టడానికి ఇష్టపడుతుంది ఏనుగు, అవి గుంపులుగా నదులు 
వద్దకు వెళ్ళడం, అందులో జలకాలాదటం మనకు తెలిసిందే. అట్టి దృశ్యాన్ని 
మనం గజేంద్ర మోక్ష ఘట్టంలో చూడవచ్చు. 


ఒకనికి ఆర్భురు తల్లులు 


'వినాయకునకు ఇద్దరు తల్లలైతే అతని తమైన సబ్రహ్మణ్యునకు అరకు 
తల్లులు, అతడు షాణ్మాతురుడు. అందు అమ్మవారు, గంగ లేరు. వీరు 
కృత్తికానక్షతానికి అధి దేవతలైన అర్లురు తల్లులు. వీరే ఇతనికి పాలనిచ్చారు. 
వీరిని తల్లిగా భావించాదు కనుక అతడు కార్తికీయుడయ్యాడు. 


90 


అయ్యప్ప విషయంలో వివాదం 


ఆక పరమేశ్వరుని మూడవ సంతానమైన అయ్యప్పకు తల్లి ఎవరు? ఇకనికి 
రాను రాను భప్తలధికమౌమన్నారు. ఇతదీశ్వరునకు, మోహిని అవతారమెత్తిన 
విష్ణువునకు కలిగిన బిడ్డ 

16వ శతాబ్దంలో అప్పయ్యదీక్షితులనే మహానుభావులుందేవారు. ఆయన 
వంశంలో మన్నారు గుడి శాష్రిగారు పుట్టారు. దీక్షితుల వారదైరియైనా 
'శివక్తిని ప్రచారం చేసారు. వారి కాలంలో శివ ద్వేషం బాగా ఉండేది. 
అందువల్ల అట్టి వారిని ఎడుర్మొనడం వీరి లక్ష్యమైంది. తాతాలార్యులనే 
'వైష్టవుడు ఆకాలంలో వుందేవాదు. విజయనగర రాజులతనిని పోషిస్తూ 
ఉండేవారు. అతడు వైష్ణవ మతవ్యాప్తిని తీవ్రంగా కొనసాగిస్తూ ఉంటే దాని 
'నెడుర్మొనడం కోసం దీక్షితులు తీవ్ర ప్రయత్నం చేసారు, కాని వీరికి విష్ణు 
'చ్వేసం లేడు విష్ణువును పరమాత్మ స్వరూవంగానీ భావించేవారు. యుక్తులకో, 
శాస్తాధారంతో విష్ణువు, రత్వత్రయంలో ఒకడని నిర్ధారించారు కూడా. 

ఒకవాడు రాజు, తాతాచార్యులు, దీక్షికులు ఆలయానికి వెళ్ళారు. అ 
రాజు రామరాయలుగాని, లేక వెల్లోర్‌కి చెందిన చిన్న బొమ్మ నాయకుడు 
గాని కావాలి. లేదా తంజావూరునకు చెందిన వీర నరసింహ భూపాలుడైనా 
కావాలి. ఆలయంలో అయ్యప్ప విగ్రహముంది. అతడ్జి శాస్త్ర అని కూడా 
అంటారు. అది చిత్రమైన విగ్రహం. ముక్కుమీద వేలు వేసుకొన్నట్లుగా ఆ 
విగ్రహనుంటుంది, ఏదో అలోచిస్తున్నట్లుగానూ ఉంటుంది. 

చిత్రంగా ఉన్నాడేమిటని రాజు ప్రశ్నించాడు. అక్కడున్న భక్తులు, ఇది 
పురాళన విగ్రహమని; శల్పికి ఇట్లా మూర్తి సాళ్లాత్యరించదం వల్ల మలిచాదని 
అన్నారు. రాబోయే కాలంలో అన్నీ తెలిసిన విద్వాంసుడు వచ్చి శాస్త యొక్క 
బాధను వెల్లడి చేస్తాడని అపుడు మిగతా విగ్రహాల మాదిరిగా ముక్కు 


కక్యుతవాడి శంచకు భాగము) 
మీద వేలు ఉందడుందా ఉంటుందని అన్నాడట. అప్పటికే ఎందరో విద్వాంసులు 
వచ్చారు, రకరకాల కారణాలను చెప్పినా మునుపటి మాదిరిగానే విగ్రహాం 
ఉందన్నారు. ఎవ్వరూ ఇంతవరకూ అ పేలును క్రిందకు దెంపలేక పోయారని 
అన్నారు. రాజు కాతాచారి వంక చూసాడు. దానికి కారణాన్ని ఇట్లా 
చీకరూపంలో ఆయన అందించాడు: 

వళ్ళ నుతహ విధినా సమోహం ధన్యస్తతోహం నురఫేవితోహం 

తథాపి భూరేశ సుతోహమేతై: భూలై: వృతై: దింతయతీహ కాస్తా 

శ్లోకంలో శాస్త ఇట్లా అన్నాడని ఉంది: “నేమ విష్ణువు యొక్క తనయడ్డి, 
కనుక బ్రహ్మతో సమానం. అందువల్ల దేవతలచే పూజలందుకొంటున్నామా 
కాని...? 

జ్లేకంలో తధాస, అనగా అయినా అని అర్థం. ఇందువల్ల శివునకు 
సంబంధించిన విషయాలలో తల దూర్చనని తాతాదార్యులగారి అభిప్రాయం. 

శాస్త ఏమి చెప్పి యుంటాడు? నేను శివని కుమారుడ్డి కూడా అనాలి 
కరా, తథాపి భూతేశ సుకోహం అని అనాలి. శివునకు చాలా పేర్లున్నాయి. 
తక, ఊత్వర, శంభు, పవత మొదలైనవి. ఇన్ని పేర్లున్నా భూతేశ పదం 
వాడబడింది. అనగా భూతాలకు నాయకుడని అట్టి వాని కొడుకుసయ్యానని. 
'వాధవడినట్లు తాతాదార్యలూహించారు. 

భూతాల అధిపత్యం జంటే ఆది అతని శక్తిని, అధికారాన్ని సూచించడం 
లేడా? పరమేశ్వరుడు భూతాలను వియనిస్తాడు, మంచివారిని బాధించకుండా 
చేస్తాడు. అట్లా వారిని రక్షిస్తున్నాడు కదా! భూతాలను ఇష్టం వచ్చినట్లు 
(పవర్తించకుండా చేస్తున్నాడు కడా, 

అతదు భూతేతుడే కాదు, మహదేవుడు కూడా దేవతలలో గొప్పవాడు. 
దేవతలపై ఆధిపత్యాన్ని తన కొడకైన సుట్రహ్మణ్యునకు అర్చించాడు. అంటే 

92 


గణపతి 


'సేవాధిపత్యం. భూతాలను రెండుగా చేసి అందొక దానికి గణపతిని 
నియమించాడు. గణవతి స్తోత్రంలో భూత రజాధిపేవితం అని అంటాం. 
మరొక విభాగానికి అయ్యప్పను నియమించాడు. కేరళలో అయ్యప్పను 
'భూనేవడని అంటారు. 

భూతాలను అదుపులో పెట్టడం శాస్తకు గర్వకారణమైన బిరుదు. క్షుద్ర 
శక్తులను గ్రామాలలో చొరబడకుండా చేస్తాడు. ప్రజల బాధలనుండి 
విముక్తులను చేస్తాడు. శివ సంబంధమైన వాటిని చెప్పడానికి రారాదార్యుల 
వారికిష్టముండదు కనుక ఇట్టి భూతాలకు అదినాధుడైన ఈశ్వరునకు 
కొదుకునయ్యానని బాధపడుతున్నట్లు (్రాసాడు. ఏతైః భూరైళ్వతః = 
'భూకాలచే చుట్టుబడినవాదు అని. చింతయలిహశాస్తా అని శోకాన్ని 
ముగించాడు. ఇద్టీ కర్మం దాపురించిందని బాధపడుతున్నట్లు ముగించారు. 
అందువల్ల ముక్కుపై వేలు వేసుకున్నాడు. 

శోకం చెప్పినా ముక్కుమీద వ్రేలును శాస్త తొలగించలేదు. భూతాలముండి 
బ్రామాన్ని రక్షించడం బాధపడనలసింది కాడు. గర్వకారణం, 

ఇక దీక్షితులవైపు చూసాడు రొజు, ఈయనా శ్లోక రూపంలో 
సమాధానమిచ్చాడు. 

అంటేని గౌరీం అహమాహ్యయామి పత్స్య; పితుః మాతర ఏవ సర్వాః 

కథంను లక్ష్మీం ఇతె చెంతయంతం శొస్తారమీడే సకలార్థ పద 

ఆ; శివుని భార్యయైన గౌరిని తల్లియని పిలుస్తున్నాను. “అంది ఇరి 
ఆహ్వాయామి” కాని మోహిని రూపంలో విష్ణువుందడం వల్ల మోహినియే 
నా కల్లి, తండ్రి యొక్క భార్యలందరూ నాకు కల్లలే కదా! గణపతి, గంగను 
తల్లియని అనలేదా? 


అమృతవాణి (పంచమ భాగము) 


'వరాశక్రితో నాకున్న సంబంధాన్ని నేను సందేహించడం లేడు. 
కారణమేమంటే ఈత్వరుడు నా తండ్రి, విష్ణువు నా తల్లి, పత 
మాతర ఏవ నర్వా!=తండ్రి భార్యలందరూ నా తల్లులే 

కాని ఒక విషయంలో సందేహం ఉండిపోయింది. ఈ బాంధవ్య 
విషయంలోనే. ఏమది? ఎవరితో నా జాంధవ్యాన్ని బాహాటంగా 
చెవ్పలేకపోతువ్నాను? లక్ష్మిశోమన్న నంబంధాన్ని. లక్ష్మిని ఎట్లా 
'సంబోధించమ? = కథంను లక్ష్మీం? ఇది శాస్త యొక్క సందేహం. అందువల్ల 
ముక్కుపై వ్రేలు వేసుకున్నాడు. దీనికి సమాధానం మనకు తెలియదు ఎట్లా? 

ఎవరు లక్ష్మి? విష్ణుని భార్య. వి్మవెవరు? శాస్తలో అతనికున్న 
సంబంధమేమిటి? మహావిష్ణువు మోహినీ అవతార మెత్తారు. పరమేశ్వకునికో 
కూదదం వల్ల శాస్త పుట్టాడు. అందువల్ల శాస్త, హరిహరపుతుడయ్యాడు. 
అయితే ఈ శాస్తకు లక్ష్మికి ఉన్న సంబంధమేమిటి? అంటే తల్లి యొక్క 
భార్యయని అనాలి కదా? 

తండ్రి యొక్క భార్యయని, మేనమాను యొక్క భార్యయని విన్నాం. తల్లి 
యిక్ళ భార్యయనే మాటను విన్నామా? ఇప్పుడు శాస్త లక్ష్మిని ఎట్లా 
సంబోధించాలి? 

'కఢంను' లో 'ను సందేహాన్ని తెలివది చేస్తోంది. 'ఇతి చిం తయంతం 
శాస్తారం = ఇట్లా జయ్యప్ప బాధపడుతున్నాడు. ఈడే = స్తుతిస్తున్నాను. 

'సకలార్థ సిద్ధ శాస్తారమీదే = సకల పురుషార్థాలను ప్రసాదించే శాస్తను 
సుతిస్తున్నానని దీక్షితులు శకాన్ని ముగించారు. 

లోగడ విఘ్నేశ్వర స్తుతిలో సర్వార్థ ప్రతిపాదన చతురా అని విన్నాం. 
శాస్తకు సంబంధించిన శ్లోకరిలో సకలార్థ సిద్ధియని అంటున్నాం. ఇట్లా 
ఇద్దరకీ సంబంధం ఉంది. వినాయకుని స్తోత్రం బ్రాసినవారు దీక్షితుల పంకంలో. 
జన్మించిన మన్నారు గుడి రాబ్రిగా€ే. శాస్త శ్లోకాన్ని దీక్షితులు '్రాసేరు. 


94 


గణపతి. 


దీక్షితుల శ్లోకంలో ఒక దేవత పెద్దయని, ఒకడు తక్కువ వాడని లేదు. 
అమ్మవారిని, లక్ష్మిని కలిసీ ,వాడాదు. తన మిద్ధినైభవాన్ని చూపించడమే. 
కాకుండా అన్ని పురుషార్థాలు పొందాలంటే శాస్తను భజందాలని భక్తితో 
అన్నాడు. 

'మరో నూట ఏమిటంటే ఇది తెలియని ప్రశ్నల ద్వారా ఆడే ఆటలా 
ఉంది. ఈ చిక్కు సమస్యను ఎవరూ విప్పలీరు కూడా. 

ఇన ఆ ట్రేలు క్రిందకు వచ్చింది. ఇట్లా విగ్రహం, మామూలుగా మారడాన్ని 
'చూసినవారూ ముక్కుమీద వేలు చేసుకొని ఆశ్చర్యపోరారు కదా! 

పరమేశ్వరుని పెద్ద కొడుకును చెప్పబోయి మిగిలిన పిల్లలను తదిమాం. 
ఇది బాగుంది. 


విఘ్నేశ్వరుడు రక్షించుగాక 

ఇట్లా సర్వార్ధ ప్రతిపాదనైక చరురో..' తో న్యాయేందు ఈర గ్రంథంలోని 
కం పూర్తి అవుతుంది. తతః హేశున్యాయం ఉ్గడింవచడింది కడా. 

'ఒకడు నవాబు గారిని యాచించడానికి అతదున్న భవనానికి వెళ్ళాడట. 
కాసేపు ఆగు; నవాబుగారు సమాజీకి వెళ్ళారని జవాబు వచ్చింది. నాకు 
కావలసింది అడగడానికి నవాబు దగ్గరకు వచ్చాను. అతనికేదో కావాలని 
అను ప్రార్టిస్తున్నారు. అటువంటప్పుడు ఒక యాచకుడు, మరొక యాచకడ్డి 
అడగడానికి బడులు తిన్నగా అల్లానే అదుగవచ్చు కదా అని రిరీగి 
వెళ్ళిపోయాడట. 

అట్లా అందరు దేవతలూ వినాయకుడ్డి విఘ్నాలు లేకుండా ఉండాలని 
వేడుకొంటున్నారు కడా. ఏవో దిన్న కోరికలను వేడుకోవడానికి బదులు 
తిన్నగా విఘ్నేశ్వరుడ్ణి వేడుకోవచ్చు కదా అని పై శ్లోకం వల్ల తెలియవస్తోంది. 


95 


న cs 
చంద్రకళతో స్వామి ఆడుకున్న రోజు 

మైసూర్‌ రాష్ట్రంలో, చామరాజనగర్‌లో రామళాట్టి అనే కవి యుందేవాదు. 
రావణ నీతా సంభాషణాన్ని సీఠారానణ సంవాదంగా (్రాపేదు. అమె 
శక్యవగానే మాట్లాదతుంది. ఇందు రావణ సీర సంభాషణయే యుంటుంది. 
ఆవిడ విని చాలా తక్కువగా మాట్లాడి తిరస్టిస్తుంది. ప్రతి శ్లోకంలోనూ 
(మూడు పంక్తుల సంభాషణ, రావణునిది. మిగిలిన పాదం, సంభాషణ 
సీతది. దీనిని సీతారావణ సంవాద గురి ఆని కూడా అంటారు. ఒక శ్లోకం 
వెంబడి మరొక శ్లోకం ఉండడం వల్ల దీనిని గురియని అన్నారు. ఇందు. 
ముందుగా గణేశస్తుతి యంది. ఈ శ్లోకంలో చంధ్రమౌళీమైన గణేశుని 
లీల ఉంది. కోపాన్ని నటించే పార్వతీ పరమేశ్వరులు ఈ లీలవల్ల ఒకటౌతారు. 
ఆది మంగల శ్లోకం:- 

శ్రీడారుప్పాద్రి జాంఘ్రు ప్రణత శివశిరళ్చంద్రఖండే కరాశ్రం 

'లీలాలోలం ప్రపార్య స్ఫురతరామల బిససంఖ్యా క్రష్టుకామః 

వెద్యాత్‌ హృద్యన్మతాఖ్యాం అహమహమిక యాభికమ్యమానః శివాభ్యాం 

కశ్చిత్‌ నః చింతితార్థం కలయతు కలభోబాల లీలాభిరామః 

శా: గణపతి అనే పిల్ల ఏనుగు శ్రీదిస్తోంది. కలభో బాలఫీలాభిరాము, 
ఇట్టి పిల్లవాడు మనం కోరేది ఇచ్చుగాక నః దింతిత అర్థం కలయతు అనేది. 
చివరిపాదం. ముందున్న మూడు పాదాలు గణవరియొక్క శ్రీదను వరిస్తాయి. 
అది అమాయకమైన క్రీడయని గాని; తుంటరిపని యనిగాని అనలేం. ఏదైనా 
వినడానికి బాగుంటుంది. ప్రణయ కలహం ఇందలి తత్త్వం, 

కవి, పార్వకిని అద్రిజయని చెప్పి ఆమె భర్తపై లేనిపోని కోపాన్ని 
ప్రదర్శిస్తోంది అని చెప్పడానికి గ్రీదారుష్టా అన్నాడు. అంటే సరదాగా కోపమని; 
ఇట్టి సందర్భాలలో నాయకుడు, వాయిక క్క కాళ్ళపైబడి వేడుకుంటాడు. 

96 


గజపతి 


గీత గోవిందంలో రాధ పాదాలపై కృష్ణుడు పడినట్లుంది. తమిళంలోని 
తిరుప్పగళ్‌లో సుబ్రహ్మణ్యస్వామి, ఆటవిక కన్యయైన వన్లి పాదాలపై 
పడినట్లుంది. 4 

అసలర్ధమేమిటి? జీవాత్మయే ఇక్కడి నాయిక. పరమాత్మయే నాయకుడు. 
పరమాత్మ నుండి లైటకు జీవుడు పోవాలనుకున్నా పరమాత్మ తనలో కలుపు 
'కొనేటట్ల చేస్తాడు. కనుక జీవాత్మను వేడుకొంటాడని అతని కాళ్ళపై పడతాడు. 
వీరిద్దరి మధ్య సఖి యుంటుంది. వీరిద్దర్నీ కలపాలని ప్రయత్నిస్తుంది. 
ఇద్దర్నీ కలుపువాడే అచార్యుడు లేదా గురువు, ఆ గురువే సలి. పైపైన ఇది. 
ప్రేమగా కనబడినా లోతుగా ఆలోచిస్తే జీనాత్మ పరమాత్మల కలయికయే.. 
పార్వతీ పరమేశ్వరుల బిద్డయెన వినాయకుడు చేసాడు. 

పార్వతి ఏడో ముభావంగా కూర్చొని యుంటుంది. పరమేశ్వరుడు కాళ్ళపై 
బడ్డాడు. ప్రణతశిన యనగా శివుడు నమస్కరిస్తున్నట్లుగా పడ్డాడని. జటరో. 
కూడిన శిరస్సుతో పార్వతి పాదాలపై శివుడు పడగా ముందుగా చంద్రకళ 
యొక్క ప్రకాశం బాగానే పడింది. 

పిల్ల యేనుగు సరస్సులో ప్రవేశించినపుడు తామరతూండ్లను పెకలించి 
అందలి నారను ఇష్టంతో తింటుంది. తామర శూదుతో బైటకు వస్తుంది. ఆ 
చంద్రలేఖ తామర తూడునుండి వచ్చే తెల్లని పీచులా కనబడింది గణపతికి. 
వెంటనే దాని నూడ జెరికి తిందామనుకున్నాడు. 

అతనికి నిజంగా సందేహం కలుగుతుందంటారా? తల్లిదండ్రులను కలవదం 
కోసం నాటకం అదుతున్నాడా? శ్లోకాన్ని 'బాల లీలాభిరామ'కో ముగించాడు. 
'శీలాలోలర' అనే మాట శ్లోకంలో వ్రాసాడు. 

భజనలో 'లీలాలోల' అనే మూటను వినే యుంటారు. రాసలీలాలోల 
ఆనే మాట వినబడుతుంది. ఒకదానిని కోరి నృత్యం చేయడం లోలం. 


అమ్మతవాణి (వంచక భాగము) 


రీలాలోలం అనే మాట వవాయకుని పూర్తి రూపాన్ని గురించి చెప్పదు. 
(ప్రేమతో అడే తుండం యొక్క చివరి రూపాన్ని వర్ణిస్తుంది. శ్లోకం తరువాతి 
భాగంలో వీలాభిరామంగా వదింహుడ్దాడు. ఏపుగు యొక్క ఒక అవయవమైన 
తుండం ఆటలాదాలని ఉవ్విక్ళారుతోందట. కరాగ్రం లీలాలోలం అని ఉంది. 
శుందంతో ఏనుగు దేనినైనా పీల్చగలడు, నొక్కగలదు, బ్రద్దలు కొట్టగలదు. 
ఇట్లా చెబుతూ ఉంటే తుండం తనంతట తనకే ప్రాణం ఉన్నట్లు అది అదాలని 
కోరికతో ఉన్నట్లు పైకి కన్పిస్తుంది. 

కానర తూడులోని దారాల మాదిరిగా చంద్రుడుంటాడు రెండూ చల్లగానే 
ఉంటాయి. దాని దారాల మాదిరిగా చంద్రకిరణాలూ ఉంటాయి. 

రాతి, మనలోని కుందలినిగా తామర తూడులోని దారంగా ఉంటుంది. 
'చిసతంతు తనీయనీ' అని లలితానహ్ర నామాలలో ఒక నామం, 
 అమ్మవారికుంది. 

తామర తూడులోని పీచు మాదిరిగా ఉండే చంద్రకకను వినాయకుడు. 
'పెకలిద్దామనుకున్నాడు. తుండాన్ని చాబాదు. చంద్రకళ శివుని తలనుండి 
పార్వతి పాదాలను తాకుతోంది. 

తన తలపై ఉన్న చంద్ర కళను పీకాలని ప్రయత్నించే తనయుని చేష్టను 
మాసి సంతోషిస్తాడు శివుడు. అట్టి దృశ్యాన్ని చూస్తే మనమూ సంతోషిస్తాం. 
కుడీ లీలా వినోదుడు కరా! ఇక వినోదాన్ని కలిగించే పిల్లవానిని చూసి 
సంతోషించడా? అకరు చంద్రకళా విభూషికుడైనా తన పిల్లవాడు లాగుతూ 
ఉంటే సంకోషించడా? 

ఇన తల్లి ఎట్లా సంకోషిస్తుంది? తండ్రి కంటె తానే ఎక్కువగా సంతోషిస్తుంది. 
జాగా జరిగింది, బాగా జరగవలసిందే, తన భర్త నెత్తపైనున్న చంద్రకళ 
ఊడవలసిందే అనుకోదా? 

99 


గూవతి 


'ఇట్లా లీలావినోదం కలిగించే పిల్లవానిని చూసి వారిద్దరి కోపం పోయి, 
హాయిగా నవ్వ కొన్నారట, శ్లోకంలో 'హ్నర్య స్మితాఖ్యాం' అని ఉంది. అంటే 
కేవలం నోటితో నవ్వడం కాదు. అతదామె సే 


కుడి నటించడం కాదు, 
వారి వృదయటా విచ్చకొన్నాణు, విద్చకాని నోదిలో నన్వారన్శమాట హృద్యా, 

ఇద్దరూ పిల్లవాక్తి ఒకృమాలే మద్చారదామని అనుకున్నారు. పృద్యా 
స్మిరాఖ్యాం అహమహమికయా ఆలింగ్యమాన: శివాభ్యాం, హాయిగా నష్వుకూ 
నేనంటే నేనని ముద్దాడాలని ముందుకు వచ్చారు. 

'ఒవ్నమారే ముద్దు పెట్టుకున్నారు. విల్లవాణ్డి ముద్దు పెట్టుకోవడంలో 
తప్లిదండ్రులు పొందే ఆలింగన భాగ్యాన్ని తిరుక్కురల్‌ కూడా ప్రశంసించి. 
శకుంతలను విడిచి పెట్టిన దుష్యంతుడు, కణ్వాశమంలోని తన కొడుకైన 
భరతుణ్ణి చూసీ చూడడంతోనే కౌగలించుకొనాలని బుద్ధి పుట్టిందని, తొడపై 
'ూర్చుందబెట్టుకొన్నప్తడు ఆతనికి కలిగిన ఆనందాన్ని వర్ణించాడు కాళిజాను. 
అట్లాగే లవకుశులను రాముడు కౌగలించుకున్నట్లు భవభూరి ఉత్తర 
'రామచరితంలో వర్ణించాడు. 

పార్వతీ పరమేశ్వరులు గణపతిని నిజంగా కాగలించుకున్నారా? నిజంగా 
వీరిద్దరే కాగలిందుకున్నారు. శౌగలించుకొనేటపుడు చేరులు చాస్తారు కదా! 

వారు అభినయించే కోపం కలకాలం ఉంటుందా? వారు జగత్తునకు 
తల్లిదండ్రులు కదా! 

"మనమందరమూ వారి సంకానమైనా గణపరివారికి మొదటి సంతానం. 
గణపతి వారిలో వారికి రాజీ కుదర్చగలడు. అందువల్ల ప్రపంచానికి క్రోధ 
ఉందదు. ఇట్లా తండ్రి శిరస్సు పైనున్న చంద్రలేఖను ఊదబెరికి వారినిడ్డరినీ 
కలిపాడు. 


99 


అమృతవాణి (థంచకు భాగము) 


పిల్లవాడ్డి ముద్దుపెట్టుకునేటపుడు వారు ప్రత్యక్షంగా పరస్పరం తాకినట్లు 
కవి చెప్పలేదు. హృదయపూర్వకంగా నవ్వకున్నారని అన్నాడు. కృత్రిమంగా 
కోపాన్ని అభినయించినవారు పరస్పరం కలుసుకున్నారని అన్నాదు. 

అట్టి వినాయకుడు మన పురుషార్థాలను వెరవేర్చుగాక. మః చింతికార్థం 
కలయతు. 

ఇందలి శ్లోకం, న్యాయేందుశేఖరంలోని శ్లోకానికి ప్రమాణంగా ఉంది. 

పార్వతి, తనతో కూడాలని పరమేశ్వరుడు భావించాడు. కాళ్ళమీద పద్దాడు, 
కాని వినాయకుడే అతని కోర్కెను తీర్చాడు. ఫై తర్క గ్రంథంలో ఈ 
'సంపాదంలోనూ ఇందు శేఖర పదం ఉంది. చూసారా ఈ తర్మశాస్త శ్లోకానికి 
(ప్రామాణ్యాన్ని? ఇట్లా ప్రాదీన వాబ్బుయాన్ని పరిశీలిస్తే అది ఒక బంగారు. 
'గనిగా కన్పిస్తుంది. 

మొదటి శ్లోకం ఏమని చెప్పింది? మనమే దేవతను భదించాలన్నా అ 
'చేవత ముందుగా వినాయకుడి ధజిందాలని, అందువల్ల వినాయకుడ్ణే భజిస్తే 
సరిపోతుంది కదాయని చెప్పింది. 

ఇక రెండవ శ్లోకం అట్లా చెప్పలేదు. శంకరుడు, పార్వతి కాళ్ళపై బడినా, 
పార్వతి కోపాన్ని జభివయిస్తూనే ఉంది. లోపల కలవాలని ఆమెకూ ఉన్నా 
చివరకు వినాయకుని వీలావినోదం వల్ల హాయిగా వారు నవ్వుకొని హృదయ 
పూర్వకంగా కలిసారని ఉంది. అంటే ఇందు శంకరుడు ముందుగా వినాయకజ్డి 
ఆర్చించలేదు. పార్వతిని అర్చించినట్రెంది. కనుక అతని ప్రార్థన నెరవేరలేదు. 
ఎప్పుడు నెరవేరింది? వినాయకుడు వినోదాన్ని కల్ణింినపుడే. అంటే 
వినాయకుడు ఫలాన్ని అందించాడు. అట్లాగే శంకరుని కలవాలని పార్వతి 
భావించినా ఆమె కోపం అడ్డు తగిలంది. వినాయకుని వల్లే అమె కోపం 
చల్లారింది. కనుక ఇద్దరి ప్రార్థనలూ ఇతనివల్ల నెరవేరాయి. ఇందువల్ల, 


100 


గణపతి 


'ఇకదేదైనా ఎవరికైనా ఈయగలడని తేలలేదా? ఇకడు ఒక్కడ్తి అర్చించినా 
చాలని తేలడం లేదా? 

ఇలా వీరెద్దర్నీ కలసాలని అనుకొన్నట్లగా ముందితనిలో లేదు. వారిద్దరు 
కలుసుకునేటట్లు ఒక అట ఆడాడు. రెందు శ్లోకాలలోనూ ఇతడు స్వార్థ ఫల 
త్రడాకయే. 


బరువును దించుగాక, ఆశీర్వదించుగాక 

మనకున్న పెద్ద ఆటంకం మన మనస్సే. కొందరేదో కోరుతారు, కొందరు. 
బాధపడతారు. ఇది ఇట్లా చేయాలి, అది అట్లా జరగాలి అనుకున్నది 
జరుగుతుందో జరగదో అని ప్రతిక్షణమూ అలోచనలతో కొట్టుమిట్టాడుతూ. 
ఉంటాం. మనకు మనమే అటంకాలని సృష్టించుకుంటూ ఉంటాం. కాని 
నిరంతరమూ వినాయకుణ్ణి భజించేవారికే పిల్లల అమాయక ప్రవృత్తి 
అలవడుతుంది. అనులిన మనస్సు లభిస్తుంది. 

అట్టి శుద్ద మనస్సుంటే ఏ బాధలూ, విదారమూ ఉందదు. అపుడు. 
మనకేదైనా సంతోషించే సంఘటన ఎదురైతే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాం. 
విషాదం కలిగినపుడు ఒక్క ఏడుపు ఏడ్చి ఉత్తర క్షణంలో మర్చిపోతాం. 
'అసలు పిల్లవాడు ఏడ్చే సమయం కంటె నవ్వే సమయమే ఎక్కువుంటుంది. 
అట్టి పిల్లవానిగా మనం మారిపోతే మనకంటె అర్భష్టనంతులెవ్వరుంటారు? 
ఇ సంతోషంలో అయిమాగ్రమూ బాధ లేదు కదా! అందుకే స్వామి ఎంతో 
బరువున్నా మానసికంగా తేలికగా ఉంటాడు. 

దూఖాలూ, కోరికలే బరువు కాడు. తనను తాను చూసి గర్వించుట 
కూడా బరువే. నిజం చెప్పాలంలే ఇదే అసలైన పెద్ద బరువు. అనగా. 
అహంకారం. ఏదో దుఃఖం కలిగినపుడు ఇది పోతే బాగుండునని అనుకుంటాం. 


101 


అమృతవాణి పంచక భాగము) 


కాని అహంకారం బరువుగా కనబడకుండా ఎకువ బరువుతో ఉంటుంది. 
అసలు అది ఐరువని తెలియదు. ఇంకా తగ్గించకుండా దీనినింకా పొడిగించి. 
'మిట్మిలి ఐరువగునట్లు చేస్తున్నాం. మనం చెప్పుకోవలసింది ఏమీ లేకపోయినా 
ఏదో చేసినట్లు భావించి నానా అల్లరి చేస్తాం. ఎవరైనా సరిగా చేయకపోతే 
నేనైలేనా ఇట్లా చేసి యుండేవాజ్ఞని బీరాలు పల్ములాం, మనం అధమంగా. 
చేసినా సరే! ఈవిధంగా చాలా బరువును మనమే మోస్తున్నాం. ఇట్టి కరృత్వ 
'భావన నుండి దూరంగా ఉండడమే చేయవలసింది. 

దేవతల ఆటంకాలను పోగొట్టాని వినాయకుడు గర్విస్తాణా? అతడెట్టా 
ఉంటాడు? తండ్రి వెత్తిమీదున్న చంద్రకళను లాగుకూ ఉంటాడు. తల్లి 
దంద్రులను కలిపినా నా అంత మొనగాడెవ్వరూ లేడని అంటున్నాదా? 
అతదేనుగు ఆకారం ధరించినా అతని మనస్సు తామర తూడులోని దారం 
మాదిరిగా తేలికగా ఉంటుంది. 

ఆ రెండు శ్లోకాలూ వ్రాసి మనకెంత ఆనందాన్ని కల్గిందారో! అట్టి 
వినాయకుడు మన కోరికలను నెరవేర్పు గాక. మన మనస్సులు తామర 
'శూదులో దారాలలా కేలికగా ఉండుగా! 


16నామాలు 


అన్ని అటంకాలకూ విరుగుడు: 

విద్యారంభంలో, వివాహంలో, క్రొత్త ప్రదేశానికి వెళ్ళేటపుడు, తిరిగి 
వచ్చేటపుడు, యుద్ధంలో ఇట్లా అన్ని కార్యాలలో స్వామిని పూజిస్తే ఎట్టి 
ఆటంకాలు లేకుందా ఉంటాయని ప్రసిద్ధి శోకం: 

విద్యారంభే, వివాహేచ, ప్రవేశ నిర్గమ తథా 

సంగ్రామే, సర్యకాశ్యేమ విఘ్నః తస్య న జాయతే 


గంపకి 


“విద్యారంభే - విద్యను నేర్చుకునేటపుడు, అనగా బ్రహ్మవర్యాశమంలోనూ, 

'వివాహేదా అనగా గృహస్థాశమంలోనూ ఆటంకాలు ఉండవు. కొందరే 
సన్నాసం తీసుకుంటారు గనుక మొత్తం జీవితంలో ఎట్టి ఆటంకాలూ ఉండవు. 

జీవితమంటే ఏమిటి? ఇందెన్నో మార్చులు, కదలికలు, మనస్సుతో, 
వాక్కుతో, శరీరంతో, బుద్ధితో, దబ్బుతో ఎన్నో పనులుంటాయి. జీవితం: 
అంటే అంతా కదలికయైనా శరీరం యొక్క కదలికలే జాగా కన్పిస్తాయి. ఒక 
ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బయలుదేరడం స్పష్టంగా కన్పిస్తుంది. 
అట్లాగే ఒకచోటునుండి మరొక చోటుకు రావడం అందుకే ప్రవేశ, నిర్గమే 
తధా అని శ్లోకం. ప్రవేశమనగా ఒక చోటునకు వెళ్ళుట, నిర్ణమం అనగా 
తరిగి వచ్చుట. ఇక ఈ కదలికలలోనూ అటంకం ఉందదంటున్నాదు. 

జీవితం గురించి, మరొక నిర్వవనం జీవితమొక సంఘర్షణ యని పత్రికల 
వల్ల తెలుస్తోంది. చార్విన్‌, హెర్‌వర్ట్‌ స్పెన్సర్‌ సిద్ధాంతాల ప్రకారం సంఘర్షణ 
నుండే జీవనం ఆరంభమైందని అంటారు. 

మనం గమనిస్తే ఈ కదలికకు, ఈ సంఘర్షణలకు దగ్గర సంబంధం 
ఉంది. ఒక కదలిక, ఒకనికే ఉండి, మిగిలినవన్నీ కదలకుందా ఉంటే అతడు 
హాయిగా తన కిష్టం వచ్చినచోటుకు వెళ్ళగలడు. (అన్ని కదలికల గురించి 
చెబుతున్నా: ఇది అభ్యానంలో ఉందా? అందరికీ విశ్రాంతి లేని కదలికలే 
ఉన్నాయి. అచేతనాలలోనూ కదలిక ఉంది. అణువులోనూ నిరంతరం కదలిక 
యంది. ఇల్లా చేతన అచేతన వర్గాలన్నీ కదిలేటప్పుడు పరన్పరం సంఘర్షణ 
'ఉందడా? ఇట్టి సంఘర్షణ ఒకదానికొకటి పానగక పోవడమే కదా! 

అను మూలాన్ని అన్వేషిస్తే తేతనంగాని, అచేతనం గాని కదలికలో 
నుండుటయే సంఘర్షణ, శాంతి కలిగినపుడు ఎట్టి కదలిక లేకపోవడాన్ని 
గమనిస్తున్నాం. శాంతి లేనపుడు సంఘర్శణయే. యుద్ధం, శాంతి పరస్పర 
వికుద్ధాలని మనం అనడం లేదా? 

109 


 అమృతవాడీ (పంచమ భాగము) 

అసలు జీవితమే ఒక సంఘర్షణ కాగా ఇది ఇద్దరు యుద్ధం చేసినపుడు. 
స్పస్టంగా గోవరిస్తోంది. అందువల్ల 'సంగ్రామే' అని శ్లోకం, అంటే యుద్ధం. 

సంగ్రామంలో కూడా విఘ్యాలుండవని, విజయం వరిస్తుందని శ్లోకార్థం. 

దీనినింకా పొడిగిస్తే అన్ని రంగాలలోనూ విజయమే. ఇంకా ఈ అర్థాన్ని 
పౌడిగస్తే సంపూర్ణత్వం వస్తుందని అనగా సమాధి స్థితి కల్గుతుందని, అది 
కదలిక, సంఘర్షణ లేని స్థితియని తెలుస్తుంది. విజ్యారంభమనగా 
'బ్రహ్మచర్యాతమమని, వివాహే అనగా గృహస్థా్రమమని; అన్నాం. అత్మ 
సమాధి యనినపుడు సవ్వాసాత్రమమని అర్ధం, 

పలానా అత్రమమని చెప్పకుండా అన్ని కార్యాలలోనూ “సర్వ కార్యేషు” 
అని విఘ్నం లేకుండా అని చెప్పింది. 

నర్వ కార్యేమ విఘ్నుః తన్య నజాయితే 

ఒక విషయాన్ని రకరకాలుగా చెప్పినపుడు మన మనస్సులో దాగా 
నాటుకుంటుంది. దేంట్లోనూ విఘ్నం ఉండదని అంటే నాటుకోదు, ఇక 
అన్నిటిలో విస్నం ఉందదని చెప్పినపుడు బాగా నాటుకుంటుంది. 

విఘ్నాలు లేకుందా చేసే ఆ వ్యక్తి ఎవరు? అతనికున్న నామాలెన్ని 

పోడతెతాని నామాని యః సరేత్‌ శృణుయాదపి. 

'అనగా వినాయకుని 16 నామాలను ఎవరు పరిస్తారో లేదా వింటారో 
వారికి వారి పనులలో అటంకాలుందవని, ఈ పదహారింటిని కంఠస్థం 
చేయూలి. చేయలేనివారు చదవడం వల్లగాని, వినడం వల్ల గాని లాభం 
పొందవచ్చు. అంతేకాదు, అనేక నామాలున్నాయి స్వామికి. 21 దళాలతో 
అర్చిస్తాం. 21 నామాలను వల్ముతాం. 21 దూర్వలతో అర్చిస్తాం, కాని 
శ్లోకంలో 16 వామాలే చెప్పబిద్ధాయి. 


104 


16 గొప్పదనం 

16నకు (ప్రాధాన్యం ఉంది. చంద్రుడు షోడళకళాపూర్చుడు కదా. 
అమావాస్యనుండి పూర్ణిమ వరకూ చంద్రునకు 16 కళలుంటాయి. 16వ 
కళ వచ్చేది పూర్ణిననాడే. 16 ఉపచారాలు చేస్తాం, ఏడుగురు దేవులను 
కాలిచేటప్తుడు సప్తమాతృకలని అంటాం. అట్లాగే షోడశ మాళ్ళకలూ ఉన్నాయి. 
అమ్మవారి మంత్రాలలో షోడళాక్షరికి ఉన్నతస్థానం ఉంది. అందువల్ల 
అమ్మవారు షోడకి. 

తమిళనాడులో అశీర్వదించేటపుడు 16తో ఉండి గొప్ప జీవితాన్ని 
'గదుపమని అంటారు. ఇక్కడ పదహారు మంది పిల్లలతో ఉండమని కాడు. 
మంచి జీవితం గడపాలంటే 16 మంచి లక్షణాలుండాలని. భర్తతో కూడిన 
ప్రీ వైదికంగా దీవించునపుడు పదిమంది పిల్లలను కను భర్తను పదనౌకండవ 
పిల్లవానిగా చూడుమని దీవిస్తారు. 

పూజ చేసేటపుడు ముందుగా సంకల్పం చెబుతారు. ఫలానా వాటిని 
'పసాదించుమని ప్రార్థిస్తారు. ఇక 16తో ఉండరమేమటి? భాగ్యం, స్థిరత్వం, 
వీర్యం, విజయం, దీర్టకీవనం, మంచి ఆరోగ్యం, సంపద ఇవన్నీ మొత్తం 
కుటుంబానికి ఉండాలని; అనగా వీడయ్యాయి. తరువాత ధర్మ ఆర్ధ, కామ, 
'మోక్షములు - కలిపి నాలుగు. కోరికలు నెరవేరుట, మంగలకరమైనవి 
సిద్ధించుట, పాప పరిహారం కలిపి మూడు; పిల్లలు, మనుమలు వృద్ధిలోనికి 
రావడం, చివరకు ఏ దేవతను పూజిస్తున్నాదో అతని అనుగ్రహం లభించుట 
- ఇట్లా మొత్తం వదహారయ్యాయి. ఇందు (ప్రావంచికమైన కోర్మెలే 
ఉంటున్నాయి. కాని జ్ఞాన వైరాగ్యాలను కలుపుతారు. 

మంచి జీవితం కావాలంటే పై 16 ఉండాలి. స్వామికీ 16 నామాలున్నాయి 
చూసారా? 


105 


పంచమ భాగము) 


షోడశనామ శ్లోకాలు 

స్వామికి ప్రధానంగా 16 నామాలు, సుముఖ, ఏకదంత, కపిల, గజకర్ణక, 
'అంటోదర, వికట, విఘ్నరాజ, వినాయక, ధూమకేతు, గణార్యక్ష భాలచంద్ర, 
గజానన, వడ్రతుంద, శూర్పకర్ణ, హేరంబ, సంద పూర్వజ - అనేవి, 

 సుముఖక్సైక దంశళ్ళ కపిలో శజకళ్ణకః 

'అంబోదరళ్స వికటో విఘ్నరాజో వినాయకః 

(ధూమకేతు! గణాధ్యక్షు భాలచంద్రో గజానన; 

 వద్రతుండ: హరకర్ణో ారంబః స్మందపూర్వణః 

'ఈ శ్లోకం తరువాత షోడశైతాని నామాని అనే శ్లోకం వస్తుంది. 

విఘ్నేశ్వకుడు అనేక రూపాలనెత్తాడు. దానికి తగ్గట్లు షోదకోణపతులూ. 
ఉన్నారు 

ఈ 16 నామాలూ, 16 గణపతులను సూదిస్తాయని పరికోపన చేయగా 
కాదనిపస్తోంది. షోడశనామాలలో మూడవది కపిలుడు. అనగా ఎరుపున్న 
'దూము (ీల పీతమిట్రిక వద్దమని కొందరు, గోరోచన సర్ణమని కొందరంటారు). 
కాని ధ్యాన శ్లోకంలో ఇతనికి శరత్మాలపు కాంతి యున్నట్లు వర్ణింపబడింది. 
ఇక పదహారవ నామం హేరంబుడు. ఇందులోనూ అభిప్రాయ భేదాలున్నాయి 
కనుక ఈ రెండూ భిన్న వర్గానికి చెందుతాయి. సరేసరి. 


సుముఖ 


(ఇది మొదటి పేరు. ఎవరినైనా మనం అహ్వానిస్తున్నపుడు సుమ 
పిలవాలి, అనగా మంచి ముఖం. అట్టి ముఖంతో ఉన్నప్పడు ప్రే... 


106. 


గణపతి 


నంతోషాన్ని చూవించగలం, అవి హృదయంలో ఉంటే ముఖంలో 
భతిబింబీస్తాయి. 2 & ఈ ము ఆటం అలు అని అంగంలో ఉంది 
కరా, విఘ్మేశ్చరునకు ప్రేమను వ్యక్తీకరించే ముఖం ఉంది. మంచి మనస్సును 
తకలింపరేసీది సుముఖం. 

శుక్లాంబరధరం శ్లోకంలో ప్రసన్నవదనం అని ఉంది కరా. అది సుముఖం. 
'థేమ, సంతోషం ప్రతిలిందిందినపుడు ్రసన్మవదనమౌతుంది. అంతేకాదు, 
స్పష్ట, అర్యనిశ్వాసం, కాంతి ఉంటే బ్రసన్నవదనమౌతుంది,. సుముఖ శ్యుంలో 
'సు' ఉంది, ఆదీ ప్రసన్నర్వాన్ని సూచిస్తుంది. 

విఘ్మేశ్వకుడే రూపంలో ఉన్నా అతడు సుముఖంగానే ఉంటాడు. ఏనుగు 
ముఖం ఉండడం వల్ల ఈ నుముఖత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అండేదో 
ధ్రత్యేకత దాగియుంది, ఎంతసేపు చూసినా తనివి తీరని లక్షణమేరో ఉంది. 
ముఖం విశాలంగా, అజ్టాపిస్తున్నట్లుగా, పరమళాంతంగా చెప్పనలవి కాని 
రీతిలో ఉంటుంది, అందువల్ల ప్రత్యేకంగా అరనికి నప్పింది. 


'మానవముఖం కాక, ఏనుగుముఖం ఎందుకు వచ్చింది? 

ఏ రూపాన్నైనా ధ్యానించవచ్చనే మాటను బట్టి నరముఖ గణపతిని 
కూడా థ్యానించాచ్చు అను కొంటాం. చిదంబరంలోని దక్షిణ వీధిలో ఇట్టి 
విగ్రహాముంది. తెలిసినవాళ్ళు చెలితేగాని తెలియదు. కాని మనం చబుడ్యన 
నమ్మలేం. తితులిరాపల్లిలో ఒక జారికోటు ఆలయంలో నరముఖంగో ఉన్నాడు. 

కొన్ని కథలననునరింది ఆతని రూపం నరుడే యని ఉంది. అమ్మవారు. 
శన భవనానికి ఒక రక్షకడ్డి నియమించాలని అనుకొందట. తన శరీరాన్ని 
వసువు సున్నిపిండితో శుద్దుకుండట, దానితో ఒక బొమ్మను చేసి దానికి 
పాణం పోసింది. ఆశట్లి కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది. 


107 


అష్ముతవాణి (పంచమ భాగ 


| 


అమ్మవారు అన్నివిధాలా పవిత్రమైనదే కదా. కనుక మంగళకరమైన 
వమపుతో నలుగు బెట్టుకోవేడం పల్ల అనలు వినాయకుడు పనుపువల్లనే 
'ఏర్పడ్ధాడు. అందుకీ ముందుగా పేసుపు విఘ్ళేశ్వరుడ్ణి చేసే కొలుస్తాం. 

పరమేశ్వరుడు పార్వతి భవనానికి వచ్చాడు. ఎవరీ మగవాదని గద్దించాడు. 
ఏమీ తెలియనట్లు కోవపరి అతని తలను నరికారు. అన్నీ తెలిసి ఇట్లా 
ఎందుకు చేసాడు? అది లోక క్షేమం కోసమే, అది నాటకంలో ఒక భాగం 
వంటిది, గబముఖాసురుదనే రాక్షమరుందేవాడు. పేరునుబట్టి గజముఖంతో 
ఉన్నవాడనే కడా అర్ధం. మానవులకు పుట్టని గజముఖం కలవాదే నన్ను. 
'సంహరించగలడనే వరాన్ని అది ఎలాగూ సాధ్యం కాదనుకొని పొందాడు. 
అప్పడు కైలాసంలో ఉత్తరంవైపు తల పెట్టుకొని పడుకొన్న ఏనుగు కనబడింది. 
అట్లా పెట్టి పదుకోవడం లోకానికే అశుభం, దానిని చంపే ఆ తలను ఈ 
పిల్లవానికి అలికి నాటకం ఆడాడు శివుడు. మరల దానికి ప్రాణంటోసి 
అమ్మవారిని సంతోపపెట్టాడు. ఇట్లా వివాయడుని నిమిత్తంగా చేసుకొని 
'గజముఖ సంహారం జరిగేటట్లు లోకాన్ని రక్షించాడు, శంకరురు. 


ఆనందరూపుడు 


వినాయకుడు నప్వుకూ కన్పిస్తాడు, సంతోషం పూర్ణత్వాన్ని సూచి 
సదాశివ ట్రుమ్మేం_ులు 'వతతం ఆనండవ్యూర్చ పోతోన.హం' అని 
'సర్చిడాసంద పూర్ణ ఫోతోజ.హం' అని గానం చేస్తూ ఉండేవారు. సంతోషంగా 
ఉంటే నవ్వుతూ ఉంటాం. అదుతూపాదుతూ ఉంటాం. దుఖుపడుతున్నవాడు 
గంకులు వేయుగలడా? గణపతి అనంద స్వరూపుడు కనుక అతడు నృత్త 
గణపతి, చాలా శివాలయాలలో గర్భగురికి ఉన్న దేవతా '్రతిమలలో 


గంపల 


(భేధానంగా ఈ నర్తనమూర్తి కప్పిస్తాడు. పెద్ద బొజ్జతో నృత్యం చేస్తున్నట్లుగా 
ఉంటారు. అనందాన్ని ముఖమే కాదు బొట్ల కూదా సూచిస్తుంది. 

'ముఖం అనగా అరంథమని అర్ధం. సుముఖ పదంతో మొదలు పెట్టద్దాడు 
కూడా. 


మంచి నోరుకలవాడు 


ముఖానికి నోరని అర్ధం కూడా ఉంది. సంస్కృతంలో నోటికి విడిగా 
'పేరు లేదు. మాట్లాడరానికి ప్రధానమైన ముఖానికి అన్ని పేర్లు, ఉచ్చరించే 
చాక పేరు లేదు చూసారా? 

'ములమనగా నోరని ప్రస్తుతం చెప్పడలదుకున్నాను. సుముఖం అనగా 
మంది నోరు. ఏమిటిది? మంది మాటలు మాట్లాడేది సుముఖం. కనుకనే 
మంది విద్వాంసుణ్డి సుములుడని అంటాం, ఇట్లా అర్ధం చేసుకుంటే గవతి 
'సుముఖుడే, ఆయన గొప్ప విద్వాంసుడు కదా! విద్వాంసుడనేమాట వేదాలలో 
'టహ్మణస్పతి, బృహనృతి వదాల ద్వారా వ్యక్తీకరింపబడింది. 

ఇతనికి అనేక రూపాలలో విజ్యాగణపతి కూపం ఒకటి, వినాయక 
చవితి నాడు పూజా కల్పంలో 21 రూసాలకున్న నామాలు, 21 రకాల 
పువ్వులతో అర్భిందాలని ఉండి. ఇందులో విద్యాగణవతికి రసాల పుష్పంతో 
పూజించాలని ఉంది. రసాలమనగా మామిడి. ఆత్మకు వద్యయే పండు 
వంటిది. నారదుడు ఒక పండును తీసుకొని వచ్చి చూపించగా ఎవరు 
'ప్రపంరాన్ని మందుగా చుద్ది వస్తారో వారికి పండు నిస్తారని అశ దూపిందాడు. 
అందు గణపతి జయించినట్లున్న కథ మనకు తెలిసిందే. జ్ఞాన ఫలానికి గుర్తే 
ఆ మామిరి వందు. 


లిమృతవాణి (పంచమ భాగము) 
ఏనుగు నోరు- దాని తత్త్వము 


ఏనుగు నోటికి ఒక ప్రత్యేకత ఉంది. నరులకు, జంతువులకు పెదవులను. 
కదిపికే నోరు కన్పిస్తుంది. కన్నులకు రెప్పలుండి అవి పైకి క్రిందకు కడులుకూ. 
కన్నులను రక్షిస్తూ ఉంటాయి. కన్నులు చూడడానికి కనురెప్పల పని యేమీ 
లేదు. కాని మాట్లాడడంలో పెదవులకు పాత్ర ఉంది. నాల్క, పంద్లు 
'పెడవులవల్లనే మాట్లాడగల్గుకున్నాం. శరం వినబడుతోంది. వ, మ, ఆనే 
'త్వకులు పెదవుల కలయిక వల్లనే సాధ్యం, వాటిని ఓ్టుములని అంటారు. 
ఆంగ్లంలో అట్టి అక్షరాలను [2021 అంటారు, 

నోటిని కప్పేది ఏనుగు యెక్కతుండమే. నోటిని, చేతితో కప్పుట వినయాన్ని 
'సూదిస్తుంది, చేలితో నోటిని కప్పూణాం. కాని ఏనుగు సహజమైన తుందంతోనే 
నోటిని మూస్తుంది. ఆది నోట్లో ఆహారం వేసినపుడు, కాని ఇంక ఏదైనా 
కారణం వల్లగాని కుండం ఎత్తినప్తుడు దాని నోటిని చూడగలం. ఇందులో 
చాలా తత్త్యం ఇమిడి యుంది. శుండంతో కప్పబడిన నోరు, ఏమని 
సూచిస్తోంది? పాండిత్యం ఎంత ఉన్నా, వాగుదుతనం లేకుండా ఉండాలని 
తవ్పనిసరిమ్రైనపుడు మాత్రమే ప్రదర్శించాలని ఆదే సరియైన విద్వాంసుని 
అక్షణమని సూదించడం లేదా! అనగా పాండిత్యానికి మౌనమే చివరి మెట్టు 

ఏకదంతుడు - త్యాగానికి నిదర్శనం 

పకదంతుడనగా ఒక దంతం కలవాడు. సాధారణంగా మగ ఏనుగులకు 
రెండు దంతాలుంటాయి. ఆడ ఏనుగులకు దంతాలే ఉండవు. కాని 
వినాయకుడు ఏక డంశుదేమిటి? 

అతనికి మొదట్లో రెండు దంతాలున్నాయి. కుడివైపున ఉన్న దంతాన్ని 
తాను ఊడబెరుకున్నాడు. అది విగ్రహాలలో క్రిందనున్న కుడిరేతిలో ఉన్నట్లుగా. 
ఉంటుంది. ఎందుకీ పనిచేసాడు? పురాణాలలో రెండు కథలున్నాయి. ఒక 


110 


కథ ప్రకారం వ్యాసుడు భారతాన్ని చెబుతూ ఉండగా విఘ్నేశ్వరుడు. 
'వామాలయపు రాతిపై వ్రాయవలసివచ్చిందట. వ్రాసే సాధనమేమీ లేదు. 
అందువల్లనే కన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించాడట, దేనిని వెనుగు 
గొప్పగా భావిస్తుండో దానివే విరిచి త్యాగం చేసాడని క్యాగగుణాన్న ప్రశంసించే 
కధ ఇది, 

మరొక కథ ప్రారం గజముభాసురుడు ఏ ఆయుధం వల్ల చంపలడలేదట. 
అందువల్ల తన దంతాన్నే పెరికి ఆయుధంగా గణపతి ప్రయోగించాడట. 
లోక క్షేమం కోసం తన అవయవాన్నే వినియోగించాడు. ఇంద్రునికి 
వృత్రాసురుని చంపడానికి వజ్రాయుధం కావాలి, దధీచి తన వెన్నెముకనే 
'ఇచ్చి దాని నట్లా వాడు కొమ్మన్నాడు. దంతం, ఏనుగు యొక్క ఎముకయే 
కదా! దధీచి మాదిరిగా ఇకడూ ఎముకనిచ్చి లోకాన్ని కాపాదాదు. 


అతనితో స్త్రీత్వం 
'ఒక దంఠంతో ఉండడంలోనూ ఒక తత్త్వం దాగియుంది. దేవతాత్యం, 
శ్ర పురుషాత్మకం. ఒక ప్రక్క దంతం కలిగియుండి పురుషునిగా, మరొక 
'ప్రకదంతం లీక స్రీ లక్షణంతో ఉన్నట్లే కడా! ఆతని తల్లిదండ్రులు అర్థనారీశ్వర 
'స్వరూపులే తానూ అర్దవారీశ్వరునిగా కనబడుతున్నాడు. శివుని అర్ధనారీశ్వర 
తక్వంలో కుడివైపున మగవాడు, ఎడమవైపున ఆడది ఉండగా వివాయకునిలో 
మార్చుకో ఉంది. ఇతని కుడివైవున దంతం లేకపోవడం వల్ల శ్రీగా, 
ఎడమవైపున పురుషునిగా ఉన్నట్లుంటుంది. 
విఘ్నేశ్వర గాయత్రి 
భతి దేవతకు గాయ్రీ మంత్రం ఉంది. ఉపనయనంలో ఉన్న గాయత్రీ 


మంత్రానికి సవిత, దేవత, అమెయే వరమాత్మ శక్తి. ఇందు 24 


మతవాతి (పంచమ భారము. 


ఇక్షరాలుంటాయి. అందరు దేవతలకూ అట్లా అక్షూల సంఖ్య ఉంటుంది. 
వారి గాయత్రీ మంత్రంలో దేవత పేరుంటుంది. మొదటి భాగంలో ఒక 
'పేరు చెప్పి అట్ట దేవతను తెలిసికొందుము గాక అని యుంటుంది. రెండవ 
భాగంలో అ దేవత యొక్క మరొక పేరు చెప్పి అట్టి దేవతను ధ్యానింతుము. 
గాక అని యుంటుంది. మూడవ భాగంలో మరొక పేరు చెప్పి ఆ దేవత 
మమ్ములను సన్మార్ధమున సరిపించును గాక అని ఉంటుంది. 

గాయత్రీ మంత్రంలో సవితకు రెందు ఖాగాలలోను ధ్యానింతుము గాక 
అని యుండి మూడవ భాగంలో పేరు చెప్పకుండా అట్టి దేవత, బుద్ధులను. 
'పేకేసంచుగాక అని యుంటుంది. 

మహా నారాయణోపనిషక్తులో పెక్కు గాయత్రీ మంత్రాలు చెప్పబద్దాయి. 
పరము శవ, విఘ్నేశ, సు్రహ్మణ్య, నందికశ్చర గాయత్రులున్నాణి. ముందుగా 
తత్పురుష అని యుంటుంది. కాని అథర్వవేదంలో విఘ్నేశ్వరునకు ప్రత్యేక 
గాయత్రి ఉంది. దానిని గణపత్యథర్వశిర్యం అంటారు. అందొక గణపతి 
గాయట్రై ఉంది. ఇందులో ముందుగా ఏకదంత అనే పదముంది. 


కపెల- తిరు చెంగట్టాన్‌ కుడిలో వినాయకుడు 
'మూడప నామం కపిలుడు. కొద్దిగా వెబుపు దాలుండే రూపమది. 
గణపతి, సెక్కు రంగులలో కన్పిస్తాడు. శుక్లాంబరధరం శ్లోకంలో 
చంద్రకాంతి వంటి తెలువుతో ఉన్నట్లు వర్దింపబద్దాడు. కుంభకోణం దగ్గర 
ఉన్న తిరు చెంగట్టాన్‌ కుడిలో, తిరుతురై పూందీ దగ్గర ఉన్న ఇడుంబనంలో 
శ్వేత విశాయకులున్నారు. అవ్వైయార్స్‌ తన స్తోత్రాలలో స్వామిని నీలం 
(రంగులో ఉన్నట్లు, మరొక చోట పగడపు రంగుతో ఉన్నట్లు వరించింది. 
ఆమెకు అనేక నర్దాలతో ఉన్న మూర్తి సాక్షాత్మరించాడు. ఉత్తర దేశంలో 


గణపతి 


సాధారణంగా పిండూరంతో ఉంటాడు. తంజావూరు జిల్లాలో గణపతీశ్వరం. 
ఆని ఉంది. ఇందు ముఖ్యమైన పదం సెంకాడు అనగా వెజ్జని అరణ్యమని 
గణపరి, గజాసురుని చంపినపుడు అసురుని రక్తం అరణ్యంలో ప్రవహించగా. 
అది ఎజ్జనైంది. స్వామి కూడా ఏజ్జనయ్యాడట. అది శుద్దమైన రక్తవర్ణం 
కాడు, ఏనుగు శరీరానికి రక్తం పులిమితే ఎట్లా ఉంటుందో అట్టి వర్ణం, 
గొప్ప యోధుద్డి చంపి రక్తం కారేట్లుగా చేయడం వల్ల ఇతనికి బ్రహ్మహత్యా 
డోషం చుట్టుకొందిట. ఆతనికి అసలు దోషం ఉంటుందా? లోకానికి చూపడం 
కోసం బ్రహ్మహత్యాదోషం ఉన్నట్లుగా నటించాడు. రావణుని చంపి రాముడట్టా 
బాధవదినట్లు కనబడలేదా? దానికి ప్రాయశ్చిత్తంగా రామలింగాన్ని స్థాపించి 
పూజించలేదా? అట్లాగే గణవతి అక్కడొక ఈశ్వర లింగాన్ని ప్రతిష్టించి. 
'పూజిందాడని దోషం నుండి విముక్తడయ్యాదని కథ, రాముడు శివపూజ 


'చేసినచోట రామేశ్వరమైనట్లు తిరు చెంగట్టాన్‌కుది, గణపనీత్వరంగా ప్రసిద్ధిని 
పొందింది. 


వాతాపిగణపతి - చారిత్రక వివరాలు 

ఈ వాతాపి గణపతిని అగస్త్యుడు అర్చించాడు. వాతాపీయనే రాక్షనుడు 
మోసపూరితంగా అగస్మని ఉదరంలో ప్రవేశించుట, అతడు జరం దేసుకొనుట 
మనకు తెలిసిందే. వాతాపి నివసించిన చోటు, చంపబదినచోటు, వాతాపి 
'అని పిలువబడుతుంది. కర్ణాటకలోని బీజాపూర్‌ జిల్లాలో బాదామి అనే 
ప్రాంతమే ఇది. ఇదీ చాళుక్యుల రాజధాని. 

'చాపక్య సామ్రాజ్యంలో పులకేశి అనే పేరు కలవారిద్దరున్నారు. దాకుక్యుల 
కాము శాసనాలు సంస్కృతంలో జాతి శాసనాలు కన్నడంలో ఉంటాయి. 
కన్నడంలో పులకేశిని పోలేకేసి అన్నారు. ఇట్లా దాలా పదాలు ప్రాంతీయ 


113 


అమ్మతవాణి ధుంచను భాగము) 
భాషలలో ఉన్నా వారు రాజులైన శరువాత వారి పేర్న సంస్కృ 
'కరింపవిదతాయి. కనుక సంస్కృతంలో ఇతడు పులకేశి. చరిత్ర కారులు 
పుళోశిన్‌ అన్నారు. పులకేశి అని సంస్కృతంలో ఉందని అట్లా ఆంగ్లంలోనూ. 
డాసేరు. 


పులకేశి యనగా సంతోషంతో నిక్కణొడుచుకున్న వెంట్రుకలు కలవాడని. 
అర్థం. ప్పలకాంకితుడని విన్నాం కడా. అట్లా సాహస కృత్యాలు చేసి రాజులు, 
వులకాంకితులయ్యేవారు. ఇతరులకు గగుర్పాటును కలిగించి అనగా 
పులకాంకితులగునట్లుగా చేసేవారు. 

చెప్పబోవు కథలో మహేంద్రవర్మ పల్లవడనే గొప్ప రాజుకు బద్ద విరోధి 
రెండవ పులకేశి, ఈ పల్లవ రాజుకంటె ఉత్తర దేశంలోని హర్షవర్ధనుడు 
ఇంకా గొప్పవాడు. హర్ష శబ్దం, పులకేశి పదాన్ని తలపింపచేస్తోంది. పులకేశి, 
'హర్షుక్లి తరమివేసాడు. పులరేశికి కన్నడంలో అసలు నామం, ఎరాయమ్ము. 
రాజైనపుడు కాత పేరును గ్రహించి హర్షవర్థనునకు బద్ద శత్రువైనాడు. 

'వెంట్రుకకు అలకమని సంస్కృతంలో అంటారు. యక్షరావైన కుబేరుడు. 
'అలకేశ్వరుడు. అతని రాజధాని అలకాపురి. హృషీకేశ పులకేశి, అలకేశన్‌ 
ఆనే పదాలు రోమాందిత లక్షణాన్ని గొప్పదనాన్ని సు 

రెండవ పులకేశి దగ్గర బంధువుచే మోసగింపబడి రాజ్యాన్ని కోల్పోయాడు. 
'తరునాత అమితత్తిలో అతట్లి జయించి గద్దసెక్నాడు. చాళుక్య రాజులందరిలో 
'ప్రసిద్దిని పొందాడు. నత్యాశ్రయుడనగా నత్యానికి అశ్రయుడనే వీరుడు 
వహించి పరిపాలించాడు. దండెత్తిన హర్షవర్దనుని తరమవేసాడు. నర్మదకు 
ఉత్తరపు వైపున అతదు పరిపాలించ వలసి వచ్చింది. 

అనాటి కాలంలో దక్షిణ దేశంలో ఒక పల్లవ రాజుండేవాదు. అతడు 
మహేంద్ర వర్మన్‌ అతడు బ్రాసిన మత్తవిలాస ప్రహసనంలో తాను మహేంద్ర 


గంపకి 


విక్రమ వర్శవని వ్రాసుకున్నాడు. గొప్ప రసజ్బుడు. సంగీత శిల్ప పోషకుడు. 
అట్టివానిపై పులకేశి దండెత్తి, కోటకే అతజ్జి పరిమితమగునట్లుగా చేసారు. 
అట్లా విజయం సాధిరిచాదు. 

పులకేశి చేతిలో ఓదింపబడడం అతనికి అవమానకరమైంది. వగ 
తీక్చుకోకుండానే కన్ను మూసాడు. అతని కొడుకు నరసింహవర్య. అతనికే 
'మామల్లన్‌ అనే ికుదుండేణి. అతడు వాతాపిపై దండెత్తి చాళుక్యుల నోదించాదు. 
ఆ నగరాన్నే ధ్వంసం చేసాడు. 

క్షతియులలో మంది లక్షణాలున్నా వారిలోని క్షాతగుణం, శత్రుత్వంగా. 
మారీ వారి మనస్సులను చెడగొడుతుంది. 

క్షతియల వేళ్ల చివర వర్మ అని ఉంటుంది. అనగా అహర్ధం కవదమని.. 
కవచం ధరిస్తారు కనుక పర్మలయ్యారు. అంతేకాదు, దేశాన్ని జీవితాన్ని 
'పోగొట్టుకొనైనా రక్షిస్తారు కనుక వర్శలయ్యారు. పై వర్యలో అట్టి లక్షణం 
కంటె శత్రుత్వమే ప్రధానమై కన్పించింది. దాకుక్యులూ ఈ విషయంలో 
పల్లనులకు తక్కువ వారేమీ కాదు. పగబట్టి కాంచీపురాన్ని ధ్వంసం చేసారు. 
వంద సంవత్సరాల తరువాత రెండవ విభ్రమాదిక్యుడు కంచిపై దండెత్తాడు. 
కంచిలో కైలాస నాథాలయ నిర్మాణం జరిగిన కాలమది. విక్రమాదిత్యుడు 
తలుచుకుంటే కందిని, అందలి ఆలయాన్ని ధ్యంసంచేసి యుండేవాడు. కాని 
పని చేయలేదు. శీవమంత్ర దీళ్లాసరుడు. శివభక్తి వల్లనో, పోషకుడవడం 
వల్లనో గాని అట్టి పాదు పని చేయలేదు. అంతేకాదు, దండెత్తి తిరగి వచ్చిన 
తరువాత కైలాసనాథ ఆలయ ్రతిలింబమా అన్నట్లుగా విరూపాక్షాలయాన్ని_ 
నిర్మించాడు. తహళ దేశంనుండి కీల్బులను ఆహ్వానించి వారిని గౌరవాదరాలతో 
చూసాడు 


వాతాపిని జయించిన నరసింహవర్మ దగ్గరప వెడదాం. అతని సైన్యాధిపతి, 
పరంజ్యోతి, మహామాత్ర అనే బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. వీళ్ళు వైదిక 
1s 


'నృతనాణీ (పంచమ భాగము) 
మార్గాన్ని విడిచిపెట్టి మిగిలిన లౌకిక వ్యవహారాలలో ఆరితేరియుండేవారు. 
పరంజ్యోతి, శివాలయం ఉన్న తిరుదెంగట్టాన్‌ కుడికి చెందినవాడు. అతనికి 
వినాయకుని పట్ల భక్తియుండేది. వాతాపిని జయించి తిరిగి వచ్చేటపుడు 
అనేక వస్తు వాహనాలలో అక్కడి గణపతిని కూడా వెంట తీసుకొని వచ్చాడు. 
కళింగ యుద్ధం తరువాత అశోకునిలో ఎట్టి మార్పు వచ్చిందో ఇతనిలోనూ. 
అట్టి మార్పు కనబడింది. ఇక సైన్యాధిపత్యానికి స్వస్తి చెప్పి స్వగ్రామంలో 
శివభక్తితో కాలం గడిపేవాడు. వాతాపినుండి తెచ్చిన గణపతి విగ్రహాన్ని 
శిరుదెంగట్టాన్‌ కుడిలో ప్రతిష్టించి సిరు తొండనాయనార్‌గా ప్రసిద్ధుడయ్యాడు. 
ఇట్లా తీసుకొని రాలేదనే అథిప్రాయమూ ఉంది. విగ్రహం యొక్క లక్షణాలను 
బట్టి వాలాపినుంది వచ్చిందని నిర్ధారణ చేసారు. వాతాపిలోనున్న విఘ్నేశ్వరుని 
పట్ల అచంచల భక్తి యుండడం వల్లనే వాతాపిని జయించగలిగాడని తిరిగి 
ప్రతిష్టించాడనీ కొందరన్నారు. అతడు కారణ మగటచే ఇది వాతాపి గణపరి 
అయిందని అన్నారు. మరొక అభిప్రాయం ప్రకారం వాతాపి నుండి మూర్తిని 
తీసుకొని వచ్చినా మూలాధార క్షేమైన తిరువారూర్‌లో ్రతి్టించాదని 
కొందరన్నారు. 


గజానతత్వం - అగస్తుడు 

ఉగస్తునకు గణపతికి గట్టి సంబంధం ఉంది. ఇద్దరికీ పెద్ద బొజ్జలే, 
బొటన ్రేలంత పొట్టివాడు జగస్తుడు. ఇక మన స్వామి వామన రూప్పడే 
కదా. 

వామనరూప మహేశ్వర పుత్ర 

వఘ్నవినాయక పొడ నమస్తే 

'వామనరూపం అంటే గజ్జ రూపమే కదా. ఇక అతడు వక్టతుండ 


116 


'మహాకాయుడు కూడా. అంటే ఒకమూల గొప్ప శరీరం కలవాడు, మరొక 
విధంగా అతడు వామనరూపుడు కూడా. అంటే చిన్నవాడూ ఆయనే, పెద్దవాదూ 
ఆయనే. అణువు ఆయనే. మహత్తూ ఆయనే. 

హంపిలో రెందు పెద్ద విఘ్నేక్వరమూర్తులున్నాయి. ఒకటి పది అడుగులు, 
మరొకటి ఇరవై అడుగుల ఎత్తుతో ఉంటాయి. అయితే ఆ మూర్తుల పేర్లు 
ఆవగంజంత వినాయకుడు, కంది బద్దంత వినాయకుడు అని ఉంటాయి. 
అతడు విశ్వరూపుడని, అట్టి మూర్తిని చూపించలేమన కనుక ఈ చిన్నిమూర్తినే 
చూపించామని అంటారు. ఆ మాటలను (ఆవగింజ, కందిబద్ద అని) 
వినయంతో అంటారు. 

అగస్త్యుడు కావేరి నదిని కమందులున్సలో బంధించాడు. విఘ్నేశ్వరుడు 
కాకిడూపంలో వెళ్ళి దానిని తన్ని కావేరిని ప్రవహించునట్లు చేసాడు. అగస్యునకు 
కోపం వచ్చింది. కాని తన్నినవారు వినాయవడని తెలసి అతనికి భక్తడయ్యాన. 
ఇప్పుడు వాతాపి కథ చెప్పుకొందాం. వాతాపి, ఇల్వలులనే ఇద్దరు 
రాక్షసులుందేవారు. వారు సరమాంసానికి అలవాటు పడ్డారు. ఇక మంత్ర 
'పూతమైన శరీరాలు గల మహర్షుల మాంసం అంటే వారికి మరీ ఇష్టం, 
'మోసం చేసి వారిని చంపుతూ ఉండేవారు. అందులో పెద్దవాడు, బ్రాహ్మణ 
వేషం వేసుకొని మా ఇంటికి ఆతిథ్యానికి రమ్మనేవాడు. బుషి నమ్మేవాడు. 
తప్పని సరిైలేనేగాని బుషులు అతీంద్రియ శక్తిని వాడరు. వాతాపి తినే 
ఆహారమయ్యేవారు. ఇక తమ్ముడు “వాతాపి బయటకు రా” అని అంటే 
'మేకరూపం ధరెంచి అవతలి వాని పొట్టను చీల్చుకొని వచ్చేవాడు. ఇద్దరూ. 
కలిని అ బుషిని తినేవారు. అగన్వుని దగ్గర కూదా ఆ మోనం 
చేద్దామనుకున్నారు. అతడు నిరంతరం వినాయకుడ్ణి స్మరిస్తూ ఉండేవాడు. 
అందువల్ల వారి పన్నాగాన్ని పసిగద్టేడు. వెంటనే 'వాతాషి! జీర్ణోధవ' అన్నాదు. 
అందువల్ల వాకాపి తిరిగి రాలేదు. 

117 


అమ్మతవాకి ంచకు భాగము) 


ఇతదు వినాయకుని వూజించడం వల్ల లోకానికి ఉపకారం 
'చేసినవాదయ్యాదు. ఆ సందర్భంలో అవిరృవించినవాడే వాతాపి గణపతి. 
అగస్త్యుడు తిరువారూర్‌ వెళ్ళి అకడ ఈ గణపతిని ప్రతిష్టించాడు. ముత్తుస్వామి 
దీక్షితులు, ఈ గణపతి మీదనే వాతాపి గణపతిం భవే అనే కీర్తనను వ్రాసేరు. 
అంతేనే కాని తిరుచెంగట్టాన్‌ కుడిలో నున్న గణపతి మీద కాదని గుర్తించండి. 
పాటలో మూలాధార క్షేత్రం అని వస్తుంది. తిరువారూర్‌, వృథ్యీక్షేతం కనుక 
'మూలాధారక్షే త్రమే. 


గజికర్ణకుడు 

తరువాతి నామం ఏనుగు చెవ్పులున్న గేజకర్ణకుడు. అతజ్జి గటముఖు 
దనినపుడు ఏనుగుల చెవులతో ఉంటాడు కడా! మరల చెప్పాలా? 

మిగతా విగ్రహాలలో చెపులకు చుట్టు ఉన్న నాల్లవ భాగం భుజాలవరకూ. 
టేక్ళాదుతూ ఉంటుది. సాధారణంగా చెవులు కనబడవు. వాటికి ్రేళ్ళాడే 
కుండలాలే కన్పిస్తాయి. వినాయకుడు భిన్నంగా ఉంటాడు. చెవులు 
విప్పుకొన్నట్లుగా, వింజామరల మాదిరిగా అతని పెద్ద తలకు అతకలడి 
నట్లుంటాయి. 

అట్లా ఎందుకున్నట్లు? మన ప్రార్థనలను బాగా ఆబకిస్తాడని, ఆ చెవులు. 
కనఐడకపోతే ఏం ప్రయోజనం! విస్తరింపబడిన చెవుల వల్లనే నేమ మీ 
ప్రార్థనలను వింటున్నానని చెప్పకనే చెబుకున్నాడన్నమాట. 

జంతువులకు చెవులు ఒక గిన్నె మాదిరిగా ఉంటాయి. ఏనుగునకే విసన 
కద్రల మాదిరిగా ఉంటాయి. మిగతా జంతువులకు శబ్దం చెల్లాచెదురు 
గాకుండా లోవలికే పంవునట్లుగా గిన్నె మాదిరిగా ఉంటాయి. అయితే 
ఏనుగులకు అ ఇబ్బంది లేదు. అవి సూక్ష్మమైన శక్తి కలని. 


1189 


ఆది చెవులని జటూ ఇటూ ఆడిస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. 
జంతు ప్రపంచంలో ఇట్లా ఆడించగల శక్తి ఒక్క ఏనుగునకే ఉంది. పకుసులు 
కూడా అప్పుడప్పుడు చెనేలును కదిలిస్తూ ఉంటాయి. పురుగులను కోలుకూ 
ఉంటాయి. కాని ఏనుగు మాదిరిగా చేయలేవు, అట్లా పురుగులను కోలడానికి 
అవి కష్టవదపు కూడా. కాని ఏనుగు సహజంగానే (్రిప్పగలుగుతుంది. 
అందుకే గజాస్ఫాలన మన్నారు. గజ తాకమనీ ఉంది. తాళం అంటే తాటాకు. 
విసనకర్రగా ఉంటుంది. సంగీతంలో తాళం ఉంటుండి కదా! ఎవరైనా 
మనుమలు అట్లా దెవుల నాడిందగలిగినే అది ఒక అద్భుతకృత్యమే. ఏదైనా 
ఎవ్వరూ చేయలేని దానిని గజకర్ణం ఉన్నా చేయలేడని అంటారు. అంటే 
చెవులు జ్రివ్వలేదని. మనం చేయలేనిదానిని అతడు చేస్తాడు. కనుక అతనికి 
గబకర్ణకుదని పేరు. 

ఏనుగు చెపలను అట్లా ్రిప్పడం ఊరకే కాదు. దానికీ ఒక లక్ష్యం 
ఉంది, దీనినుంచి ఒక్కొకృష్తుడు మదం కారుతూ ఉంటుంది. ఆ సమయంలో 
చీమలు, పురుగులు మూగుతాయి. వాటిని తరమడం కోసం భగవంతుడే 
వీటికి చేటలంత చెవ్వులనిచ్చాదు. 

గణేశ వంచరత్నంలో శంకరులు, మదం కారుతున్న వినాయకుని. 
కపోలాలను కపోల దాన వారణం' అని వర్ణించారు. 

అతని చెక్మిలిమండి కారే మద జలం సంతోషం వల్ల, దయవల్ల కూడా. 
ఆది మధురంగా ఉంటుంది. దీని రుచి కోసం తుమ్మెదలు మూగురాయి. ఈ 
మాటను శంకరులు ఇలా అన్నారు. గలత్‌ దానగండం మిత్‌ భృంగపండం 

ఆ తుమ్మెదను కోపంతో తరుముకున్నాడా? ఆ పిల్ల దేవతకు ఇది కూడా 
ఆటయే. తుమ్మెదలు వచ్చి ఆటలాడుకుంటున్నాయి. అసలితజ్డి చూడడం 
తోనే అవి వృత్యం దేస్తాయి. ఆవి అట్టి మకరందాన్ని పానం చేయాలా? 


అమ్మతవాణి (పించను భాగము) 


పిల్లల చెవులలో కూతలు కూసి మనం అదుకోమా? అవి గుంకారం చేస్తూ 
తెలును. వాళ్ళను 


ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయో స్వా 
తరుముతున్నట్లుగా సరదాగా వెవులనాడిస్తాడు. ఆ గాలికి వెళ్ళి పోతూ 
ఉంటాయి. తిరిగి వస్తూ ఉంటాయి, దీని మదంపై అ గాలి చల్లదనాన్ని 
ఇతనికి కలిగిస్తుంది. 

రాఘవ చైతన్యుడనే ఒకాయన, మహా గణపతి స్తోత్రం బ్రాసేరు. ఇందు. 
మంత్ర శాస్త్ర రహస్యాలే కాదు, కవిత్వపు సాగసులూ ఉన్నాయి. అతదు 
కెవ్వలనాదించడం, తుమ్మెదలను గెంటివేస్తూన్నట్లు అటలాడుకోవదాన్ని 
వర్ణించాడు. 

తానా మోదవినోదలుబ్ల మధుపద్రొత్సారణావిర్భావతః 

కర్ణాందోళపభేలనో విజయతే బేవోగణ బ్రామణీ 

చెక్కిళ్ళపై మదం కారేటపుడు వచ్చే సుగంధాన్ని తానామోదం అంటారు. 
ఆ సువాసనకు తుమ్మెదలు మూగాయి. అ మదాన్ని త్రాగాలని అనుకున్నాయి. 
'లోభంతో ఉన్నాయి. 'లుబ్బమధుప. లేదా ఆ సుగంధాన్ని ఆస్వాదించదంలో 
తమను తామే మరిచిపోయాయి. 

స్వామి వాటీని తరమాలని అనుకున్నాడు. అనగా ప్రోత్సారణం. అందుండి 
ఒక అట పట్టంది. అనగా భేలనం, ఏమిటా క్రీడ? కర్ణాందోళన భేలనం, 
అంటే చెవులను అటూ ఇటూ కదపడం. అ ఊపు అందోళన స్వామిని 
'ఊయెలలో పెట్టి అటూ ఇటూ ఊపుతూ ఉంటారు. అదే డోలోత్సవం. 

'తుమ్మెదలను తరిమే స్వామి ఇంకా అందంగా ఉన్నాడట. బాగా 
(వకాశిస్తున్నాదట. 'విజయతే' గెలిచిన వాని మాడిరిగా నాయకునిగా 
ఉన్నాడట. మూగే తుమ్మెదలను గెంటివేసి గెలిచాడు కదా. 


గణప 


ఇక్కద స్వామిని గణగ్రామజి అని అన్నాదు. భ్రామడి అంటే ఒక గుంపునప 
పెద్ద, (గ్రామానికి అధిపతి (గ్రామణి. శివగణాలకు పెద్ద అగుటచే గణపతి 
= గణేశ = గణాధిప = గణనాయక - అనే పదాలను తలపింపదేస్తోంది. 
ఇక్కడ ఉన్న గ్రామణి శబ్దం. 

అతడు గణ గ్రామడియైనా, గణాలతో చుట్టబడియున్న అతనికివ్వరూ. 
విసరనవసరం లేరు. తన చెవులను తానే ఆడిస్తున్నాడు. అందువల్ల చామర 
కర్ణుదయ్యాదు. 

'మూపిక వాహన మోదక హస్త చానురకర్ణః 

అతదు గజకర్డకుదవడం వల్ల అతదు విసురు కొనగలడు. అకడే కారణం, 
సాధనం, కర్త కూదా. 

లంబోదర: వ్రేలాడే ఉదరం కలవారు లంబోదరుడు. పెద్ద కడుపున్నవాదు. 
విదేశీయులికనిని 00:16 య06అని పిలుస్తారు. చేతిలో మోదకం, అందు 
పూర్ణం ఉంటాయి. అ పూర్ణం అశని పూర్ణత్వాన్ని సూచిస్తుంది. విశ్వంలోని 
(గ్రహాలు గుంద్రంగానే ఉంటాయి కదా, 

మోదకం, అందులో తీపి పదార్థం దానిపై పిండి తొడుగూ ఉంటుంది. 
 మోదకమంటే సంతోషమని, సంకోషాన్నిన్సేరని అతడు సంతోషంతో ఉంటాడు. 
సంతోషాన్ని కల్గిస్తాడు కూడా. ఆ కీసియే అతని (ప్రేమను సూచిస్తుంది, 
గుంటని బొజ్జతో ఉండి తనలో (ప్రేమ అనే తీపి పదార్ధం ఉన్నట్లు కన్పిస్తాడు. 
పూర్ణమని ఎప్పుడైతే అన్నామో చానికి మొదట, తుద - అంటూ ప్రస్తావించం. 
అందుకే బ్రహ్మమును పూర్ణుడని అంటాం, ఇతడూ పూర్ముడే. 

ఎవరికైనా భ్రేలాడుతూ ఉన్న బొజ్జ కనిపిస్తే ఏదో తృప్తిగా ఉంటుంది. 
ఒక చిన్న పిల్లవాడు అట్లా ఉంటే ఇంక చూడముచ్చటగా ఉంటుంది. ఐర్యవిక్యన 
పిల్లవాడ్డి చూస్తే అట్టి తృప్తి కల్గకుండా? శరీరానికి గుణాలకు సాధారణంగా. 


121 


లమ్మతవాతి (పంచమ భాగము. 


అంకె పెదుతూ ఉంటాం. బ్రేలాడే బొజ్డ గఐబాణ్డి చూస్తే బిజు ప్రవర్తః 
ఉన్నట్లు భావిస్తాం. అంటేకాడు, ఆశడ్డి చూసి నప్పులాం కూడా, నినాయకుడట్లా 
'సుముఖుడై మనలమా నవ్విస్తూ అనందాన్ని కల్గిప్తన్నాడు. లంజోదరునిగా. 
ఎందుకున్నాడు? మనుష్యులు నానా సమస్యలతో ఉర విక్కిరౌతున్నారు. 
ఎవరికీ వేదాంత బోధ అంటే వారి మనస్సు లగ్నం కాదు. కాసేపు ను 
చూసుకుని బాధలను మరచిపోతారని భావిస్తారట. 

'పల్లలకు ఈ రూపం ఆంటే చాలా ఇష్టం, పురందరడాసే వాగ్గేయకారుడు. 
'సంగీత పాఠాలను పిల్లలు నేర్చుకోడానికి లంబోదర అకుమికర అనే పాటను 
రించాడు. అకుమికర అంటే అక్షీకరుడు. అనగా సౌభాగ్యదాకే 


వికటుడు 

పకటం అందే నవ్వు, ాస్యోక్తి ఇతరులను నచ్వించేది. ఆ పాస్యోక్తులలో 
శెలిని తేటలు మిళితమై ఉంటే వానిని ఏకటకవియని అంటాం, ఈ పఠంఠోనూ 
'ఒక మాటల గారీ ఉంది. దీనిని చివరనుండి దరివినా వికటకనే అవుతుంది. 

అయితే నిఘంటు ప్రకారం, ఆ అర్ధం రాదు, హాస్యోక్తి ఆని లేదు. అపైన 
'భయంకరమని ఆరం కూడా. అయితే వాుకలో హాస్యోక్స్‌ అనే అర్ధంలో 
వాడతారు. ఇట్టి హాస్యానికి పూర్వపు నాటకాలలో విదూషకుడుంటే వాదు, 
నాటకంలో ప్రతి నాయకుడు భయంకరంగా, క్రూర కృత్యాలు చేస్తున్నట్లుగా 
ఉంటాడు. 

'పరిశోధకులేమంటారంటే ముందుగా వినాయకుడు ఉగ్రదేవకయ! 
భయంకర రూపుడని ఆతడు సౌమ్య రూవ్వునిగా క్రమద్రమంగా తీ 
దిద్టబర్థాదని, అంటారు. మనకు జీవితంలో పూర్ణత్వం రావాలంటే సంతో: 
కలగాలంటే అది భక్తివబ్లనే కరా. మనకు ఊగిసలాడే మనస్సు కలిగించే 
బాధలు పోవాలంటే భక్తివల్లనే సాధ్యం. నిండైన బొజ్జతో, గజముఖంఠో 

122 


రణపతి 


ఉన్న మూర్తిని చూస్తే మనకూ సంతోషం కల్గుతుంది. అతని ప్రతిమను 
చూలినపుడు అందవికారంగా, భయంకరంగా కన్పిస్తాడా? పరిశోధకుల 
'సూట అల్లా ఉందండీ. నవ్వును పట్టిందే ఇతడ్డి వికటరూప్తనిగానే భావిద్ధా. 

'ఇకడు చాలా చనుక్యారాలు చేస్తూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు, 
'ఎడముఖం 'పెడములంగా ఉంటే ఏదో చిన్న పనిచేసి వారికి వినోదాన్ని 
కల్పిస్తూ ఉంటాడని లోగద చదువుకున్నాం. కాకి రూపం ఎత్తి ఆగస్తుని 
కమందులువును ఒరుగునట్లు చేయడం వల్ల కావేరి నది మనకు లభించింది. 
అహ్మచారిగా వెళ్ళి విభీషణుడి మోసగించి శ్రీరంగవాభస్వామిని కావీరీ తీరంలో 
'పరిస్టంయనట్లు చేసాడు కదా, అతని అన్నగారైన రావణున్ని మోనగింది 
శివలింగాన్ని గోకర్ణ క్రేతంలో (ప్రతిష్టించునట్లు చేసాడు కడా. ఇవి అందరికీ 
ఉపయోగించే చమత్కారాలు. లోక క్షేమంకోసం అట్టి వికట కృత్యాలు చేసాడు. 
ప్రజల పట్ల ప్రేమతోనే అట్టి చిల్లర పనులు చేసాడు, అంతా ఒక అతని లీల. 


పవిత్ర ప్రదేశాలలో వికట వినాయకులు 
'తండాపూరులో ఒక వినాయవుడున్నాడు. ఇతనిని చేదు పుచ్చగింజ 
'వినాయకుందంటారు. ఒక వర్తకుడు అక్కడికి జాజికాయల బస్తాను తెచ్చాడు. 
దీనికి ప్రభుత్వానికి తగిన పన్నును కట్టాలి. ఆ కేంద్రం దగ్గర దీనిలో చేడు. 
గంజలున్నాయని బుకాయించాడు. ముందుగా చేదు గింజల బస్తాలను 
చూపించారు. అయితే ఏమ్నేశ్వరడూరుకుంటాడా? రాత్రికి రాత్రే జాజికాయ 
వస్తాలను చేదు పుచ్చ గింజల ఐస్తాలుగా మార్చేశాడు. కుయ్యో మొర్రో 
అన్నాడు వర్తకుడు. స్వామీ! వీటివి మళ్ళీ జాజికాయల బస్తాలుగా మారిస్తే 
 ప్రధర్వానికి పన్ను కదరానని, అహూధపు రుసుమా చెల్లిస్తానని ప్రారించాడు. 
వినాయకుడు మార్చి వేసాదు. మోదక వినాయకుదప్పటినుండి చేడు 
పుచ్చగింజల వినాయకుడయ్యారు. 


123 


 అమ్మకవాణి (పంచమ భాగము) 


'ఈ గింజల రుబికి విరుద్ధంగా, చెజకు గడ రుచి కదా! కుంభకోణంలో 
చెజకుగడల వినాయకుదున్నాడు. అక్కడున్న మూర్తి అసలు పేరు, వరాహ 
వినాయకుడు. మహావిస్థువు వరాహోవతారాన్ని ఎత్తినకుడు ఇదనికి మొక్కడం 
వల్ల హిరణ్యకశిపుని నుండి భూమిని రక్షించగలిగాదట. 

(ఒకనాడు. జండినిందా చెజకు గడలను వర్తకుడు వేసుకొని చక్కెర 
కర్మాగారానికి కీనుకొని వెడుతూ ఉండగా ప్రొద్దు పోయింది. బండిని 
వినాయకుని దగ్గర ఆపాడు. 

ఆసలు విసేశ్వకుని నిలయం ఇక్షు సముద్రమే. ఇతర దేవతలకు కైలాసం, 
వైకుంఠం అనే లోకాలున్నట్లు ఇతనికీ శాశ్వక లోకం ఉంది. ఆది ఆనంద 
రూపంలో ఉందదం వల్ల అనంద భువనం. మహా విష్ణువు క్షీరసాగరంలో 
'వవ్వరించి యుంటాడు. అమ్మవారు మడి ద్వీపంలో ఉంటుంది. వినాయకుని 
ఆనంద భువనం చెజకు రస సముద్రంతో చుట్టండి యుంటుంది. ఇతని 
చేరిలో తీపి ఉంధ్రాళ్ళే కాడు, చుట్టూ తెజకు రనమే, 

'చెుకు ఇందివాడి దగ్గరకు ఒక జ్రహ్మరారి వేషంలో వినాయకుడు వెళ్ళి 
నాకొక చెటకుగడను ఇవ్వమని అన్నాడు. వెళ్ళు వెళ్ళని అతడు గద్దించాడు. 
ఇండెదు గదలలో ఒకటి ఇస్తే ఏం మునుగుతుందయ్యా అన్నాడు బ్రహ్మచారి. 
ఇవి పుల్లగా ఉంటాయని వద్దని అబర్థమాదాడు వర్తమడు, 

మరునాడే ఆ చెజకు గెదలన్నీ పులవై పోయాయి. కర్మాగారం బారు 
తీసుకోమని అనగా లబోదిలో అన్నాదు వర్తకుడు అలయం దగ్గర బ్రహ్మదారిని 
మూసాడు కడా, అతడ్జి వెదికాడు. అతడి కనబడేట్లు చేయవయ్యా అని 
వినాయకి ప్రార్థించాడు. స్వామి కరుడిందాడు. మళ్ళీ గడలన్నీ తియ్యగా 
మారాయి. అవ్చటినుండి వరాహ వినాయకుదు, చెజకు గదల 
వినాయకుడయ్యాడు. 


124 


పతి 


ఇట్లా వందల కొద్దీ కథలున్నాయి. తుండంతో ఎత్తి అన్వైయార్‌ కైలాసాన్ని 
'చూపించాదని ఇంతకుముందు చెప్పాను కా. 


వికటచక్రవినాయకుడు. 
కాంచీవురంలో వికట చ వినాయకుడున్నాడు. స్వామి, 
సుబ్రహ్మణ్యాలయంలో అనగా కుమార కొట్టంలో ఉంటాదు. ఈ పేరు ఎట్లా 
వచ్చింది? లోగడ విష్ణుని చక్రం మింగివేయడం, విష్ణువు గుంజిళ్ళు తీసి 
'ఇతడ్జి నవ్వించడం, చక్రం ఊడి పడడం మొదలైన కథను చెప్పాను కదా! 
అతడే ఈ వికటచక్ర వినాయకుడు. 


విఘ్నరాజు 

విష్ణరాణే విష్మేశ్వరుడు. రాజుకంబె ఈశ్చరుదెక్కువని తలుస్తాం. ఈశ్వర 
శబ్దాన్ని పరికిస్తే దాని ధాతువును బట్టి రాజేమి చేస్తారో, ఈశ్వరుడూ అదే 
చేస్తాడు. ఈశ్‌ అనగా పాలించుట. భగవంతుని నామాల చివర ఈశ్వర, 
రాజ, నాథ అనే పదాలుంటాయి. అన్నీ ఒకే అర్భాన్నిస్తాయి. నటరాజును 
నదేశుడంటాం. నటేశ్వకుడంటాం. రంగరాజుని రంగనాడురు, రంగేశుదని 
పిలుస్తాం, అట్లాగే విఘ్నురాజన్నా, విఘ్నేశ్వరుడన్నా ఒక్కటే. 

ఒక ప్రత్యేకాధికారం ఇతడు కలిగియున్నాడని ఈ వదం వెల్లడిస్తోంది. 
సృష్టి బ్రహ్మ రక్షణకు విష్ణువు సంపదకు లక్ష్మి విద్యకు సరస్వతి: ఆరోగ్యానికి 
'ధన్వంఠరి; ఇట్లా ఒక్కొక్కరికి ఒక్క శక్తి నిచ్చాడు పరమేశ్వరుడు. ఇని పని 
ఏమిటి? ఆటంకాలను తొలగించే పనే. పరమేశ్వరుడే ఈ కారణం వల్ల 
విఫ్నారాజయ్యాదు. 

అంటే ఆటంకాలను కలిగించేవాదని అర్ధం చేసుకోకూడదు సుమా! 
ఆటంకలను మటుమాయం చేస్తాడనే అర్ధం చెప్పాలి. 

125 


అమ్మతవాణి (వంచన భాగము) 


ఆటంకాలను కలిగించినా ఒక పరమ లక్ష్యంతోనే 


అప్పుడప్పుడు అటంకాలనూ కలిస్తూ ఉంటాడు. థ్రిపురాసుర సంహాదానికి 
శంకరుడు బయలుదేకీటపుడు ఇతడ్డి స్మరించతేదు. అందువల్ల అతని రథపు 
అడుసు ఊడిపోయింది. దేనికోసం చేసాడు? ఎవ్వరైనా ఒక నియమాన్ని 
 ఉల్లంఘించకూడదనే లక్ష్యంతోనే. అందరికీ ఈ నియమాన్ని నేర్పదానికే 
అట్లా ముండు ఆటంకాలేర్చదినా డానికి ప్రాయశ్చిత్తం చేసుకొనేవారు చివర 
సుఖాంతంగానే ఉంటారు. అంతా మనమే చేయగలమని విజ్ఞదీగదం 
పనికిరాదనే పాఠం నేర్చడానికే ఆటంకాలు రావడం, వెంటనే స్వామిని 
స్మరించడం, వాటిని ొలగించడమూ జరుగుతుంది. 


స్వీయానుభవాలు 

రెండు స్వీయానుభవాలను వివరిస్తారు. 

మేము వెల్లూర్‌ వెళ్ళాం. వెల్లూర్‌ దగ్గర మహిమాన్వితమైన గణపతి 
విగ్రహాలున్నాయి. జేక్‌ పాక్ళం దగ్గర, పదకొండు విగ్రహాలు అలాంటివి 
ఉన్నాయి. వాటిని ఎవ్వరూ ఛెక్కలేడు. అవి స్వయంభువములు, ఏకాదశ 
'రుడ్రులని విన్నాం. కానీ ఇక్కడ ఏకాదశగంవతులున్నాయి. 

పూర్వం అన్ని వినాయకుడి విగ్రహాలూ భూమిలో కప్పబడి ఉండేవి 
ఆంటే తాను పృర్వీకల్త్యానికి చెందిన వార్ఞని తెలియజెప్పడం కోసమేమో+ 
అట్టి థ్రీడ కూదా ఆయన వేస్తాడు. మరాఠా రాజ్యానికి మంతియైన శుకోజ్‌ 
(అలాంటి మార్గం గుండా ఒక గుబ్జం బండిలో వెడుకున్నాడు. ఒకోట 
వచ్చేటప్పటికి బండి ఇరుసు విరిగింది. బంది జగిపోయింది. దిగి చూడగా 
ఇకుడ రక్తపు మరకలు కన్ఫద్ధాయి. మనిషే ఎన్నడూ కనబడడం లేదు. 
మర్నాడు. ప్రొద్దున్న వరకూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఏమిట్రా 


126 


గణపతి 


'భగవంకుడా, ఈ ఆటంకమేమిటని వినాయకుణ్ణి ప్రార్థించి పడుకున్నాడు. 
స్వామి, కలలో కనబడి, ఇక్షడే నా ఏకాదశ మూర్తులు కప్పబడ్డాయి, నీ 
బండి చక్రాలు వాటికి తగలడం వల్ల రక్తం వచ్చింది. ఇంతవరకూ భూమిలో 
కప్పబడి. ఉండాలని అనుకున్నాను. ఇక ప్రజల క్షేమం కోసం బయట. 
'పదాలనుకున్నా కనుక ఒక మందిరాన్ని కట్టు. కుంభాభిషేకం చేయవలసిందని 
ఆజ్ఞాపించారు. తుకోజ్‌ ఆలయాన్ని కట్టాడు. 

ఆ ప్రాంతం గుండా మేమూ వెడుతున్నాం. ఏం జరిగిందో తెలుసా? 
చిన్నస్వామి, జయేంద్ర సరవ్వరి ఏనుగు మీద కూర్చొని యున్నారు. ఏనుగు. 
ఇక్కడకు వచ్చేటప్పటికి కదలలేదు. ఏమిటో చుట్టూ తిరుగుతోంది. దానిని 
శాంత పరచడానికి మావటీడు, శరవిధాల ప్రయర్నించాడు. స్వామియేమో 
డానిపై కూర్చున్నారు. ఏమిటా అని కంగారు వద్దాం, 

ఆప్పుడు శేసప్పాకం దగ్గర వివాయకుదికి 108 కొబ్బరి కాయలు 
కొదకామని మైక్యుపన్నాం, ఎప్పుదో. దానిని మరిచామని గుర్తుకు వచ్చింది. 

'మరిచిపోయామని చెప్పడంలో అర్ధం లేదనుకుంటాను. అది నికక్ష్యమే. 
మీరిచ్చే దండలను సత్కారాలను, పూర్ణ కుంభాలను స్వీకరిస్తున్నాం కదా! 
ఇవేమీ మరిచిపోని వాళ్ళం, అది మరిదిపోవడమేమిటి? ఇట్లా మరిచిపోవడం 
తప్పని గుక్తు చేసాడు స్వామి. నాకేదైనా అయితే నాకేమీ బాధలేదు. ఏనుగుపై 
స్వామికి ఏదైనా జరిగితే ఎలా? ఆయనా బాధపదలేదు. ఈ పాఠంనాకే 
నేనే కదా లోగడ యొక్కినది? 

వెంటనే కొబ్బరికాయలను కొట్టడం, ఏనుగు శాంతించదం, యాత్ర సాగడం 
చకచకా సాగిపోయాయి. ఇది నిజంగానే ఇరిగింది. ప్రత్యేక పూజలు తరువాత 
చేసాం. 


127 


_లమ్మతవాణి (పంచమ భాగము) 


ఇట్లా వేయడం వల్ల స్వామికి ఉపకారం చేసినట్లా? ఆయనకేరైనా లాభం 
ఉందా? అయనెప్పుడూ ఆనంద స్వరూపుడే కదా! ఇట్టి వాటిని మన చేత 
చేయించి మనకు ఆనందాన్ని, పుణ్యాన్ని క్లస్తూ ఉంటారు. 

ఆటంకం వచ్చినప్పడు ప్రతి క్రియ చేసి దానికి తొలగించుకొనే సమయంలో 
ఇంకా అనందాన్ని పొందుతాం. బాగా ఎండ మండిపోతూ ఉంటే నీడయొక్క 
కురి తెలుస్తుంది. ఒక నబ్లని ఇట్టపై లెల్లని వెండి జరీ ఉన్నపుడు చూడడానికి 
బాగుంటుంది. అట్లాగే ఏదైనా వని చేసినపుడు విఘ్నం వస్తే దానిని 
తొలగించుకోవడం వల్ల ఎక్కువ శ్యే్తి కల్లుతుంది. 

ఇట్టి ఆనందం, భక్తి వల్ల నచ్చింది. అపుడు మనమేమనుకొంటాం? 
స్వామిని మరిచిపోయినా, అతనికేది అక్కజ లేకపోయినా నున కోరికలను 
శీరుస్తున్నారని, మన చిన్నపాటి భక్తికి సంతోషిస్తున్నాడని అతని అనుగ్రహం. 
లేకపోతే మనమొక అడుగూ ముందుకు వేయలేమని, ఇది గుర్తు చేయడానికి 
చిన్న చిన్న అటంకలు కల్గిస్తూ ఉంటాడని భావిస్తాం. కనుక అప్పుడప్పుడు. 
'మవకు బుద్ది రావడానికి ఆటంకాలూ కల్పిస్తారు. 


ఇద్దరు వినాయకులు 

విస్నురాడో వినాయక; అని కదా, విస్తరాజ పకం తరువాత వినాయకుడు. 
వస్తాడు. 

ఇద్దరు వవాయకులను ్రకృప్రక్ళనే న్యెపిందడమూ ఉంది. రాలాదోట్ల 
ఇద్దరు వినాయకులున్న వీథి ఆని ఉంటుంది. అందు ప్రక్యనక్షనే కూర్చొని 
యుంటారు. శివాలయాలోలనూ ఇట్లా ఉంటుంది. 

ఇట్లా ప్రతష్టించిన తరువాత మిగతా దేవతా మూర్తులండరు. ఇట్టి గౌరవం 
'ఒష్టుమన స్వామికే 


128 


డా లవి 


ఎండుకిట్లా చేస్తారు? రెండు విరుద్ధ కార్యాలు చేస్తాడు కనుక, ఒక 
మూర్తి విఘ్నాలను కిస్తారు. మరొక మూర్తి విఘ్నాలను పోగొడతాదు. 
ఇద్దరూ పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు కన్పిస్తారు. విఘ్మాలను కలిగించే 
'ఈశ్వరుడని, రాజని ఆ పదాన్ని అర్థం చేసుకోకూడదని లోగడ అన్నాను. 
గుర్తుందా? తశ్వరుడైనా, రాజైనా ఆటింధాలను తొలగిస్తాడని, అందువల్ల 
అట్లా అర్థం చేసుకోవాలని అవ్నాను. మనం విఘ్నేశ్వరుని పూజించేటపుడు 
ఈ భావనరోసే ఉండాలి. 

అయితే రెండూ ఒకే మూర్తులు ఒకృరోటుంటే ఏమని అర్థం? విఘ్మాలు 
కర్గింతడంలో ఒక మూర్తి అధికురని, అప్పుడతడు విష్నరాజని, దానిని 
తొలగించినప్తడు వినాయకుడని పిలువఐరతాడు. 

ఆటంకాలను తొలగిస్తున్నాడంటే ఆ స్వామి క్రూరుడని లెక్ళవెడతామా? 
కాడు. అందువల్ల విఘ్నాలను కలిగింది, రొలగించినా రెండూ పరస్పరం 
విడద్ధం కావని, విరుద్ధంగా ఉన్నట్లే కన్పిస్తాయని, ఇద్దరి కృత్యాల పరమార్థం 
ఒకటేనని, ఒక్కడే రెండు రూపాలను ధరించాడని గట్టిగా మనం నమ్మాలి. 

అయితే విఘ్నాలను కలిగించడం అనుగ్రహం అవుతుందా? మనం 
దుష్టకర్ణలనే మూటలను ఎన్నో జన్మలనుండి మోస్తున్నాం. స్వామియొక్క 
అనుగ్రహం వల్ల జతనిపట్ల కొంత ధక్తీని చూపించి ఏ వని చేసినా అందేమీ 
'అటంకాలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. 

ఇట్లా ప్రార్థీంినంత మాత్రంచే మన గత జన్మ కర్మ్శలనంకటినీ 
పట్టించుకోకుండా ఇప్పుడు మనం చేసీ పనులలో విజయం సాధించేటట్లు 
చేస్తాడా? మనపట్ల సంపూర్ణ దయను చూపి గతజన్య కర్మలనన్నిలనీ కుదిరి 
వేస్తాడా? ఇట్లా చేయగలిగితే ప్రజలలో పాపం పట్ల భయపడతారా? అట్లా 
ఉంటే ఇక రర్యం, న్యాయం అనే పదాలకు అర్థం ఉంటుందా. ఇక ప్రజలలో 
మనమే చెద్దపైనా చేయనచ్చు, ఒక మాటు స్వామికి పూజ చేస్తే సరెపోతుందిలే 


129. 


అమ్మతవాణి (పంచమ భాగము) 


అనే భావం రాదా? మనం తప్పులు, నిరంతరం చేస్తూ ఉండడానికి బాగా. 
అలవాటు పడిపోతాం కదా! 

అట్టి పరిస్థితి రాకుండా ఉందదం కోసం విస్తరాణ: మనకు అప్పుడప్పుడు 
వి్నాలగు కల్గిస్తాడు. అతదు సృష్టిస్తాడందే మనలను అన్యాయంగా బాధిస్తాదని 
కాదు. పూర్వ కర్మల వల్ల మనం విజయం పొందలేకపోతాం. అందువల్ల, 
అతడు కల్పించే విఘ్నాలు మన పూర్వ కర్మల వల్ల వచ్చిన ఫలాల. అవే 
నిజంగా అద్దుకొంటున్నాయి. ఆవి తమంతట తామే చేస్తే మనకింకా చిక్కు 
శేర్చదతాయి. ఇక అట్టి ఆటంకం వల్ల మనం చేసే ప్రయత్నం అంతా వ్యర్ణమై, 
మనం అన్నివిధాలా ఓటమి పాలవడం గాని, లేదా అప్పుడప్పుడు విజయం 
సాధించడం గాని జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఓటమి 
పాలపుకాం. అట్టి విఘ్నాలను కలిగించే బాధ్యత, స్వామితనంతట తానే 
'భమోస్తాడు. ఎట్లా అంటే వరద వచ్చినపుడు ఒక అనకట్ట కట్టగా కొంతవరకూ 
డాని ఉద్ధుతి తగ్గి ఒక పద్దతిలో నీటిని విడుదల చేయడం మాదిరిగా 
ఉంటుంది. అంటే ఆటంకాలను ఒక పద్ధతిలో నడిఫిస్తాదన్నమాట. అట్లా 
కమమార్గంలో పెట్టడమే కాకుందా కొన్నిదోట్ల ఆ ప్రవాహాన్ని అవిరియై 
పోయేటట్లు చేస్తాడు కూడా, అనగా ఒక పెద్ద ఆటంకం వచ్చి మనపై 
విరుచుకుని నడవచ్చు. అట్టి దానిని కొద్దికొద్దిగా అనుభవించేటట్లు 
చేస్తాడన్నమట. అనగా పాథ ఫలాలను కొద్దికొద్దిగా అందిస్తాదన్నమాట. 
ఆంటే వాటిని మనం భరించగలిగేటట్లు చూస్తాడు. మొత్తం పాపకర్మ అంతా 
సాధ్యమైనంత త్వరలో పోవడం మంచిది కదా, నిజమే. అతదాలస్యం చేసినకొద్దీ 
మనం ఇంకా పాపకర్ణల భారాన్ని జోడించడం లేదా? అట్టిడానిని అద్దకోవదం 
కోసం ఒక విఘ్యాన్ని కలిగిస్తాడు. అది ముందు చెడ్డదిగా కనబడవచ్చు. 
కాని నిజం ఆలోచిస్తే అది మనకే మంచిది. 


130 


ont 


అకని అష్టోత్తర పూజలో విస్లుకత్త అవగా విఘ్నాలు కలిగించేవాడని, 
మరొక నామం విష్ణాహర్త అనగా విస్నాలను పోగొట్టవాదనీ ఉంది ఇందులో 
విన్నురాజు ముందు వస్తాడు. తరువాత వినాయకుడు వస్తాడని అర్ధం. 

ఇతనిలో నాయకత్వం గొప్పది, అందరు దేవతలూ నాయకులే, ఒక 
సురుడ్డీ చంపి వారు నాయకులౌలారు. అయితే మిగిలిన వారికి లేని 
నాయకపడం ఇరనికెండుకుంది? అసుర బాధలను పోగొట్టడమే కాదు, 
ఆటంకాలను తొలగిస్తాడు, అపై విఘ్నాలకు విఘ్పరాతై. 
కనుక అన్నివిధాల ఇతడు నాయకుడే. వినాయకుదయ్యాడు, కనుక చిఘ్న 
వినాయక పౌదనమస్తే అంటాం. 


ప్రసిద్ధనారుం 
ఇతని ప్రసిద్ధ నామం వినాయకుడే. ఉత్తర దేశంలో కంటె దక్షిణ 
'జేశంరో ఈ నామం జాగా ప్రరారంలో ఉండి. ఇకని జయంతిని వినాయక 
'వతుర్ధి అంటున్నాం. ఉత్తర దేశంలో దీనిని గణేశ చతుర్ధి అంటారు. దక్ష 
దేశంలో ఈ వినాయకునకు సిద్ది వినాయకుడి, వరసిద్ధి వినాయకుడని, 
శ్వేక పనాయకుడనే నామాలున్నాయి. 
వినాయక పదం ఉచ్చరిస్తే అకడు జ్రముఖుడని, అతని క్రింద 
కౌందరుంటారని, వారిని నియమిస్తాడని ఆర్ధం వస్తుంది. 
దక్షిణ దేశంలో నాయకర్‌ జంటే ఒక జాతి వాచకం. అందు పట్టినవారిని 
అందర్నీ నాయకర్‌లని అంటారు. మహారాష్ట్రలో నాయక్‌ అంటే బ్రాహ్మణుడు. 
'తంజావూర్‌లో మధురలో నాయకరాజ్యం ఉండేది. వారు రాజవంళానికి 
చెందినవారు. కన్నడ ప్రాంతం నుండి తమిళనాదునకు ఈ నాయకర్‌లు, 
పీరినే నాయుడులని, తెలుగు దేశంలో అంటారు, వీరు శూద్రులే, నాయకుడే 
వాయుడు, వాయుడయింది. తమిళనాడులో ప్రసిద్ధ శివభక్తులను నాయనార్‌ 
131 


అమ్మతనారి (పంచమ భాగము) 

అంటారు. ఇందు భిన్న భిన్న వర్ణాలనారున్నారు. వైత్యులను తమిళనాడులో 
కెట్టియార్‌ అంటారు. ్రేష్టపదం, చెట్టి అయింది కన్నడంలో షెట్టి అయింది. 
'పైన పేర్కొన్న వారందరూ భిన్న భిన్న వృత్తులను చేస్తూ పరస్పరం తన్మాద్వేషాలు. 
తేకుండా మసులుతూ ఫలానా జాతిలో పుట్టామని ఎవరికి వారే గర్విస్తూ 
ఉంటారు. 


వి-అనే ఉపనర్గ 

"వి ఏమని చెబుతోంది? ఒక పదానికి ముండు వి అనే ఉపనర్గరు 
చేరిస్తే పదం యొక్క అర్ధం మారుతుంది. మలం అంటే 'అశుద్దం'. విమలం: 
అంటీ 'స్వచ్చమని) ఆ 'విని శుద్ధవదం ముందుందిలే ఇంకా స్వర్భమని 
అర్ధం. పరీకం అనగా ఒక పద్దరిలో వెళ్ళడం. విపరీతం అంటే తప్పుడు 
'మార్ధంలో వెళ్ళడం. జయానికి, వి చేరిస్తే ప్రత్యేకమైన జయం. 

శేషం అంటే మగలివది. మిగిలిన వాటితో కలవకుండా విడిగా ఉంటూ 
గొప్పదనాన్ని సూచించేదనే అర్ధంలో విశేషం అంటాం శిష్ట ఆనే పదం ఈ 
'శేషనుండి వచ్చిందే, వారు విశేష గుణ సంపన్నులని, శిప్పులని వాదతారు. 
'అష్టూార మనే మాటను విన్నాం కదా, 

రెండర్భాలలో వినాయకుడు 

ఇందులో రెండు పరస్పర వికుద్దార్థాలు వస్తాయి. చిత్రంగా లేదూ! 

'భవ్వడనగా వతి. మాధవుడనగా లక్ష్మికి పతి. విధవయనగా భర్తలేని. 
అట్లా వినాయకుడుని తన విశస్ట నాయకుడు, విగత నాయకుడు. అనగా 
'తనకెవ్వరూ నాయకులు లేరని, తానే అందరి కంటె గొప్పు నాయకుడని 
అర్దాలు వస్తాయి. 


క 
'ఒక భక్తుడు, భగవంతుని దగ్గరకు వెళ్ళి నేను 'అనాథను' అన్నాడట. 
“నీపూ అనాథుడవే అన్నాడట వెంటనే, 'నన్ను అనాథనంటావా' అని 
భగవంతుడు అన్నారట: అవునయ్యా, నాకు నాథుడు లేకపోవడం వల్ల నేను 
అవాథ నయ్యాను, ఇక నీను నీ కంటె పైన నాథుడు లేకపోవడం వల్ల నీవు 
అవాభథవయ్యావని అన్నాడట, అట్లా వినాయకుడు కూడా. 


అమర నిఘంటువులో ఇతని నామాలు 

'్రైనుడ్రైన అమరసింహుడు. తన నిఘంటువులో ఎనిమిది నామాలను 
'సేక్మాన్నాడు: 

వినాయకో, విఘ్నరాజ, ద్రైమాతుర, గణాధిప 

అస్యేక దంత, హేరంబ, లంబోదర, గజాననాః 

దీనిలోని అకు నామాలు, ప్రసిద్ధ జోడశనామాలలోనూ ఉన్నాయి. ఇందలి 
గణాధిపదం, గణాధ్యక్ష అని షోడశ నామాలలో ఉన్నడానిని తలపిస్తోంది. 
షోడరనామాలలో లేనిది, అమరంలో ఉన్నది, ద్వైమాతుర పదం. అనగా 
ఇద్దరు తల్లులు కలవాడు. పార్వతి గంగా తనయుడని. 

గంగలో నున్న శరవణ సరస్సులో శివుని కంటి నుండి వెలువడిన 
తేజస్పునుంచగా సుబ్రమణ్య జననం, అందుదేత గంగ తిన్నగా సుబ్రహ్మణ్యుని 
తల్లియే. అందువల్ల అతదు గాంగేయదే. అయితే గణపతికి గంగకు ప్రత్యక్ష 
సంబంధం లేకపోయినా, ఇతని తండ్రి నెత్తిపై నుందడం వల్ల, తన తండ్రికి 
(భార్య అవడం వల్ల వినాయకుని తల్లిగా పరిగణిస్తారు. అమరంలో మొదటి 
నామం వినాయకుడే అని చెప్పడానికి ఇదంతా చెప్పాను. నిఘంటువులో అ 
'మొదటి పదం ప్రాముఖ్యాన్ని సూచిస్తుందని చెప్పడానికే. 


అవ్యుకనాణి (పంచమ భాగము) 


ధూవ్రుకేకువు 

భూమమనగా పొగ ఇది మామూలు కట్టెలను మందెస్తే వచ్చేది కదా, 
ఆయితే పొగ, సువాసనతో ఉంటే దానిని ధూపం అంటున్నాం. అనగా 
సాంబ్రాణి పొగ. సంచోపచారాలలో ధూపం ఒకటి. పొగను జెండాగా 
కలిగినవాడు ధూమకేతువు. విప్పునుండి బైటకు వచ్చిన పాగ జెండాగా 
ఉంటుంది కదా. అగ్నికి ధూమ కేతువని పేరు కూడా, ధూమకేతు పదం 
-పభాన్ని తెలియ పర్చవానికి. బదులు కీడును సూచిస్తుంది సాధారణంగా. 
(ఉద తోకరుక్క కూడా కాబట్టి అది కనలిదదాన్ని అశుభంగా భావిస్తారు. 

(అన్ని తోకచుర్చలూ అట్లా కావని, కొన్ని మాత్రమే అని వరాహమిపాడుడు, 
శన బ్బువాళ్ళంపాతలో అన్నాదు - అనువక్త) 

ఈ అకుభ సూవకమైన పదం వినాయకునకు ఉందేమిటి? ఆయన 
మంగలమూర్తి కదా! 

వినాయక పురాణాన్ని చూసాను. వినాయకునకు సంబంధించిన రెండు 
'సూణాలన్నాయి. ఒకటి భృగుమర్చి చెప్పినది. కనుక భార్గవ ప్రరాఖవైండి. 
'ముద్ధలుడు వెప్పనది ముద్గలపురాణం నేవిపుడు చెప్పేది భార్గవ వురాణం 
నుండే 

ఈ వురాణంలో ఉపానన కాండం, లీలా కాండమని రెందు 
కాందలున్నాయి. బీటా కాండంలో వినాయకుని 12 అవతారాలు 
వర్ణింపబడ్డాయి. ఒక్కొక్క డానికి ఒక్కొక్క అధ్యాయం. ఇందు గణేకుడాకరు, 
గణపతి యొకడు. ఇందు షోడశనామాలలో పేర్కొన్న వక్రతుండుడు, 
భాలగంద్రుడూ గజానముడూ విడివిడిగా అవతారాలుగా ఉన్నారు. అందులో 
'ధూన కేకు అవతారం గురించిన కథ ఉంది. ఎప్పుడో చదివాను. గుర్తున్నది 
చెబుతాను, 


134 


గణపతి 


'ధూమాసురుడనే అసురుడు ఉండేవాడు. వృత్రాసురుడు, మహాబలివంది 
వారు భాగవతంలో పేర్యాన్నట్లుగా; అసురులలో భక్తి అనే లక్షణమూ ఉంది. 
అయితే వారిలో అసురక్వం ప్రధానంగా ఉంటుంది. ధూనూసురుడట్టివాడు. 
ఒక రాజు, అతనికొక భార్య ఉన్నారు. ఆ రాణి గర్భంలో విస్తుపు జన్మిస్తాడని 
తన మరణానికి కారకుడౌతాడని విన్నాడీ అసురుడు. అందువల్ల సైక్యాధ్యక్షుజ్డ 
పిలిచి రాత్రి వెళ్ళి ఆ రాణిని చంపునని అన్నాడు. ఇతడు వెళ్ళి గర్భిజిడ్రైన 
టీని, అందునా శుభలక్షణాలు కలిగిన స్రీని చంపడం తప్పని గ్రహించాడు. 
'అ జంటను విడడీయరూడదని భావించాడు. కనుక మంచంపై నీట్రించే 
వారినిర్దరిని నుంచంతో బాటు మోసుకొని ఒక అరణ్యంలో విడి పెట్టాడు. 
ఇదేమి కష్టంరా బాబూ అంటూ వారిద్దరూ వినాయకుని ప్రార్థించారు. 
సుఖప్రసవం జరగాలని, తిరిగి రాజ్యానికి వచ్చేటట్లు చేయమని ప్రార్థించారు. 

వీరెక్ళడో అరణ్యంలో దాగియున్నారని ధూమాసురుడు విన్నారు. వెంటనే 
శస్రాలకో వెళ్ళాడు. అతని చేతిలోని శస్తం పొగయే. అకని పేరే ధూనాసురుడు. 
కరా! ఆంటే ఒక అస్రైన్ని ప్రయాగిస్తే అందుండి బాగా పాగ వస్తుందన్నమాట. 

నేడు కూడా బాష్ప వాయువులను ప్రయోగిస్తూ ఉంటారు. మనుష్యులను. 
చంపే రసాయనిక వాయువులనూ విదిలుకూ ఉంటారు. ఇట్టివే అనాడు. 
మంత్రశక్తితో ప్రయోగించేవారు. గర్భిడిని చంపాలని వెడితే ఆమె ఒడిలో 
పిల్లవాడు కన్పించాడు. అతడు విస్హంశతో బుట్టిన వినాయకుడే. అనగా 
'సమస్త దేవతా స్వరూపుడు వినాయకుడని తెలియడం లేదా? శివుని తనయుడైన 
వినాయకుడు, విస్తంశతో పుట్టాడంటే శైవవైస్టవాల సంగమమే, శుక్లాంబరధరం 
విషం అని చదువుతాం కదా, 

అతదస్తాన్ని ప్రయోగించగా పొగ క్రమ్మింది. ఆ పాగనంశటిని పీల్లవాడు. 
ఒడిసి పట్టాడు. తన అసం పనిచేయడం లేదని అసురుడు తెల్లమొహం 
వేసాడు. ఒక క్రొత్త అదం ప్రయోగించే ఓపిక లేదు. ఆ సమయంలో మన 


135 


మృతవాణి (పంచమ భాగము. 
స్వామి అతడి చంపడానికి ఉద్యుక్తుదయ్యాడు. ప్రత్యేకంగా ఒక అస్రం 
వేయకుండా అతడు ప్రయోగించిన వషవాయువునే విడుదల చేసాడు స్వామి, 
అట్లా అతని సంహారమైంది. 

అందువల్ల ధూమకేతువయ్యాడు. ధూమమే ధూమ్రుము, ధూస్రకేతువు 
కూడా. 


గణాధ్యక్షుడు 
 అధ్యక్షుడనగా ముఖ్యుదనే. పర్యవేక్షించే వాడని అర్ధం. ౪600౬. 


 రంజయాణ 144 246 నే పదాలున్నాయి కదా అంగంలో. 

గణాధ్యక్షుడన్నా, గణపతి యన్నా గణేశుడన్నా గణాధివకియన్నా 
గణనాథుడన్నా ఒకటే. 

భూత గణాలకు అధ్యక్షునిగా గణవరిని, దేవగణాలకు అధ్యక్షునిగా 
కుమారస్వామిని నియమించాడు శంకరుడు. అందకే వినాయకుని గూననం, 
'భూతగణాది సేవితం జని కీర్తిస్తాం. చిన్నవాడైన కుమారస్వామిని దేవసేనాధి 
వతియని విలుస్తాం. ఈ మాటకు రెందర్భాలున్నాయి. దేవగణాలకు 
అధిపతిడుని, దేవేంద్రుని కూతురైన దేవనేనకు పలియని. అసలు దేవగణాలను 
అడుపులో పెట్టడం కంటె భూతగణాలను అదుపులో పెట్టడమే కస్టం. అయితే 
గణవతి మాథ్రం ఏమాత్రం కష్టం లేకుండా, పోయిగా వారిని 
నియమించగలడు, 

అందుకే దేవగణాలు, మనుష్య గణాలు, గణపతి శక్తిని దయను బాగా 
'గర్తించి పూజిస్తాయి. అందువల్ల గణాధ్యకుడంటే అన్ని గణాలకూ అధ్యక్షుడని 
భావించాలి. 


136 


గంపకి, 


(గణేశ తంత్రాలు, ప్రతియగంలోనూ విఘ్నేశ్వరునకు ఒక ప్రత్యేక నామం, 
కూపం ఉంటాయని వర్ణించాయి. కలియుగంలో ఉన్న మూర్తికి ధూమకేకువని 
నిక్టేశంచాయి. దానికి అనుగుణంగా బూడిద రంగుతో ఉంటాడు. రెండు. 
చేతులలో, గుజ్జపువాహనం, ఇన కృతయుగంలో రంగుజ్యోతి స్వరూపం - 
'దళభుజాలు = వాహనం సింహం; ఇక క్రేతాయుగంలో మయూరేశ్వరుడు 
= తెలుపు రంగ్యు ఆరు చేతులు = వాహనం నెమలి, ఇక ద్వాపర యుగంలో 
గజాననుడు - రంగు = ఎరువు = నాల్గు చేతులు - వాహనం ఎలుక = 
ఆంగ్లానువాడకుడు) 


బాలచంద్రుడు. 


ఈ పదం ఫాలచంద్రుదే. 'ఫకాని, 'భకాదు. ఈ రోజులలో చాలామంది. 
బాలచంద్రుని పేరు పెట్టుకుంటారు. కాని, అర్ధం తెలియదనుకుంటాను. 
చిన్న చంద్రుదని అర్థంగా భావిస్తారేమో! బాలకృష్ణుడు, బాల సుబ్రహ్మణ్యుని 
మాదిరిగా వీరికీ పేరు. చిన్నతనంలో అనేక లీలలను ప్రదర్శించారు కనుక 
వచ్చింది. వాల్మీకి రామాయణంలో రాముని బాలలీలలు లేవు. దశరథుడు 
తన విల్లల వివాహం గురించి భావించింది, విశ్వామిత్రుని రాక 
సందర్భంలోనని గుర్తించండి. అందువల్ల బాలకృష్ణుడున్నట్లు బాలరాముడు 
లేడు, ఇక చంద్రునకు బాలలీలలే లేవు. తదియనాడు మాత్రం సమగ్రంగా 
'కనవదకపోవడం వల్ల బాలచంద్రుడే. కనుక అట్టి పేరును పెట్టుకొనడం 
'పభావహం కాడు. 

ఇటీవల డ్రొత్త క్రొత్త పేర్లను పెట్టుకొంటున్నారు. చంద్రన్‌ అనే పదం 
దక్షిణ దేశంలో విరివిగా ఉండేది కాదు. రామచంద్రుణ్లి ఆర్‌, చంద్రన్‌ అని 
తాయడం ఉంది కొంతవరకు. రామచంద్ర, చంద్రమాళి అనే పదాలున్నాయి. 
చందు, చందర్‌ మొదలైనవి ముద్దు పేరు. 

197 


అమృతవాణి పంచక భాగము) 


దక్షిణ దేశంలో ఇక సూర్యుని నామం తప్ప మిగిలిన గ్రహాలలో ఎవరి 
'పేరు పెట్టుకోరు. అంగారకుడని, బుధుదని పెట్టుకోరు. ఎవ 
బృహస్పతియని పిలిస్తే తెలివి తక్కువదాదనే అర్థంలోనే వాడతారు. శుక్రుని 
"పేరు వినబడదు. ఇక శని మాటేమిటి? (ఇది చెప్పినపుడు స్వామివారు 
మందహాసం చేసారు). ఈ పదాన్ని ఇదరులను నిందించేటవుడు వాడతాం. 
ఇక రాహుకేశువులసలే ఉండరు. రాహు కేశువుల్లా పట్టకొన్నాడని నిందార్థంలో 
వాడతాం. ఒక్క సూర్యుడ్డి పేరు పెట్టుకుంటారు. దానికి విష్ణు పదం చేరుస్తారు. 
సూర్యనారాయణ. ఉత్తర దేశంలో రవి, ప్రభాకర, దివాకర, ఆదిత్య మార్తాండ 
'పదాలుంటాయి. దక్షిణ దేశంలో అట్టివాడుక ఇటీవల వచ్చింది. 
'నంచాయతనంలో సూర్యుదొకడు. శంకరులు స్థాపించిన షణ్మతాలలో 
'సూర్యమతం ఒకటి. అదే సౌరం, సూర్యుడంటే పరమ దైవమని నమ్మే మతం. 
కనుక అతని పేరు పెట్టుకోవడంలో జాలిత్యం కన్పిస్తుంది. అయితే చంద్రునకా. 
అవకాశం లేదు. కనుక బాల చంద్రన్‌ అనే మాట పూర్వులు వాడేవారు 
కాదు, ఇటీవల తెలియక వాడుతున్నారు. ఇది చంద్రుని ఉద్దేశించి కాదు. 
'బాలచంద్రుడంటే బాలుడైన చంద్రుడని కాదు. 

 ఫాలనంత్రుడంటే ఫాల భాగంపైన చంద్రుదున్నవాడు. ఇతరు చంద్రమౌళి. 
చంద్రశేలరుడే. 

చంద్రుణ్ణి నెత్తిపైన ధరించినవాదంటే చటుక్కున శీవుడు గుర్తుకు వస్తాడు. 
ఇట్టి ప్రత్యేకత మరో ఇద్దరికీ ఉంది. అమ్మవారిని శ్యామలా దందకంలో 
కాళిదాసు, చంద్రకళావతంచే అని కీర్తించాడు. శంకరులు దానికి కొంత 
హాస్యాన్ని జోడించారు. ఆమె శంకరుని ఎడమ వైపు అర్ధభాగాన్ని గ్రహించదమే. 
కాదు, మొత్తం పరినే కైవసం చేసుకుందని, చంద్రకర ఆమె కిరీటంపై అర్థంలో 
ఉచూడాలమకుటం (సౌందర్యలహరిలో 28 శ్లోకం) అన్నారు లలితా 
సహస్రనామాలలో వారుచంద్రకళాధరా అని ఒక నామంలో ఈ అర్ధం ఉంది. 
'అమ్మవారికే కాడు, ఆమె కొదుకునకూ ఈ గౌరవం దక్కింది. 


138 


గణపతి - చంద్రుడు 

చంద్రదిరడ్డి చూస్తి వేళాకోళం చేసినట్లు చదువుకున్నాం. ఆ కథలో 
తంధ్రుణ్ణి నెత్తిపై పెట్టుకున్నాడని విన్నాం. అందువల్ల అతదు. 
ఫాలరంద్రుదయ్యడు. 

ఫకు బదులు భ కూడా వాడవచ్చు కనుక భాలచండ్రుడని వ్యవహారం. 
నుదిటిపై భాగాన్ని భాలం అంటారు. ఫాలమవగా సీమంత భాగము. అక్కడ 
చంద్రుడుంటాడు. 

చంద్రుని పట్ల దయను, తప్పు క్షమించాన్ని ఆ పదం హరిస్తోంది. 
ఒకడు తప్పు చేసినా అతడు గణపతి యొక్క క్షమా గుణానికి నోచుకున్నాడు. 
అది భాలచంద్ర పదం యొక్క సార్ధక్యం. 


గజాననుడు 


ఏనుగు యొక్కగొప్ప లక్షణాలు 

దీన్ని గురించి లోగడ చదువుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు చేయి 
'యండేచోట తుందం గల ఏకైక జంతువు ఏనుగే. ఏ జంతువైనా భగవరతునకు 
వీచగలదా? ఇది చేయగలదు. తుండం ఎత్తి దేవునకు నమస్మరిస్తుంది. 

మిగలిన జంకువలు మనుష్యులను తష్లగంపు. అంకేన కాని అవి మనలను 
మోసుకొని వాటిపై పెట్టుకోలేవు కాని ఏనుగు అట్టి పనులను గ్రేమకో 
చేస్తుంది. తన శరీరంపై పెట్టుకొని అవతలివానికి ఉన్నత స్థితిని తీసుకొని 
వస్తుంది కూదా. పెద్ద శరీరం, దానికి తగ్గట్లు బలం రెండూ సరిసమానంగా. 
ఉండడం ఏనుగులో చూస్తాం. తన మార్గంలో ఎవరైనా నిలబడినా అతడ్డి 
శన్నదు. తుందంతో ఎత్తి ప్రక్యన పెడుతుంది. తప్పనిసరి పరిస్థితులలో 
ముద్దముద్దగా చేయగలదు. 


అమృతవాణి (పంచమ ఖాగము) 


డీనికి ద్విపం ఆని పేరు. అనగా రెండు సార్లు త్రాగుట, రెండుసార్లు 
తినుట అని మానూలుగా అద్దం. ద్విపం ఎట్లా అయింది? ముందుగా 
శుండంతో నీటిని గాని ఆహారాన్ని గాని తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. 
మిగతా జంతువులు నోటితోనే ఆహారాన్ని స్వీకరిస్తాయి. మనిషే మాదిరిగా. 
ఏనుగు ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఘనమైన దానిని విడువాలంచే నోటిద్వారానే 
విడుస్తుంది. అందువల్ల ఇది ద్వీపం. నీలైతే తుండం ద్వారా విడిదిపెడుతుంది. 
జలయంత్రం నుండి నీకు లిమ్మినట్లుగా ఉంటుంది. ఇందులో ఒక తాత్త్వికత 
దాగియుంది. మనవేదైనా తినాలని అనినపుడు రెండు మూదుసాక్ష ఆలోచించి. 
తరువాత స్వీకరిస్తాం. తిరస్మించవలసి వస్తే ఒక్క మారే గెంటి వేస్తాం. ఇట్టి 
లక్షణాన్ని ద్విపం సూచిస్తుంది. 

ఎవరో ఒకాయన ఒక చిత్రమైన విషయాన్ని బ్రాసాడు. తుందంలాంటి. 
సాధనం ఎక్కడా లేదన్నాడు. చిన్న గుందుసూదిని తీయడం, దాని తోనే పెద్ద 
దుంగల్ని గ్రహించే సాధనం లేదన్నాడు. భగవత్‌ సృష్టిలో ఏనుగు తుండానికే 
అట్టి శక్తి ఉంది. అట్టివాడు గజముఖుడైన గణపరియని అతడు చిన్నవాటినీ, 
'పెద్దవాటినీ నిక్వహంచగలడని బ్రాసేదు, 

ఈ భుననం అంతా ఎనిమిది గజాలచే మోయబడుతుందని. ఎనిమిది 
'దిష్మలలో అవి యన్నాయని వాటిని అస్టదిగ్ణజములని అంటారు. (విద్యత్‌ 
శ విద్యుదయస్మాంత శక్తి ఆకర్షణ శక్తి మొడలైనవాలీని దిగ్రజములుగా 
భావించండి) శారీరక బలంతోబాటు, బుద్ది శక్తి కూడా కావాలి, పరిపాలనలో. 
పోమండుగురు ముఖ్యులు, ఇక కొందరు రాజులు, అష్టదిగ్గుములనే కవులను 
'ోషిందారు. కృష్ణ దేవరాయల కాలంలో అట్లా కవులు పిలువబడేవారు. 

అంతకంటె ఈ ఏనుగు నడుస్తూ ఉంటే అందమూ ఉంది, ఆజ్ఞాపించే 
'బక్షణమూ ఉంది. దాని నదకను గజగతి యంటారు. ఇది ట్రీ పరుపుల 


గవత 


ఇద్దరి నదకనూ సూచిస్తుంది. అల్డాపూర్వకమైన చూపు, నదక ఉంటే పురుషుజ్డీ 
గషగమనంతో పోలుస్తారు, ఉత్తమ జాతి ్రీలను గజగామినులని అంటారు, 

అంతేకాదు, దీనిపై కూర్చున్నవానికే ఈ లక్షణాలు సంక్రమిస్తాయి. అట్లా 
రాముణ్ణి ఊరేగింపులో ఏమగుపై నెక్కినవానిగా చూడాలని (ప్రజలు 
'దశరధునిలో అన్నారు, గవేన మహతాయాంతం - (అయోధ్య కాండ సర్గ 2. 
శ్లో 22) రాముని నెత్తిపై రాజచ్యత్రం ఉండాలన్నారు. ఛత్రవృతాననం. 
వినాయకుని ప్రతిమపై గొడుగు పెడతాం. 

విధూలిగాని, వైష్ణవ నామాలు గాని ఏనుగు యొక్క వల్లని ముఖంపై 
పెట్టినపుడు, ఎంత అదంగా ఉంటుందో వేరే చెప్పాలా? ఏ జంకుషకైనా 
నగలు పెట్టవచ్చు. కాని ఈ నామాలుంటాయా? 

'ముక్యపు చివ్పనుంచి ముత్యాలు వస్తాయని అందరికీ తెలుసు, కాని 
అది మిగతా చోట్ల నుండి కూడా లభిస్తాయి. అరుదుగా వెదురునుండి, 
ఏనుగు ఫాలభాగం నుండి వస్తాయట, ఏనుగు నుండి వచ్చినవి చాలా. 
విలువైనవి. 

'మరొక గొప్పదనం, దివ్యత్వం. దీని ముఖమే లక్ష్మీనిలయంగా ఉంటుంది. 
పద్మంలో, పాలకాంతిలో, మారేడు వెనుక తట్టున, స్రీల సీమంతంలో అవు 
వెనుక తట్టున ఏనుగు కుంధస్థలంలో - ఇట్లా బడు స్థలాలు లక్ష్మీనిలయాలని 
దమాణముంది. 

దాని ముఖమే విలువైనదని, మిగతా దానికి విలువ లేదని భావించకండి. 
దాని తోకకూ విలువుంది. అందలి వెంట్రుకలు, దుష్ట శక్తులను రరుముతాయి. 
ఐశ్వర్య ప్రదం అని ఉంగరంలో బంధిస్తారు. ఇది ఆభరణము, రక్షించే శక్తి 
కలదు కూడా. సాధారణంగా వెంట్రుకలను, గోళ్ళను దోనంతో 
కూడియుంటాయని దూరంగా పారవేస్తారు. తాం(్రిక శక్తులను కలిగినవారే 


141 


.అమ్మతవాడి పంచమ భాగము 
వీటిని వాదతారు. వెంట్రుకలు, గోళ్ళు శరీరంమీద ఉన్నంతవరకూ వాటికి 
దోషం లేడు, కత్తిరిస్తే మాత్రం దూరంగా పారవేస్తాం. కాని ఏనుగు 
వెంట్రుకలకు, దుష్టశక్తులను తరిమే లక్షణముంది. పెద్దపులి గోరునకూ ఇది 
ఉంది. కృష్ణుని బొమ్మలో పులిగోరు పతకంతో ఉన్నట్లుంటాదు కదా! 
జంతువులు - దేవతా సంబంధం 

మన మఠంలో రోజూ జంతువులకు పూజ యుంటుంది. ఒకటి గోపూజ, 
రెండవది గజపూజ. అవును జంతువుగా చూడం. తల్లిలా చూస్తాం. గజ 
'వూజ చేస్తాం. మిగిలిన జంతువులకు పూజ యుందదు, (ప్రాతః కాలంలో 
గోపూజ, సాయం సమయంలో గణ పూజ యుంటుంది, గజపూజలో పండ్లను. 
'పెదలాం. గౌరనంతో శంకరుల సాద పద్యాలకు చామరం దానిచే పీచునట్లు 
చేస్తాం. రోజువారీ ఖర్చును పాదపద్మాలకు నివేదిస్తాం. మేము నమస్కరించిన 
తరువాత ఏనుగు తుండం ఎత్తి అదీ జయఘోష చేస్తుంది. 

గోపూజలో దానిని పూజించదంతోనే సరి. గజ పూజలో దానిని 
పూజించడమే కాకుండా అద్‌ పూజ చేస్తుంది. 

అన్ని పెద్ద అలయాలలోనూ ఏనుగులుంటాయి. కేరళలో (త్రిచూర్‌లో 
భగవంతుని కంటె ఏనుగులకే (ప్రాముఖ్యం ఉన్నట్లు కన్పిస్తుంది. అట్లా 
పసుగులకు దైవానికి సంబంధం ఉంది. ఏనుగు మొబ పెడితే వైకుంఠం 
నుండి విష్ణువు రాలేదా? గజేంద్ర మోక్షకథ తెలుసుకదా, అన్ని జంకుపులలో 
పెడ్డ శరీరం కలది, దొద్ద గుణాలున్ఫది ఏనుగు ఒక్కటే. పరమాత్మ అందరి 
'శరీదాబలోసూ ఉన్నా అతని విభూతి ఇందు వ్యక్తీకరింపబడుతుంది. 

అన్ని ప్రాణులూ వినాయకునిలో ఉన్నాయి. అతజ్జి ముందుగా అర్చిస్తారు 
కనుక దేవగణాలకు చెందినవాడు. దేవుడని చెప్పడానికి గుర్తీమటంటే 
'సేవించినవారికి ఆశీస్సులనందించే శక్తి కలిగి యుండడడమే. గణపతికి ఆ 
శక్తి యుంది, 


గవత 


అతడు భూతగణాలకు చెందినవాడు. ఆ పెద్ద బొట్ట, పొట్టికాళ్ళు మొదలైన 
లక్షణాలు సూచిస్తున్నాయి కదా! 

'చేవతలకు ఎన్నో ఆహార పదార్దాలను నివేదిస్తాం. వాటిని ప్రత్యక్షంగా. 
కింటారా? వాసన చూస్తారట. మానవులే వండిన ఆహారాన్ని తింటారు. 
విఘ్నేశ్వరునకు రెందుసార్లు ఉదికిన మోదకాలంటే మక్కువ ముందు బియ్యపు 
పిండిని ఉదకపెడతాం. అందు పూర్ణం పెట్టి మరల ఉడకపెడతాం. ఇంకా 
పవిత్రత కోసం వాటిని నేతిలో కూడా వేయిస్తారు. గణపతి హోమంలో 
వాటినే హోమం చేస్తారు. అతదు మోదకహస్తుడు. అంటే తీపిగానున్న 
హెదకాలను చేలిలో ఉందుకొనే స్వామి ఇతదొళ్ళడే. కృష్ణని చేతిలో వెన్నముద్ద 
యుంటుంది, వెన్నకుండను ఆలింగనం చేసుకున్నట్లుగా బొమ్మలుంటాయి. 
అయితే వెన్నను ఉదకటెట్టరు కదా! తేనెగాని, పిండిని గాని సుబ్రహ్మణ్యునకు 
అర్పిస్తాం. అవీ ఉడక బెట్టినవి కావు. అన్నషూర్చేశ్వరికి చేతిలో 
పాయసముంటుంది. అది అమె కోసం కాకుండా మనకీయడానికే 
అన్నట్లుంటుంది. ఒక్క గణపతి మాత్రమే వండినవి తింటాడు, వండినవి 
ఇస్తాడు. 

అందువల్ల తనలో దేవాంక, భూకాంశ, మానవ లక్షణాలను వినాయకుడు. 
ప్రకటిస్తున్నాడు. కేవలం దేవతగా కేవలం మానవునిగా కేవలం భూతంగా. 
ఉన్నాడా? అన్నీ కలబోసిన మూర్తిగా ఉన్నాడు. 

అయితే ఏనుగు ఆకారంలోనే ఎందుకుందాలని ప్రశ్న దానికి మిగిలిన 
 ఇంతువులకంటె గొప్ప గుణాలున్నాయి కనుక. మరొక్క విషయం. ఏనుగు 
తలనే ఎందుకు ధరించాదు? పరమాత్మ తానన్నిటికీ మూలమని 
సూచించడానికి, అట్టి రూపాన్ని అందరూ భజించాలని తెలువడానికి 
అట్టిరూపాన్ని ఎంచుకున్నాడు. అసలు సృష్టికి మూలం ఏమిటి? అన్నిటికీ 


143 


అమ్మతవాడి థుంచను భాగము) 


'మూలం ప్రణవం. అన్ని జంకువులలోనూ దేనికీ లేని ప్రత్యేకత ఏనుగు 
ముఖానికి ఉంది. దాని ముఖం, కురివైప్తన తిరిగిన తుండం, ప్రణనాకారంగానే 
ఉంటాయి. అందువల్ల గజానన రూపంలో సాక్షాత్మరించాడు. 


ముఖం -నోరు 

గజాసనంలో అననం ఉంది. అనగా ముఖం. ముఖానికి అమర కోళంలో. 
'చాలా పర్యాయ పదాలున్నాయి. వక్షాస్యం, వదనం, తుండం, అననం, 
'అపనం, ముఖం ఇవన్నీ ముఖాన్నే సూచిస్తాయి. 

ఇక సంస్కృతంలో నోటికి ప్రత్యేక వదం లేదని, ముఖానికి ఉన్న పదమే 
నోటికీ ఉందని లోగద చెప్పాను. వాక్‌, వచనం మొదలైనవి మాటకు 
సంబంధించినవి. నూట్లాదతాడు కనుక, వక్త, మాట్లాడదగినది వక్తవ్యం, 
కనుక వక్రం అనే మాట నోటికే చెందుతుంది. వదనం అనేమాట కూడా 
మాటకాధారమైన అంగం, ముఖ్యంగా నోటినే చెబుతుంది. వద అనగా. 
మాట్లాడు. ధాతువును చూస్తే లపనం కూడా మాటకే చెందింది. లప్‌ అనగా 
మాట్లాడుట. దాని నుండే ఆలాపం, సల్లాపం, ఆలాపన అనే మాటలు 
వచ్చాయి. కనుక ముఖాన్ని సూచించే పదాలు నోటినీ సూచిస్తాయనడం 
'సఐలు కాదు. అపైన వక్షం, వదనం అని నోటిని సూచించే పదాలు ముఖాన్ని 
సూచిస్తాయి. మాట్లాడేశక్తి నూనవునకే ఉంది కనుక నోటికి ప్రాధాన్యం 
ఉంది. వోరు, అన్ని ఆసయవాలలో ముఖ్యమైన ముఖంలో ఉంది. చూసే 
కళ్ళు గాని, వినే చెవులు గాని, వాసన చూసే ముక్కు గాని, స్పృశించదానికి 
అందంగా ఉండే వెక్కిళ్ళు గాని అన్నీ ముఖంలోనే ఉన్నాయి. మానవులలో 
ప్రత్యేకత, మాట్లాడే లక్షణం కనుక, నోరే మాట్లాడుతుంది. కనుక నోటిని, 
ముఖాన్ని సూచించే పదం ఉంచారు. నోటికీ రెండు లక్షణాలున్నాయి. కన్ను 
చెవులనే జ్ఞానేంద్రియలకోలాటు ఇదీ జ్ఞానేంట్రియమే. మాట్లాడగలరు, రుచి 
కూడా చూడగలడు. ఇట్లా రెంటి పనులూ చేసి ప్రముఖ స్థానాన్ని పొందింది. 


ప 


అందువల్ల ముఖాన్ని, వోటిని సూరించు పై పదాలున్నాయి. గజానుడన్నా, 
విస్వేశ్వరుడన్నా పీనుగు ముఖమే గుర్తుకు వస్తుంది. 

శరీరంలో తలకు ప్రాధాన్యం. ఒకడు అందంగా ఉన్నాడా లేదా అని 
చెప్పేది ముఖాన్ని బట్టీ కరా! అట్టి ముఖం ఉన్నవాడు గణపతి. ఇందన్ని 
అవయవాలూ చూడముచ్చటగా ఉంటాయి. 

(ఆక జనురకోశంలో - వక్రం దీనిచే పలుకబిదును; అన్ఫం"దీని యందు. 
క్ష్య వస్తువులు వేయబడును; వదనం=దీవినే వబువుదురు: తుండం =భ్లక్ష్య 
వస్తువు దీనిదే వీడింవబదును, అననం=దీనిలేత బ్రతువదురు అననం=దీనిచే 
వలుకుదురు: ముఖంాదీనిచే ధక్ష్యము వీడింవబడును. ఇందు చాలా వదాలు 
నోటికే ప్రాధాన్యాన్ని నూచిస్తున్నాయరి సారాంశం -అనువక్త్ర 


'పక్రకుందుడు 


ముఖాన్ని సూబిందే పదాలలో తుండం ఒకటి. సాధారణంగా తుండం 
అంటే ముఖనుని ఉన్నా పంది, ఏనుగులకు ముక్కును ఇట్టే వాటికి ప్రాధాన్యం, 
శుందమనగా ఆ రెందింటికే 'ముక్కు అని చెప్పాలి. పంది యొక్క ముక్కుకు 
(ప్రాధాన్యం ఏమిటి? గుజ్జం మొదలగు జంతువుల ముక్కు (క్రమంగా. 
తగ్గుబాటుతో ముఖంవైపు సారించినపుదున్నట్లు ఉండగా, పంది ముక్కు వృద్ధి 
పొందుతూ ఉంటుంది. ఏనుగుకు ముక్కు వేలాడుతూ ఉంటుంది. చెట్టులోదెలా 
ఉండేదే తుండం. పక్షులకు ముక్కు పొడవుగా ఉండి పోను పోను కోసుగా 
ఉంటుంది, దీనినీ సంస్కృతంలో తుండం అంటారు. 

శరీరంలో తలకెంత ప్రాధాన్యమో తలలో ముక్కుకు అంత ప్రాధాన్యం 
ఉంది. అది చేసీ పనివల్లనే కాదు, దాని అకారానికీ ప్రాధాన్యం ఉంది, 
ఒకని ముక్కున బట్టి కని ఆకారం చెబుతాం. (గ్రద్ద ముక్యున్నవాడు మొదలైన 
వ్యవహారంలో ఉన్నాయి) 


145 


అమృతవాణి (పంచమ భాగము) 


'వక్రమనగా వంకర. ఎవడైనా తప్పువని చేస్తే వాడిని వథ్రుదని అంటాం. 
అంటే వారిది వ్రగుణం. బుజుప్రవర్తన ఉన్నవాడికి తిన్నని గీతలా మనః 
ప్రవృత్తి ఉంటుంది. ఇట్టి దానిని సంస్కృతంలో ఆర్జవమంటారు. తిన్నగా 
అని అర్థం. బుజు - అర్జవం: 

'ఇక వక్రతుండం అననపురు చెడ్డ అనే అర్ధంలో వాదం. కేవలం వంకరనే. 
'ఇతని తుండం, వంకరగా తిరిగియండుటవల్ల ఇతడు వక్రతుందురు. 

మరక చిత్రం. ఏనుగు, మొత్తం తుండాన్ని కదపకుండా దాని అగ్రభాగాన్ని 
వంచగలదు, అటూ ఇటూ సాధారణంగా ఎడమవైపునకు ్రిప్పుకుంది. 
ఎప్పుడైనా కుడివైపునకు కూడా. 

ముత్తుస్వామి దీక్షలు వక్రతుండ మహాకాయ అని స్వామిని కీర్తించారు. 
దాని అగ్రఖాగాన్ని కుడివైపునకు (బ్రెప్పినప్పుడు (వలంపురి) అశడు ప్రణవ 
స్వరూపునిగా కనవిడతాడని లోగడ చెప్పాను. 

వెన్నను దొంగిలించే కృషి భావిస్తే'మనలో దోరగుణం పోతుంది. 
అతని రాసలీలలను స్మరిస్తే మనలో కామం పోతుంది. అట్లాగే నక్రతుందుని 
స్మరిస్తే మనలో వధ్రలక్షణాలు పోతాయి. గణపరి గాయత్రిలో వక్రతుండ 
పదమే ఉంది. ఈ మంత్రం యొక్క లక్ష్యం మనలను సన్మార్గంలో పెట్టుమనే. 


శూర్పకర్ణుడు 
అనగా చేటల వంటి చెవులు కలవాడు. ఇంతకుముందే గజకర్ణకుడని 
చెప్పడం వల్ల అట్టిదే శూర్చ కరుడు చెప్పడంలో జానిత్యం ఉందా? ఉంది. 
గజకర్ణకుడని చెప్పినవుడు, పెద్ద చెవులుంటాయని, వాటి ద్వారా మన 
ప్రార్థనలను వింటాడని తెలుసుకున్నాం. మన (ప్రార్థనలొక్కటే వింటాడా? 
మనం మాట్లాడేవన్నీ అందునా వ్యర్థ ప్రసంగాలనూ వింటాడు. ఇక మన 


146. 


గణపతి 


ప్రార్దనలు కూడా వెట్టి మొడ్డిగా ఉంటాయి. వ్యర్థమైన నన మాటలను. 
'చెవినొడ్డి ఎట్లా వినగలదు? అందువల్ల అతడన్నిటినీ వింటున్నా దేవిని 
మనస్సులో ఉంచుకోవాలో దానిని అట్టే పెట్టుకుని మిగిలిన వాటిని గెంటి 
వేస్తూ ఉంటారు. అందునల్ల అతడు శూర్చవర్చుదయ్యాడు. వూర్చమనగా చేట. 
చేట గింజల నుంచుకొని పొట్టును చెరిగి వేస్తుంది. అంటే చెత్తా చెదారాన్ని 
గెంటి వేస్తుందన్నమాటి. 

'ఇట్టి రూపం ఏమని సందేశమిస్తోంది! మిగతా జంతువులకు లేని పెద్ద 
పెద్ద చెవులు దీనికి ఉన్నాయి కనుక అన్నీ వినే శక్తి కలవారు. అందువల్ల 
మనము సరియైన ఫ్రార్ధనలీ ఆతని ముందు చేయాలని హితోపదేశం చేస్తోంది. 
ఏది సరియైనదో కాదో ఆయన తూకం వేసి చూస్తాడు. సరియైన (ప్రార్థనకే 
'ఐదులిస్తాడని భావించాలి. అందుకే ఈ నామం. 


హేరంబుడు 


నాకు తెలిసినంతవరకూ ఎన్వరూ ఈ ధాతువునకు అర్ధం ఈయలేదు, 
లేదా నేను సరిగా అర్థం చేసుకొని యుందకపోవచ్చు. భాన్మర రాయలనే 
'మం్ర శాస్రవేత్త ఉండేవాడు. లలితా సహ నామాలపై వారి వ్యాఖ్య చాలా 
పసిద్ధిని పొందింది. అయన గణేశ సహస్రనామాలపై వ్యాఖ్య '్రాసేడు, ఈ 
పదానికి అతడెట్టి వ్యాఖ్యానం చేసాడా అని చదివినాను. వ్యాఖ్యననుసరించి 
శ్రైవాగమాన్ని స్థాపించినవాడని; బాగా శౌర్యం కలవాడని వ్రాసేడు. ఆ 
వ్యాఖ్యాత, గొప్పవాడే. ఆ పదానికి ఆ అర్థం ఎట్లా వస్తుందో నాకైతే అర్ధం 
కాలేదు. ఇది నా లోపం కావచ్చు. తమిళ పదమైన ఎరుమై (మిజు అనగా 
(దున్నపోతు, హేరంబునిగా మారిందని కొంతమంది పరిశోధకులంటున్నారు. 


17 


అమ్మతలాణి ఢంచకు భాగము) 


సంస్కృత పదాలకు అర్ధం చెప్పేటపుడు వాటి ధాకువులను బట్టి 
నిర్ణయిస్తారు. ఈ నియమానికి కొన్ని మినహాయింపులు లేకపోలేదు. ఆయా. 
ధాతువును బట్టీ ఆయా అరం వస్తుందని చెప్పడం వల్ల యౌగికార్థం వస్తుంది. 
'యౌగికమనగా వ్యుకృత్తి కలది. వ్యుకృక్యర్ణము కలది. 

(జీనికి విరుద్ధంగా అనయన శక్తిని ఆపేక్షించకుండా కొత్త అర్థంలో 
 బ్రనిర్దమైన దానిని దూధియన అంటారు. ఉదా లావణ్యం. లవణము యెక్క 
'భానం లావణ్యం, కాని తళకళలాదే వస్తువు, లానణ్యంతో ఉందని అంటాం. 
ఉదా: లావణ్యావలి. లవణమనగా ఉవ్పః, అది తళతళలాదుతుంది. కాని 
మిగిలిన నందర్భాలలోలే ఈ లావణ్య వదాన్ని వాడతారు. ఆంటీ 
వాదుకలోనున్న అర్థము, ఇంకా వివరంగా చెప్పాలంటే ధ్రళ్ళతి ద్రత్వయముల 
ఆపేక్ష లేకుండా బోధపడే అద్ధం, యౌగికము కాని ఆర్థం - అనువక్త) ఇట్లా 
హేరంబిపదం రూధికెక్కింది. 

వనవాసానికి ముందు పాండవులు ఇంద్రప్రస్థంలో రాజసూయ యోగం 
చేయాలనుకున్నారు. ధర్మరాజు, సోదరులను నలువైపులా పంపించాడు. అపుడు. 
"సహదేవుడు దక్ష వైపునకు వచ్చాడు. ఆ ప్రాంతాలను జయించాడు. భారతంలో 
'హేరంబిం అనే రాజ్యాన్ని జయించినట్లుంది. ఇదే కాలక్రమంలో మైనూరుగా 
రూపొందిందేమో! మహిషుని ఊరు, మైసూరు. మహిషం అంటే దున్నపోతే 
కడా! మహిషానికి, హేరంబ పదానికి దగ్గర సంబంధం ఉంది. సహదేవుని 
చేతిలో ఓడిపోయినా తాము గొప్ప వారనునే ఆహంకారంతోనే అక్కడవారు. 
యుండి యుంటాడు. ఎవడు కన గొప్పను తాను చెప్పుకుంటూ ఉంటే 
వాటిని హేరంబుడని పిలిచి యుంటారు, ఇట్టి ప్రాంతంలో వినాయకుడు. 
కౌలవ బడడం చేత ఇతడు హేరంబ గణవతి అయ్యారు. 

ఇది ఊహా మాత్రమే. నాకేమని తట్టుకోందంటే అర్థం కోసం 
ప్రాకలాదకుండయ్యా, హేరంబపదం వీనులవిందుగా లేదా? నామాదిరిగా. 


గంపకి 


ఆజ్ఞా సూచకంగా లేదా? నేనీ పేరుతో పిలువఐడదం సబలే కదా నా 
'పేరుకో పిలవండి. నిఘంటువుల నెందుకు చూస్తారు? అని చెబుతున్నాడేమా! 

ఆతడు హేరంబ లౌజ్యానికి చెందినవాడైనా కాకపోయినా వదం 
'పసిద్ధిపొందింది. షోడశనానాలలో ఇదీ ఉంది. 

(హేరంబ వదం అమరంలో హేడుభ్రనమీవే రంబకే తిష్ట తీతి హేరంబః 
= రుద్రుని యొద్దనుందువాదు. బుగరౌ హేరకే వర్ధయతి భక్తానిడివా - 
భక్తులవృద్ధి బొందించువాదు. హే వృదా - అమరం - గురుబాల 
ద్రబోధిక-అనువక్త) 


ఏనుగును పూజించిన సింహం 

'హేరంది గణపతి రూపం ప్రత్యేకంగా ఉంటుంది. ఇకనికి ఐదు ముఖాలు. 
అన్నీ గజ ముఖాలే. 'వంచమాతంగ ముఖి అనే పాట కూడా ఉంది. 
తిరునారూర్‌లో ఇట్టి గణపతిని చూస్‌ ముత్తుస్వామి దీక్షితులు పొడియుంటారు. 

పరమశివునకు ఐదు ముఖాలు. శివపంచాక్షరి ధ్యానంలో అలా 
ఉంటుంది. శంకరులిక్షదే శ్లేషు ప్రయోగించారు. 

'ఐదు ముభాలుంటాయి. కనుక ఈళ్వకునకు పంచాస్యడని పేరు. సింహానికీ 
'వంచాస్యమని పేరు. ఇక్మక పంచయనగా విస్తరించినదని (పెద్ద ముఖం 
కలది) అర్థం. ప్రపంచం అనివపుడు విస్తరించినది యనే అర్ధంలో వాడుకున్నారు. 
ఈ సందర్భంలో పంచ్‌ అనగా ఐదని, ఐదు భూతాలతో ప్రపంచముంటుందని 
ఆర్థం చేసుకోవచ్చు కదా. సింహం అంటే భయపడుతుంది ఏనుగు, సింహాన్ని 
స్వస్నంలో చూసినా భయపడి చనిపోతుందని అంటారు. సింహ స్వప్నం అనే 
మాట ఉంది. ఏనుగును చూస్తే ఉన్న జలాన్ని అంతా పుంజుకుని మీద 
'పడదానికి సిద్దమౌతుంది సింహం. దాని కుంభస్థలం (బద్ధలు కొడుతుంది. 
అట్టి సింహం ఏనుగునకు పూజ చేస్తే అశ్చర్యం. అండుకే శంకరులు మహాదంతి 

149 


అస్ఫుతవాతే (పంచకు భాగము) 


'వత్రిపీ వంచాస్యమాన్యా ఆని తిరుబెందూర్‌లోని సుబ్రహ్మణ్యుని భుజంగ 
స్తోతంలో నుతిందినపురు, వినాయక స్తురిగా ఈ మొదటి శోకాన్ని దాసేరు: 

'సదాబాల రూపాస్‌ విఘ్నాట్రిహంత్రీ 

'మహాదంతి వ్రపి పంరాన్య మాన్యా 

విహ్నేశ్వరుడెపుడూ బాలరూపంలో ఉంటాడు. సదా బాలరూపాపీ. అపి. 
అంబే అయినా, కొండల వంటి విఘ్నాలను పిండి చేస్తున్నాడు. 

డాని తరువాత అతదేనుగైనా సింహం చేత పూజింపబడ్చాడు. ముహాడంతి 
వరక్రాస పంచాస్య మాన్యా 

ఎక్కడా జరగనివి, గణపతి విషయంలోనే జరిగే సఘటనలను, శంకరులు 
శమ ప్రతిభతో పేర్కొన్నారు. మొదటగా కొందంత విఘ్నాలను గణపరి, 
పిండి చేస్తాడని అంటూ అతరేనుగు ముఖం కలవారైనా సింహం చేత 
వూజలందుకొంటున్నాడని (్రాసేరు. మొట్టమొదటిగా పంచాన్య మంటే 
సింహమని భావిస్తాం, కానీ ఇక్కడ సింహం కాదు, పరమశివుడే. ్రివురా 
సుర సంహార విషయంలో విఘ్మేశ్వరుణ్టి శివుడు పూజించలేదా! అతని 
'రథపులిరుసు ఏరిగినపుడు పూణించాడని విన్నాం కదా, 


ఐదు ముఖాలున్నవానికి సింహం వాహనంగా 

(అతదు పంచాస్య మాన్యుడే కాదు అతదే ఐదు ముఖాలున్న హేరంది 
రూపంలో ఉంటాడు. అప్పుదు అతనికి ఐదు ఏనుగు ముఖాలు, పదిచేకులు 
సింహం వాహనంగా ఉంటుంది. ఇక్కడ ఏనుగు సింహాన్ని చూసి భయపడడం 
లేదు. సింహంపైనే ఎక్కి స్వారీ చేస్తుంది, ఐదు ముఖాలు కలిగి తండ్రిని 
తలపింన చేస్తున్నాడు, సింహం వాహనంగా కలిగి తల్లిని గుర్తు చేస్తున్నాడు. 
అమ్మవారికి, సంపా వాహిని అని పేరుంది కదా. ఇక మహాగణపతి మూర్తికి 


150 


ఉండదు. ఒక్క హేరంబ రూపంలోనే అట్టి రూపాన్ని చూడగలం. నాగ 
పట్టణంలో ఉన్న నీలోయకాక్షి ఆలయంలో ఇతడు రాగిరూప విగ్రహంగా. 
ఉంటాడు. నాల్గు ముభాలూ నాల్గు దిక్కులను చూస్తూ ఉంటాయి. ఐదన 
ముఖం కిరీటంగా ఉంటుంది. ఇట్లా బడు ఏనుగు ముఖాలకో కనువిందు 
చేస్తుందీ ఆ మూర్తి. 


స్మంద పూర్వజుదు 

చివరి నామం దగ్గరకు వల్చాం. స్మందునకు అన్న గారని అర్ధం. ఇకడ్డి 
ఆగ్రజుదని పేర్మొన్నాం. 

సహోదర పదం వాదవిడినపుడు అన్నగారూ కావచ్చు, తమ్మడూ రావచ్చు. 
పూర్వజఖుడని చెప్పడం వల్ల ముందు వుట్టినవాడని స్పస్టంగా తెలుస్తోంది. 
'తమ్ముర్తి అనుజడని అంటాం. రామానుజుడు అనగా రాముని తరువాత 
పుట్టినవాడు. అమర కోతంలో సుబ్రహ్మణ్యస్వామికి గుముభానుజడని నామం. 

కుమారస్వామికి అన్న గారవడం వల్ల గొప్పదనాన్ని సూచిస్తుంది 

'జోడశనానాల నుచ్చరిస్తూ ఉన్నపుడు శివుని కొడుకని గాని అమ్మవారి 
కొడుకని గాని లేదు. ఎవరి పతి యని కూడా లేదు. బ్రహ్మరారిగా అనేక 
రూపాలలో ఉన్నవానికి భార్యతో కలిసి యుండగా అనేక నామాలతో 
శీరింపలడ్డారు. వల్లలితో ఉన్నపుడు వల్లభ గణపతి. సిద్ది బుద్ది కూడా 
ఇతని భార్యలు. ఫలానా వారికి ఇతదు తండ్రియని సూచించే పదాలు లేవు. 
'షోడశనామాలలో మాత్రం చివరి నామం, స్కండునికి అన్నగారనే ఉంది. 
ఎందుకిట్లా? 


151 


అి్మతవాణి (పంచమ భాగము 
(ఇక్కడ చిన్నవాని పేరు చెప్పి అతని అన్నగారైన వినాయకుడని చెప్పడం 
జరిగింది. ఎందుకిట్లా చెప్పారు? 
వినాయకుడు, కుమారస్వామితో సంబంధం పెట్టుకొని యున్నాడు కనుక. 
సోదరుని జీవితంలో మూడు దశలలో జనగా పుట్టుక, వివాహం, సన్వాసంలో 
అన్నగారి పాత్ర ఉంది. 


కుమారస్వామి జననం - అన్నగారి పాత్ర 

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు కుమార స్వామి కథను చెప్పారు. వాల్మీకి 
రామాయణంలో ఈ కథను చెప్పేటప్పుడు కుమార సంభవమని అన్నాదు, 
కాళిదాసు ఈ మాటలను గ్రహించి ఆ పేరుతో కావ్యమే వ్రాపేదు. 

పుట్టుకలో ప్రత్యేకత ఏమిటి? ఎవరైనా పుట్టిన తరువాత, పెరిగినప్పుడు, 
విద్యాభ్యాసం తరువాత కీర్తిని గడిస్తారు. ఇక కుమార సంభవానికి ముండే 
'దేవసేవాధిపత్యం ఆనే జాధ్యక తారసవదింది. దానిని నిర్వహించడానికి 
కుమారస్వామి పట్టిలీరాలి. పుట్టుకతోనే దేవగణాలకు సైన్యాధివరి కావలసి 
వచ్చింది. అసురుల చేతిలో దేవతలు నానా ఇబ్బందులూ పదుతూ ఉందగా 
పోగొట్టేవాడెప్పుడు అవతరిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 

శూర పద్ముడు, తారకా సురుడు మొదలైనవారు శివునినుంది, తనను 
సంహరించడానికి శివునితో సమానుదైన వాడే అర్హదని నియమం పెట్టారు. 
'ఇక శివునకు సాట్‌ ఎవరు? శివునకు సాటి శివుడే కదా! అయితే వరాన్ని 
'ఇచ్చినవారే చంపుతాడా? అందువల్ల తెలివిగా శివుదెట్లాగూ చంపలేదని, 
'ఇక శత్రుబాధ ఉండదని దేవకలను హింసించడం మొదలు పెట్టారు. 

'దేవతలొక మార్గాన్ని అన్వేషించారు. వేదం, ఆత్మానైవుత్ర నామాని అని 
చెప్పింది. తంధ్రియే పుత్రునిగా పడుతున్నాడని అర్థం. అందువల్ల పరమేశ్వకణ్డి 


152 


గణపతి 


సంతానం కనవలసిందని, అతడు మా నాయకుడవుతాదని తపస్సు చేసారు. 
ఆదే సమయంలో శివుడు, దక్షిణామూర్తి రూపంలో ఉండి తపస్సు చేస్తున్నాడు. 
అమ్మవారు, స్వామికి పరిచర్య రూపంలో తపస్సు చేస్తూ ఉంది. ఇట్టి పవిత్ర 
వాతావరణంలో కుషారుదు పట్టాడు. 

పిల్లవానిగా ఉన్నపుదు ఆరు రోజులు కొన్ని లీలలను ప్రదర్శించారు. 
ఇతనికి, అరు సంఖ్యకూ దగ్గర సంబంధం ఉంది. ఇతనికి ఆరు ముఖాలు. 
ఇతని మంత్రంలోనూ అరు అక్షరాలే. పుట్టిన రోజు కూడా షష్టియే, ఇతనికి 
పాలనిచ్చినవారు అరరే. వారీ కృత్తికలు, అతని పేరు కుమారుదవదం వల్ల 
ఆరు రోజులకని లీలలు. తరువాత సైన్యాధిపత్యం వహించాడు. అసురులను 
చంపారు, దేవతలను రక్షించాడు. 

అయితే ఇక్కడ విఘేశ్వరుని పాత్ర ఏమిటి? శివుని కొడుకు శివుడైతే ఇక 
విఘ్నేశ్వరుడు శివుని కొడుకు కాదా? దేవతలు కుమారస్వామికై తపస్సు. 
చేస్తున్నారని చెప్పినపుడు అప్పటికి విఘ్నేశ్వరుడు పుట్టి యుందలేదా? అందువల్ల 
ఈ విషయం తేటతెల్లం కావడం కోసం స్మంద పూర్వజుదని ఇతనికి నామం 
ఏర్పడింది. 

సరే బాగానే ఉంది. ఇక కుమారస్వామికి ముందే విఘ్నేశ్వరుడు 
పుల్సియందగా మరొక శవపుతుని కోసం తపన్సు చేయాలా? గణపరి, 
శివునితో సమానుడు కారా? ఇతని ఘనత ఏనాడో వెల్లడైంది. (క్రిపురాసురులపై 
(పుడు దందెత్తినపుడు విఘ్నుం వస్తే శివుడే వినాయకుణ్ణి పూజించాడు కదా! 
ఇతని కీర్తిని దేవతలు విన్నా శివునకు మరొక సంతానం కావాలని ఎందుకు 
కోరుకున్నారు? 

శూర పద్భుడు పొందిన వరంలో ఒక మెలిక దాగియుంది. ఇట్లా తెలివిగా. 
వారు అడుగుతూ ఉంటారు కూడా. శివునితో సమానుడైనవాడు, స్త్రీ పురుషుల 


159 


.అష్మకవాణి పంచమ భాగము) 
కలయిక లేకుందా పుట్టాలని అడ్జివాదే మమ్మల్ని చంపగలడని లన్నారు. 
అట్టిది కుడురుకుందా? 

విఘ్నేశ్వరుడు పెక్కువిధాలుగా పెక్కు రూపాలు ధరించారు. అండొక 
కూపం, అమ్మవారు ఒంటికి రాసుకున్న పసుపు నుండే. ఇంకా అనేక 
కథలున్నాయి. కైలాసంలోని విలాస భవనంలో ప్రణవాక్షరం చాలా అందంగా 
గీయజుడి యంది. దానిని శేవపార్వకులు రెప్పలార్బకుందా ఒక్కపారే ఇద్దరూ 
చూసారు. వెంటనే వినాయకుడు పుట్టినట్లు కథ. రెండు ఏనుగులకు 
వుట్టినట్లుంది. అమ్మవారు ఆడ ఏనుగు కాగా, అయ్యదారు మగ 
ఏనుగయ్యూరట, ఈ కథను తేవారంలో జ్ఞాన సంబంధులు పేర్కొన్నారు. 

లలితాంబ, భండాసురుణ్డి ఎదుర్కొనగా అతదు విమ్నయంధ్రాన్ని 
సృష్టించగా, అపుదాయె పరమ శీవుని ముఖం చూడగా గణపతి పుట్టినట్లు 
ఒక కథ, 

అన్ని కథలలోనూ విఘ్నేశ్వరుని పుట్టుకకు అమ్మవారితో సంబంధం 
ఉంది. అందువల్ల శూర వద్యురు, స్రీ పురుష సంబంధం లేకుండా అనే 
'మెలిక పెట్టాడు. శివుని నేశ్రాలనుండి కొన్ని నిప్పురవ్వలు రాగా అమ్మవారితో 
సంబంధం లేకుండానే మన స్వామి పుట్టారు. 

ఇట్టి సంఘటనకు వినాయకుడు అవకాశం ఈయడం వల్లనే కుమార. 
సంభవం కుదిరింది. వవాయకునకు అనురులను సంహరించే శక్తియున్నా. 
శంకరుడిచ్చిన వరాన్ని గౌరవించాలని యుధ్ధానికి వెళ్ళలేదు. ఇకడు 
యుద్దరంగానికి వెళ్ళకుండా కుమారస్వామి వెళ్ళుటకు అవకాశం 
ఇచ్చినవాడయ్యాదు. అనగా కుమారస్వామి అవతారానికి ఒక విధంగా 
దోహదం చేసాడు. 

అతదు తలుచుకుంటే తంద్రి శరీరంలో ప్రవేశించి, అమ్మతో సంబంధం 
తేకుండా శివుని నుండే అవతరించి యుండేవాడు. అతడే దేవగణాలకూ 


154 


గంపకి 


ఆధిపతియై యుందేవాడు. అసురులను చంపడం ఒక లెక్కా? అట్టి పనులు. 
'చేయకుందా ఉందడం వనే సుబ్రవ్మణ్యుడనే అరాఛ్యమూర్తి లోకానికి వచ్చింది. 

కుమార సంభహనికి, గణపతికి ప్రత్యక్ష సంచింధం లేకపోయినా శక్తి 
ప్రదర్శనను సోదరునిచే చేయించి ఆ కీర్తిని సోదరునికే చెందునట్లుగా చేయడం. 
మాటలా? అట్టి కీర్తిని తమ్మునికి ప్రసాదించి పెట్టాడు కడా! 

సోదరుని వివాహంలో ఇతని పాత్ర 

ఇక వల్లీ సుబ్రహ్మణ్యుని వివాహంలో ఇతని పాత్ర ఉంది. ఇట్టి వివాహం, 
అనేక కథలకు, నాటకాలకు ఊపిరి పోసింది. 

చాలామందికి ఈ కథ తెలుసు, వినాయకుడు ఏనుగు రూపమెత్తడం, 
వల్లిని తరమడం, చివరకు ఆమె సుబ్రహ్మణ్యుని చెంత చేరడం ఇరిగింది. 
వల్లి, తన దగ్గరకు రాకపోతే ఏం చేయాలో కుమారస్వామికి తెలియలేదు. 
అన్నగారిని మనసారా ప్రార్ధించడం వల్ల అ అటంకం తొలగిపోయింది. 
ప్రార్ధనను ఆలకిందాడు గణపయ్య, వెంటనే ఏనుగు రూపాన్ని ధరించాడు. 
వల్లిని తరిమాడు, సోదరుని దగ్గరకు చేర్చాడు. ఇట్లా వల్లీ సుజ్రహ్మణ్యుల 
కలయిక, తిరుప్పుగళ్‌, ఇతడ్జి చిన్నస్వామయని పేర్కొంది. అపుడతడు 
యువకుడే. అంతకుముందే అసురులను సంహరించి యున్నాడు. భగవద్గీతలో 
'సేనానులలో నేనని అనగా సృందుదనని భగవానుడనలేదా? అట్టి సేనాని 
కూడా ఒక భిల్లననితయైన వల్లిని లొంగదీసుకోలేకపోయాడు. అన్నగారిని 
ప్రార్థించడం వల్ల అటంకం తొలగింది. ఇట్టి సందర్భంలో యువకుడైన 
కుమారస్వామిని చిన్న మురుగన్‌ అని అరుణగిరి నాథుడు అన్నాడు. 
వయస్సును గురించి ఎత్తుకొనలేదు. 

కనుక వల్లీ సుబ్రహ్మణ్యుల వివాహంలో గణపతికి (ప్రత్యక్ష పరిచయ 
ముంది, 

155 


ద్మతవాడి దంచకు భాగము) 
సోదరుని సన్వాసంలో ఇతని సాత్ర 

స్యందుని కథలో ఒక సందర్భంలో అతడు సన్నాకనం తీసుకున్నట్లుంది. 
చిత్రపేమిటంటే, వివాహానికి ముందే స్వీకరించడం. సన్నాసైట్రైనప్పరు ఇతరు 
దండాయుధపాణి. పళని క్రేతం గురంచి వినని వారుందరు. అది సుబ్రహ్మణ్య 
స్వామి యొక్క పవిత్ర స్థలం. దందాయుధమనగా శట్రుపులను దండించే 
దండం కాడు సుమా! వట్టి దండమే. మేము ధరించే దండమే, ఆది వెదురు 
కజ్ఞయే. సైన్యాధివరికి దండాయుధం ఉంటుంది. లలితాంబ, దందిని, 
దండాయోధపాజీ యైన స్వామి, పి కొండలపై శాండికి దిస్నామైన దండాన్ని 
పట్టుకొని యుంటాదు. ఇక్కడి దండం, మనస్సును నిగ్రహిందాదనే దానికి 
గుర్తుగా ఉంటుంది. మనస్సును సియమించడమే ఒక గొప్ప యుద్ధం వంటిది 
కడా! అట్టి దండాన్ని మనస్సును సయమించదానికి వాడుతున్నాం. కాని 
ఆతనికి దండం, ఒక అలంకార వస్తువు అట్టి మూర్తీ, మనవంటి వారికి 
'గుణపాఠంగా ఉంటుంది. 

ఇట్టి సన్నాసరూపం, ఇక ఏ దేవతకూ ఉండదు. చిన్నవయసులో కల 
గారిగించుకొని, కాషాయ బట్టలు కట్టుకొని డందాన్ని ధరిస్తూ ఏ అవతార 
'మూర్తిమైనా ఉంటుందా? అందంలో, శక్తిలో, అధికారంలో ఇతట్ళి 
'మంచినవారెవలైనా ఉన్నారా? దేవపేనాధివతిగా ఉన్నాడు. పుట్టిన అరు. 
రోజులకే అన్నిటినీ త్యాగు చేసి శాంతి స్వడూప్తడై యున్నాడు. ఇట్లా మారడానికి 
ఎవరు కారణం? వి్పేత్వరుడే. ఇతనికి ఇతని అన్నగారికి జరిగిన పందెంలో 
పార్వదీ పరమేశ్వరులకు ప్రదక్షణం చేస్తే భువనాలన్నీ చుట్టిన ఫలం వస్తుందని 
తల్లదండ్రులకే ప్రదక్షిణం చేసి పండును వినాయకుడు పొందాడు. ఆ అహాయం. 
వల్ల విరక్తి కలిగ సన్యాస రూపం ఎత్తిన వాడు కుమారస్వామి. జ్ఞాన రూపనిగా, 
శాంతి రూపునిగా రీర్చి దిద్దినవాడు వినాయకులే కదా! 


156 


తరువాత తల్లిదండ్రులు కుమారస్వామిని శాంత పరిచారు. ఇదంతా ఒక 
నాటకం కాదా? కాషాయం కట్టుకున్న నాడు వెంటనే దేవ సైన్యాధిపతి. 
అయ్యాడు. ఏ త్యాగాన్ని చేసి ఇంద్రియాలను జయించాడో, దేనివల్ల జ్ఞానాన్ని 
శాంతిని పొందాడో, ఇట్టివాడే అమితమైన శక్తితో సైన్యాధిపతిగా మారాడు. 

కనుక ఇట్లా సుబ్రహ్మణ్య జననానికి; దేన వైన్యాధిపత్యానికి, వల్లితో ఒక 
'ఇంటివాద్డ చేయడానికి, విరక్తితో మారడానికి, అన్నిటికీ గణపతి ప్రత్యక్షం 
గాన, పరోక్షంగానో కారకుడయ్యాడు. కనుక ఇకర్టే సృందపూర్వజడని 
కీరస్తున్నాము. ఏరో ఫలానా వారికి అన్నగారనే మామూలు అర్ధంలో కాదు. 
ఇంత కథ ఉంది. షోడశనామాలలో ఈ మాట చేరడానికి ఇంత నేపథ్యం. 
ఉంది. 

పూర్వజడనగా ముండు పుట్టినవాడు. అది యందని అర్ధం. కాని ఈ 
(మాట ఎక్కడ వచ్చింది? పోదళనామాలలో చివర వచ్చింది. సంపూర్ణమైనది. 
'అదిలోనూ, అంతంలోనూ యుంటుంది, అదీ చమత్భారం. 


కుమారస్వామి - ఫలక్రుతిలోని లాభాలు. 

ఒక చక్కని విషయం గుర్తుకు వస్తోంది. విద్యారంతే... జాయతే అనే 
శోకం ఫలక్రుతిలో వస్తుంది. అనగా 18 నామాలు ఎవరైతే స్మరిస్తారో వారు 
ఇడి ఫలాలను పొందుతారని కదా! వీటికీ, కుమార స్వామి కథకూ సంబంధం 
ఉవటనిపిస్తోంది. 

విద్యారంభే: పరీమేశ్ళకుని జ్ఞాననేత్రం నుండి కుమారస్వామి పుట్టాడు 
కనుక మామూలు అక్షరాభ్యానం ఇకనికి ముందు అక్కర లేదు. అతడే ప్రణవ 
స్వరూపుడు. ఇకడే తండ్రికి ప్రణవోపదేశం చేసాడు. ఇక తనకి విద్యారంభం, 
'సన్వాసాన్ని స్వీకరించరం బ్రహ్మవిద్యానుథవం పొండరమే, ఈ సచ్చాడం 


చ్ముతవాడి వంచ భాగము 
తీసుకోవడం దానికి కారణం, విఘ్నేశ్వరుడు పందెంలో జయించడం, ఫలాన్ని 
'పొందరం వల్లనే! 

(కంచి మదోస్పామినాడ, వస్తుశ్చదునకు దచాదగిడు అనే నరం ఉందని 
ఒక సందర్భంలో కార్తకోయునకు విద్యారంభం చేసినట్లు చెప్పాడు. దూర్వా 
యుర్గాలను అర్నింేటిపుడు 21 నామాలలో ఈ దమారగుడు వదం వస్తుంది 
= అంధ్లానువారవడు 

స్వాపివారిల్లా ప్రసంగం కొనసాగించారు. అసలు ఈక్వకునవు ప్రణవార్థం 
తెలియదా? లోకానికి చెప్పడం కోనం గురుశిష్య సంబంధం ఉండాలని 
హితోపదేశం చేయడం కోసం కొడుకు నుండే ఉపదేశం పొందినట్లు కనబడ్డారు. 
దానిని వివి సుబ్రహ్మణ్యుడు కూడా గణపతి నుండే ఉపదేశాన్ని పొందాడు. 
తండ్రే శిమ్యడైనవుదు, అతడు కుమారునకు ఉపదేశం ఇస్తారా? ఇక తల్లి 
కూడా భర్తలో సగమైనప్పుడు అమె కూడా ఈయదు. అందువల్ల అన్నగారైన 
'గణవతి మండే ఉపదేశం పొందాడు. ఇతని సన్వసానికి గణపతి పరోక్ష 
'కారకుడయ్యాడని లోగడ వివరించాను. కానీ తిన్నగా కుమారస్వామికే 
గురనవదం వ్ల కుమార గురువనే వదం వహించాడు. 

వివాహే: వల్లితో వివాహం చేయించాడు కదా! మనమా కథ విన్నాం. 

ఇట్లా తమ్ముని వివాహానికి, సన్నాసానికి ప్రధాన సూత్రధారి అయ్యాడు. 
'చివ్మప్తడు ఇతనిలో వైాగ్య భానం కట్టించాడు. పెద్దయిన తరువాత గృహస్తు్డి 
చేసాడు. దిన్నకనంలోనే అవ్వైయార్‌ని ముసలిదానిగా మార్చాడు. వివాహం 
కావలసిన వయస్సులో ముసలిరూపా! ఇట్లా ఎన్నో లీలలు. 

(దవేశే! వవిత్ర మూర్తిటైన కుమారస్వామిని ప్రవంచంలోనికి 
అడుగుదెబ్టునట్లు చేసారు. విఘ్మత్వరుడు శూర పద్యుక్తి తంపగలిగయండి. 
చంపలేదు. ఆ ఫలం సోదరునికే దక్కాలని. అట్లా యుద్ధ ప్రవేశాన్ని సోదరునకు 
పరోక్షంగా అందించాడు. 


158 


గంపకి 


నిర్ధమే: ఏదో విడిది వెళ్ళిపోవడం నిర్ణమం. వల్లితో వివాహమైన వసుక 
శన శాశ్వతమైన స్యందలోకానికి వెళ్ళాడు. భార్యలతో వెళ్ళాడు. వలికి మండు 
దేవసేనను వివాఫాం చేసుకున్నాడు కదా. 

తు లోకంలో అవతరించడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి 
'ఊూరపడ్యుని సంహరించుట. రెండవది తన మేనమామ పిల్లలను వివాహం 
చేసుకొనుట. ఒక కూతురు దేవరాజు కూతురుగా, మరొక కూతురు భిల్లరాు 
కూతురుగా పెరిగారు. స్ట 

తిరు చెందూర్‌ దాటి సముద్రంలో అసుర సంహారం చేసారు. తరువా 
డేవసేసకో వివాహం తిరప్పరన్‌ కవ్రంలో జరిగంది. అక్కడ ఉండగా నారడుడు. 
వచ్చి చిత్తూర్‌లో వల్లి, విరహవేదన పడుతూ ఉందని వివరించాడు. అందువల్ల 
తిరన్సీరన్‌ కువ్రంలో వల్లీ దేవసేనలతో కూరి కలిసిన మూర్తి ఉందడు. కాని 
ఒక ప్రకృదేవసేన ఒక ప్రకృ వారదుడూ ఉన్న విగ్రహం ఉంటుంది. పరయాత్శ 
 యొక్కదయన జీవాత్యనిపై ప్రసరింపతేయ గురు స్వరూపునిగా ఉన్నవారూ. 
నారదుడే సుబ్రహ్మణ్యుడు వల్లిపై మరులు గొనువట్లగా చేసినాడూ నారదురే. 
అందువల్ల ఇతదు స్వామియొక్క మూర్తి ప్రక్కర ఉంటారు. 

వల్లీ వివాహమైన వెనుక ఇద్దరు భార్యలో తిరుత్తనిలో సాళ్షాత్యరస్తాడ. 
స్కంద లోకానికి వెళ్ళడం, నిర్గమనం. వల్లీ వివాహం ఇట్లా దోహదం చేసింది. 
ఇట్లా అవతార ప్రయోజనం నెరవేరింది. 

వల్లికో వివాహానికి కారకుడైన విహ్లేశ్చరుడు, స్మంద లోకానికి ఇతడు 
నర్గమంచడానికీ కారకురయ్యారు. 

సంగ్రామే: కుమారస్వామి యుద్ధరంగంలో అవశ వరాశ్రమం 
మాపించాడు. దేవగణాలకు సేనాధిపతి అయ్యాడు. ఈ సంగ్రామానికి 
ముందు వఘ్మేశ్వరుకే పూజ చేసియంటాడని ఊహించవచ్చు. ఎందుకంటే 
కి త్రిపరాసుర సంహారానికి వెళ్ళేముందు, తల్లి భందాపుర సంహారానికి 


159 


తలాకి (సంతకు భాగము) 
వెళ్ళేముందు ఇతడ్డి పూజించకపోవడం వల్ల వారికి ఆటంకాలెదురయ్యాయని 
పురాణాలలో చదివాం కడా! అందువల్ల జాగరూకతతో పూజ దేసియుంటాడని 
 ఊహింపవచ్చు. 

'సర్యకార్యమ: అన్నగారితో పోలీపది భువన ప్రదక్షిణ సమయంలో విజయం 
సాధించలేకపోయాదు. ఇక నన్వ్యానియైన తరువాత అన్నగారికి 
'నమస్మరించకపోవదం వల్ల జీవిరాంకం సన్నానిగా ఉండలేకపోయాడు. 
యుజ్ఞాలకు వెళ్ళేముందు నమస్యరించి యుందవచ్చుగాని, వల్లి దగ్గరకు 
వెళ్ళేటపుడు మరిచియుంటాదు. అతనిని మోహాపెట్టి ఎట్టి లిప్పులను పెట్టిందో 
చూసారా! అనేక అటంకాలు నచ్చాయి. అన్నగారికి నమస్మరించిన తరువాత 
వివాహ విషయంలో విజయం సాధించాడు. ఆపైన అన్ని విషయాలలోనూ. 
పూజించి యుంటాడు గనుక ఇక అపజయం మాటయే అతని చరిత్రలో 
వినబడదు. 

ఇట్లా నామాలు చదవడం వల్ల ఎట్టి ఫలాలు వస్తాయో అన్ని ఫలాలూ 
'స్యందునకు లభించాయని, సంద పూర్వనామంతో ఈ వివరణ పూర్తి అయింది. 


'స్మందనామ మహిమ 

సృందుదనగా శత్రువులను శోషింపచేయునాడని, దేవస్త్రీ దర్శనం వల్ల 
వదలిన ఈశ్వర రేతస్సు వల్ల పుట్టినవాడని నిర్వచనం. పరమేశ్వరుని 
జ్యోతిస్పువల్ల అవిర్భవించినారు. ఇతనికి సుబ్రహ్మణ్య, కార్తికేయ, కుమార, 
శరవణభవ మొదలైన అనేక పదాలున్నా ఇతనికి సబంధించిన పురాణం 
'పేరు స్యంద పురాణమే. ఇకని నుద్దేశించి చేయబడు భ్రతము స్యంద షఫాయే. 
పరమేశ్వరుడు, అమ్మదారిలో కుమారస్వామితో ఉన్నపుడు అతని పేరు సోను 
సందడే 


160. 


గణపతి 


ఏదైనా విషయం వేదమంత్రాలలో కన్పిస్తే దానికి గొప్పడనం, గౌరనం 
కల్గుతుంది. స్మంద పదానికి అట్టి ఏలున వచ్చింది. వల్లకి గురువు నారదుడని 
స్కంద పురాణంలో రాగా; ధాందోగ్యోపనిషత్తులో సుబ్రహ్మణ్యుని పూర్వాన 
శారమైన సనత్యుమారుదు, నారదునకు ఉవేదేశించినట్లుంది. సనత్‌ అని 
ఆహ్మకు ఒక పేరు, సృష్టి పూర్వం బ్రహ్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా. 
సనత్యుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇతడు సనక, సనందన, సనాతన, 
సనత్యుమారులలో ఒకడు. ఈ నలరు ్రహ్మళ్ఞానులు, పుట్టుకనుండీ 
వివృత్తిమార్గంలో ఉన్నవారు. జ్ఞానులకు మార్గదర్శపులు. వీరు నిర్వ యావనులు. 
కామవానన్న అణుమాత్రం లేనివారు. ఛాందోగ్యంలో సనత్ముమారుదు. 
నుద్రిహ్మణ్యునిగా వచ్చినట్లుంది. ఇట్లా వచ్చినట్లు స్మంద పదం రెండుమార్ను 
ఉచ్చరింవండింది. 

ప్యండుడు, ప్రపంచ వ్యాప్తమైన దేవత కొందరు హ్మూల్‌ని ఇ స్యూల్‌ 
అన్నట్లు సృంద పదాన్ని ఇ స్మందర్‌గా విదేశాలలో ఉచ్చరిస్తారు. సెమెటిక్‌ 
భాషలలో '1అనేది ఇంగ్లీషులోని ₹౧౯ వంటి 0601864386: (A A8. 
"౧ఖఅది ఒక వస్తువును స్యిష్టగానే చెప్పేది సృష్టంగా A పదం, ఒక 
'పడానికి ముండు చేస్తే కష్టందర్‌, అల్‌ జస్మందర్‌ అవుతుంది. ఇది గ్రీసదేశు 
వెళ్ళి అలెగ్గాండర్‌గా అయింది. 

సికిందర్‌ అనేమాట కూడా సండర్‌ పడం నుండే వచ్చింది. ఇటీవల 
సికింద్రాబాద్‌లో సృందగీరి ఆలయం వచ్చింది. అసలు సేకింద్రాబాద్‌యే. 
సిక్యందరాబాడ్‌. 

స్మాండినేవియా, అనేక దేశాలతో అనగా స్వీడన్‌, నార్వే, డెన్మార్ములతో 
కూడింది. అది స్మాండియా ప్రాంతం. హిందూ = ఇండియా మాదిరిగా 
'స్యంద - స్మాండియాగా మారింది. 


161 


స్ముతవాలీ (పంచమ భారము. 
పెద్దకగారితో రోజును మొదలుపెడతాం 

వివాయకుడనగానే శివశక్తి తవయుదని చటుక్కున గుర్తుకు వస్తుంది. 
షోడశరామాలను సృంద పూర్వజనామంతో పూర్తిచేోనపుడు వారి మరియొక 
తనయుని సృరించగా మొత్తం వారి కుటుంబాన్ని స్మరించినట్లాతుంది కదా! 
కనుక చివరి నామం అట్లా వలికి మంగళాంతంగా ముగిస్తేన్నాం. 

మన మందరమూ పార్వలీ సంతానమే. మన కందరికీ అన్న వినాయకుడే. 
అతని తమ్ముడైన స్మందమార్తిని స్మరించడం వల్ల అందరూ అ కుటుంబానికి 
'చెందినవారయ్యారు. కనుక లేలీ లేవగానే పోదనామాలను కీర్తిస్తే రోజువారీ 
కృత్యాలు నిరాటంకంగా సాగుతాయి. అన్నిటిలోనూ నిర్విస్నుత కట్టుకుంది. 

సర్యకాల్యేమ విమ్నంజస్య సజాయతే 

'ఇట్లా రోజూ నామాలు చివర ఫలశ్రుతిని చదివి చూడండి. లాభమే. 

వినాయకుడు - తమిళం 

'ఒక దేవత, భారతదేశంలో అన్నివోట్లా పూజలందుకొంటున్నా, ఒక్కొక్క 
|పాంతంలో ఆ ప్రాంత వాసులు ఒక దేవతకో మమైకమై పూజిస్తూ ఉంటారు. 
అట్లా తమిళ ప్రజలు, ముబ్రహ్మాజ్యునితో బక్యమయ్యారు. ఈ స్వామియే తమిళ 
'బ్రైవమని. వారి భాషకు అధిచేవతయని భావిస్తారు. కాని వినాయకునకు 
అద్ది స్థానం ఇవ్వడంలో జొచిక్యముందంటాను. సోవరులెద్డర్నీ విదదీయకుందా 
కలిపే పూజంచాలంటాను. 

రాజకీయాలలో ఉన్న ద్వేషానికి రోము కొంతమంది బుద్ధిమంతులు 
పరిశోధకులు, రెండు తప్పుడు తీర్మానాలను చేస్తున్నారు. తమిళనాడులో 
'వినాయకపూజ, కంది వల్లసలు, వాతాపి చాళుక్యుల మధ్య జరిగిన 
యుద్ధకాలంలో ప్రవేకపెట్టబడిండని అన్నారు. పల్లన సైన్యానికి అధిపతితైన 


162 


నరసింహా వర్శ పరంజోరిగా పీలువబద్దాడు. అతడు వారావీనుండి 
విగాయకుద్ణి తీసుకొని వచ్చాడని అన్నారు. ఆ పరంజోతి, తరువాతి కాలంలో 
కైవపాధువయ్యాడు. మరొక అభిప్రాయం ఏమంటే కార్తికేయుడు, అసలు 
కమిళ దైవమే అని, ఇట్టి దేవుజ్ఞి క్తర దేశస్థులు స్వీకరింది అతనిపై ఎన్నో 
కథలల్లి అనేక పురాణాలను వ్రాసారని, ఆగమాలను సృష్టించారని వీరి వాదం. 
నిజం చెప్పాలంటే ఇద్దరూ సనుస్త భారతీయులకు ఆరాధ్య దైవాలే. 


తమిళనాడుకు విఘ్నేశ్వరుని సాహాయ్యం 
 ప్రత్యక్షుగా తమిళనాడును గణపతి ఎంతో సాయం చేసాడు. కొడగునుంది 
కావేరీ జలాన్ని తమిళవాడులో ప్రవహింప చేసినవాడన లోగన చదువుకున్నాం. 
మనం, నదీ పరీవాహక సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఉంటాం. 
నదీతీరంలో ఉన్న జనులకు తిండికి, నీటికీ కొరత ఉందదు. ఎప్పుడైతే. 
'ౌలికమైన శృప్తి ఏర్పడిందో గొప్ప గొప్ప పనులు చేసి నాగరికలా వృద్ధి 
కోసమై ప్రజలు పాటు పదుతూ ఉంటారు. అట్టి గొప్ప నాగరికత, ఈ 
ప్రాంతంలో ఏర్పడడానికి కావేరీ నదియ కారణం. దీనికి కారకుడు గణపతియే. 
గొప్ప సంస్కృతి అంటే చిత్రకళ, సంగీతం, సాహిత్యం, నృత్యం అని 
అనుకుంటూ ఉంటాం. అంలేకాదు, ఇది అత్మోన్నడిసీ సూచిస్తుంది. ఇక్కడ 
ఉన్న దేవాలయాల చుట్టూ ఆ కళలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇందున్న 
అలయ సంపద, ఏ ప్రాంతంలోనూ ఇంత విస్తారంగా కనబడదు. తమిళనాడు. 
లోనీ రో ప్రాంతం ఉంది. కావేరీ నదీ ప్రాంతంలో లెక్కకు మిక్కిలి ఆలయాలు. 
వెలిసాయి. 
అ పవిక్రాలయాలలో శైన భక్తులైన అప్పర్‌, జ్ఞాన సంబంధర్‌, సుందర్‌ 
భగవానుని కీర్తస్తూ వందలకొద్దీ పాటలు ట్రాసారు. అట్టి ఆలయాలు 274. 
ఇందు 194 వరకూ కావేరికి ఉత్తర దక్షిణ తీరాలలో ఉన్నవే. వైష్ణవ ఆక్వార్న 


168. 


_అమ్మతవాణి పంచమ భాగము 


క్తిందినవి 108 దివ్యక్షశాలు. ఇందులో చాలా భాగం చోళ ప్రాంతంలోనే 
ఉన్నాయి. సుమారు 40 వరకూ కావేరీ నర్‌ తీరంలోనే ఉన్నాయి. 


ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలు - వినాయకుని లీలలు 

కావేరీ నర్‌ తీరంలో శ్రైవక్షేశాలంత విరివిగా వైష్ణవ క్రేతాలు లేకపోయినా. 
'భ్రీరంగంలోని రంగనాథాలయం ్రసద్దిని పొందింది. ఆసలు కావేరీ సరికి 
డాని ఉపనదియైన 'కొల్పిడంకు మధ్య (్రీరంగనాధుదు వెలిసాడు. అతరు 
కావేరీ రంగడు, రంగరాజు, 

పూర్వకాలంలో రంగనారుడ్రే అయోధ్య నేలిన క్య్వాకురాజులు కుందైవంగా. 
ఆరాధించేవారట. అట్టి స్వామి, శ్రీరంగంలో ఎట్లా ప్రలిఫ్టతు దయ్యూడో అనే 
విషయం, రామాయాణానికి చెందింది. దానికీ వినాయకునకూ సంబంధం 
(ఉంది. శ్రీరాముని పట్టాభిషేకం పూర్తియైన తర్వాత వచ్చినవారు అయోధ్యను 
విచిడిపెట్టే సందర్భంలో రాముదనేకమైన కాన్యలను వారికందించాదు. 
వారందరూ యుద్ధంలో సాయపర్దారు. కాబట్టి విభీషుణునకు విశేషమైన 
కానుకలను ఈయాలనుకున్నాడు రాముడు. తన భార్యను, రాజ్యాన్ని తిరిగి 
పొందడానికి సుగ్రీవుడు, రాముని చెంత చేరితే ఏమీ అపేక్షించకుండా కేవలం 
శరణాగతిని పొందినవాడు విభీషణుడు, ఇదీ వారికున్న తేడా. అశడ్డి చేరదీస్తూ 
'ఇద్జి ప్రతిజ్ఞను చేసాడు రాముడు. 

'సక్ళడేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాననే 

అభయం సర్వభూరేభ్యో దదామి ఎతల్‌ వ్రతం మమ 

అట్టి త్యాగియైన విలీషణునకు తగ్గట్లుగా గొప్ప కానుకులను ఇవ్వాలి. 
అందుకోసం కులదైవమైన రంగనాథ విగ్రహాన్ని దానితో బాటు ప్రణచాకార 
విమానాన్ని లంకకు తీసుకొని వెళ్ళవలసినదిగా అన్నాడు రాముడు. 


గణపతి 


ఈ రెంటినీ తీసుకొని వెళ్ళి కానీరీ తీరాన్ని సమీవిందాడు విభీషణుడు. 
మన గణపయ్య దీనిని గమనించాడు. ఇట్టి సంపద, లంకకు తరలిపోవరాన్ని 
శష్టసడరేదు. ఇది మికినాడును, భారతదేశాన్ని దాటకూడడని భావించాడు. 
ఇక్యకొక లీలను ప్రదర్శించాడు ఏమది? 

విగ్రహన్ని విమానాన్ని థ్రందపెట్టకూడరని షర, ఎక్కడైనా పొరపాటున 
పెడితే అది అక్కడే ప్రతిష్టతమైలోతుందని హెచ్చరిక. 

అపుడు కావేరీ నది వరడలతో నిండియుంది. కావేరిలో ఒక మాటు 
స్నానం చేస్తే మంచిదనే భావనను కలిగించాడు గణపతి, ఒక బ్రహ్మచారి 
వేషంలో విభీషణుని ముండు నిలబడ్డాడు. వీటిని నీ చేతిలో పెట్టి, జాగ్రత్తగా 
'ఉంచగలవా అని విభీషుబడన్నాడు. 

దానికేమి? అయితే నేను దాలాసేపు ఈ బరువును మోయలేకపోతే ఏం 
చేయాలి? నేను మూడు సార్లు పిలుస్తాను, సకాలంలో నీవు రాకపోతే తప్పనిసరై 
నేను నేలమీద పెట్టవలసి వస్తుంది. అంగీకరిస్తావా అని గణపతి యన్నాడు. 
అతదు నదిలో ఈత కొరుతూ ఉండగా మూడుసార్లు పిలిచాడు. విభీషణుడు 
సకాలంలో రాలేకపోయాదు. ఇదిగో పిలిచాను, నా తప్పేమీ లేదు, వేనిక్కడ 
ఉంచేస్తున్నానని లిగ్గరగా అన్నాడు గణపరి. ఇంకేముంది? అక్కడే పరిస్టితమై 
పోయింది. 

ఈ కథ వల్ల విమానం, విగ్రహం చేతిలో ఇమిడినట్లుగా మొదట 
ఉన్నాయని, ప్రతిష్ట జరిగిన తరువాత అవి రెండూ పెద్దనయ్యాయని 
ఊహించవచ్చు. 

నదినుండి బైటకు వచ్చి కోప్పడి విభీషణుడు విగ్రహాన్ని కదలింపబోయాడు. 
'బ్రహ్మరారి నెత్తిపై ఒక దెబ్బ వేయాలనుకున్నారు. గణవత్కి పరుగు 
లంకించుకొని కొందనెక్కాడు. విభీషణుని పట్ల దయతో లొంగిపోయాడు. 


165. 


.అక్కుకవాణి భంచకు భాగము) 


స్వామియే భక్తునికి లొంగాలని భావించినపుడు మాత్రమే భొంగుతాడు. 
యశోద, కృష్ణుడి జ్రాళ్ళతో ఐంధించినపుడు జరిగింది కదా! 

(లాటికో యళోద కృష్ణుణ్ణి కట్టాలని వయల్నించగా లెందు అంగుకాల 
తాడు తక్కున వచ్చిందలి, కట్టలేకలోయిందనే కథ, భాగవతంలో ఉంది 
కదా. రెండంగుళాలు తవ్మవ అవడమేమిటి? మనోళ్లు, అహంకారం, 
శన్మాతలని బ్రక్టతి, వరాభర్టతిగా ఉంటుంది. పంచ భూతాలలో కూడినది, 
ఆవరావ్రకవతి ఈ రెంటి భక్చతులకు స్వామి అందదని సూచిస్తోంది ఆ 
కథ. కనుక తనంతట తాను లొంగిపోయాడు కన్పయ్య - అనువత్త) 

విభీషూడు, వినాయకుని తలపై ఒక దెల్బు కొట్టాడు. అపుడు నిజరూపాన్ని. 
చూపించాడు గణవయ్య, అట్టి దర్శనం వల్ల ఇతనిలో కోపం, బాధ 
'మటుమాయ మయ్యాయి. “లంకకు స్వామిని తీసుకొని వెళ్ళలేకపోయానని 
'బాధవదకు. నేనెట్లా విగ్రహాన్ని ఉందానో గమనించావా? ఇది లంకను 
'చూస్తున్నట్లుగానే ఉంటుంది. లంకపై నిరంకరం ఈ స్వామి అనుగ్రహాన్ని 
వర్షిస్తూనే ఉంటాడులే. సాధారణంగా దక్షిణవైపు చూస్తున్నట్లు విగ్రహాల్ని 
'ప్రతిష్టించరు. నీకోసం అట్లా చేసాను, దిగులు చెందకూ అని గణపయ్య 
ఊరదిందాడు. 


దక్షిణాన్ని చూసే ముగ్గురు దేవతలు 
దక్షిణామూర్తి రూపంలో, నటరాజు రూపంలో పరమేశ్వరుడు, దక్షిణవైపు 
చూస్తూ ఉంటాడు. ఇప్పుడు గణపతి, విష్ణువును అనైవు చూస్తున్నట్లు 
ప్రతిష్టించాడు. దక్తికామూర్తి ధ్యానమూర్తిగా, ఆచందలంగా ఉన్నట్లు కన్పిస్తాడు. 
నటరాజు, నిరంతరం వృత్యం చేస్తున్నట్లుగా జగత్తును ఆనంద దోలికలలో 
ఊపుకున్నట్లుగా ఉంటాడు. మహావిష్ణువు పడుకొన్న రూపంలో, ఒరిగిన 


గంపల 


కూపంలో సమాధి స్థితిలో ఉన్నట్లుంటాడు. యోగనిద్రలో ఉన్నట్లుంటాదు. 
డీనిని సమాధి స్థితి అని నొక్కి చెప్పకుండా యోగ నిద్ర ఆని ఎందుకు 
చెప్పినట్లు? వినను యేక ఇంద్ర జాలాలను ప్రరర్శిస్తూ ఉంటాడు. అవి 
'మనకర్ధం కావు. ఆతని సమాధి స్థితిలో సృష్టికార్యం నిరంతరం సాగుతూనే 
ఉంటుంది, ఇది ఎట్లా సాధ్యం? మనం కలలో ఎందరినో వ్యక్తులను సృష్టిస్తూ 
వినోదిస్తూ ఉంటాం. అందువల్ల ఈ ప్రపంచం అతని కలనంటిదన్నారు. 
నిద్రలోనే కలలు వస్తాయి. అందువల్ల సమాధిని కూడా నిద్రకాని విద్రయని 
అన్నారు. మరొకటి, సమాధిలో నిటారుగా యోగి కూర్చొని యుంటాడు. 
ఇతడు ఇకృడ వంగి విశ్రాంతి తీసుకొన్న రూపంలో సాక్షాక్యరిస్తాడు. అయితే. 
మన నిద్రకు, అతని నిద్రకు తేడాను చూపించడం కోసం అతనిది. 
 యోగనిద్రయని అన్నారు. 

విఘ్నేశ్వరుని చేతి మహిమ వల్ల, అతని గొవ్ప ఆలోచనల వల్ల శివునకు, 
తేనిని అన్వయిస్తున్నామో విష్ణువునకూ అదే. అందుకే అతడు రంగరాజు, 
వైష్ణవ క్షేణాలలో ఇది ప్రముఖమైంది, (ప్రధానమైంది. బ్రతిష్ట జరిగినరోటు. 
జీరంగం. 

"కొంచెం భిన్నంగా చెప్పానేమో! రంగరాజు ఉండడం వల్ల జది శ్రీరంగంగా 
'ఏణువబరలేడు. అ ప్రదేశం రంగం అవడం వల్ల దానినతదు పరిపాలించడం 
వల్ల అతడు రంగరాజయ్యాడు. ఇక్ష్వాకుల కాలంలో అతనిపేరు నారాయణుడే, 
లేక విష్ణువే! లేదా అనంతరాయి కావాలి. వినాయకుడు అతనికై రంగాన్ని 
"సృష్టించాడు కనుక అతనికి రంగరాజని పేరు వచ్చింది. ఇదీ కావేరీ తీరంలోనే. 

'శంగం అంటే నాటకాలు ప్రదర్శించే స్థలం, దానిని ప్రజలు చూస్తారు. 
'కంగస్టలిలో, ఆ గొప్ప నటుడు, ప్రపంచమనే నాటకాన్ని నడుపుతున్నాడు. అ 
నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, రంగంలోనే. నటరాజు చూపించే నృత్యం, 


17 


అమృతవాణి (పంచమ భాగము) 


చిదంబరంలోనే. దానిని సభయని అంటారు. చిత్‌సభ, మామూలు జనులు 
దీనిని కనకసభయని పిలుస్తారు. ఇక్కడ సల ఎట్లాగో ఇక్కడ రంగం అట్టిది 

నా తండ్రికి ఒక సభయుందగా యోగనిద్రలోనున్న నా మేనమామ 
టన వివ్చువకు సభ యండవడ్దాయని వినాయకుడు భావించాడు. ఇతడు. 
యోగనిద్రలో ఉండే నాటకాన్ని నడుపగలడు. ఇద్దరు చేసే పనులు ఒకటిడైనా 
'సేకలో కొంత తేడా ఉంటే రమ్యంగా ఉంటుందని రంగమని, విష్ణు సన్నిధి 
పేరు పెట్టాదు. అందుకే అక్కడ ప్రతిష్ట 


వినాయకుని లీలలలోని బెచిత్యం 


జ్రీరంగం యొక్క స్థల పురాణం సరిగా నాకు గుర్తులేదు. ఇది వైష్ణవ 
క్షేకం కనుక వినాయకుని పేరు, అతని లీలలను వారు వరించి 
'యుందకపోవచ్చు. ధర్శవర్య అనే చోళరాజు, రామునకు సమకాలికుడు. 
ఇక్కద మూలస్థానానికి ముందున్న వసారా ధర్శవర్శ పేరుతో ఉంది. ఇక్ష్వాకు 
రాజుల కుల దైవాన్ని ఇద ప్రతిష్టించాలని ఘోర తపస్సు చేశాడు. అతని 
తహః ఫలంగా విశ్రాంతికై విభీషణుడు దీని నికృడ ఉంచగా అది స్థిరంగా. 
ఉందిపోయిండని విన్నట్లు గుర్తు కాని విఘ్మేశ్వరుడే ఈ లీలను ప్రదర్శించాడని 
లోకంలో ప్రచారంలో ఉంది. ఇట్లా కైవ వైష్ణవ శాఖల సంగమంగా ఉంది. 
కథను, ఇంకా వింటే నిజమనిపిస్తుంది. 
విభీషణుడు బెదిరిస్తూ ఉంటే వినాయకుడు బాతికోట నెక్కాడని విన్నాం 
కదా! విభీషణుడు తనని తరిమి తరిమి వెత్తిపై దెబ్బకొట్టాడు కదా! దీనికి 
'దృష్టాంతంగా ఆ కొండపై సున్న విఘ్నేశ్వర మూర్తి తలపై దెబ్బ తగిలినట్లుంది. 
ఇట్లా కొందపై విఘ్నేశ్వకుదుండడం అజుడు. ఇందులో ఒక తత్త్వం 
'దాగియుంది. మూలాధారం, సహస్రారంలో చేరిందనే యోగపరమైన అర్థమూ 
వస్తుంది. 
169 


పతి 


రంగనాథునకు, గణవతికి ఇంకొక సంబంధం ఉంది. ఆగన్తుని 
కమండులువును కాకి రూవమెత్తి తిరగండినట్లు చేసాడని విన్నాం. అగస్త్యుడు. 
ఈ కాకిని తరుముతూ సరుగెత్తాడట, అప్పుడా కా, బ్రహ్మరారి రూపం 
ధరించింది. విథీషణని కథలోనూ బ్రహ్మదారియే, అగస్తుడూ ఒక దెబ్బ 
కొట్టాలని వరుగెత్తాడు. కొట్టలోయేముందు. బ్రహ్మచారి రూపంలో 
ప్రత్యక్షమయ్యాడు గణపతి. నీ తలమీద దెబ్బ కారదామని అనుకున్నాను. 
ఓహో! నువ్వా అనారు. అపుడు తన కలమీదే కొట్టుకున్నాడట. ఈ కథ 
జరిగిన తరువాత వినాయక భక్తులు తమ తలమీద కొద్దిగా కొట్టుకునే 
ఆదారం వచ్చింది. ఇది పూజలో ఒక అంగమైంది 

'కమందులువును ట్రోయడం, కావేరీ నది ప్రవహించడం జరిగంది. 
'సహ్వాద్రితీరంలో. అక్కడ ఒక ఉసిరిక చెట్టుంది. ఆ చెట్టు ఏమిటో కాదు, 
అది మహావిష్ణువే, అది విస్తుమాయవల్ల లోపాముద్రగా మారి అగస్ముని 
భార్య అయింది. అగన్యుని కమందులువులోని నీరుగా మారిందట, 

ఇట్లా కావేరి, భగవానుని పాదం నుండి ప్రవహించగా గంగ నా పాదం 
కుంది ప్రవహిస్తోంది. కాని గంగ కంటె నామీడ నాకధిక ప్రీతి యుందని, 
మొత్తం వా శరీర స్పర్శ నీకు కల్లుగాల అని అనుగ్రహించాడు విష్ణువు నీవు 
నదిగా ప్రవహిస్తున్నప్తూడు రెందుగా దీలుతావ్సు ఒక ద్వీపందగ్గర రెందు. 
సాయబూ కలసి నప్పు నీవు నన్ను రెండు చేతులలో ఆలింగనం చేసకొంటావని 
కావేరీతో విస్టువన్నాడట. 

మరొక సందర్భంలో శైవవైష్ణవాలు కలిసాయి. విభీషణుడు రాముడి 
ముండి రంగనాథుని విగ్రహం పొందినట్లు, రావణుడు పరమేశ్వరుని నుండి 
ఆత్మలింగాన్ని పొందాడు. దానిని వేలమీద పెట్టకూడదని షరతు పెట్టాడు. 
'లుకకు వెళ్ళేవరకూ చేతిలోనే ఉండాలి సుమా! అన్నాడు. అదీ భారత భూమిని 
'దాటకూదదని పన్నాగం వన్నినట్లున్న కథ మీకు తెలిసిందే. ఆ లింగం 

169 


పంచమ భాగము! 


స్థాపిందందిన చోటు గోకర్ణం, అడి కర్ణాటకలో పశ్చిమ తీరంలో ఉంది. 
ద్వారక, రామేశ్వరం మాదిరిగా ఇద్‌ ఒక ర్వీసంలా ఉంటుంది. అక్కడున్న 
స్వామికి మవాబలేశ్వరుడని పేరు. అక్కడ పెట్టీపెట్టగానే రావణుడు 
'సెకలించబోయాడు. వీలుపడలేదు కనుక స్వామి పేరు తగ్గట్లుగానే ఉంది. 
రావణున్ని ఎట్లా వినాయకుదద్దుకున్నాలో, విథీషణనికీ విష్నుం కలిగించాడు. 
ఇట్లా ఇతని లీలలు అనంతం. ఇతనివల్ల గోకర్ణ, శ్రీరంగ క్షేత్రాలు (ప్రసిద్ధి 


పొందాయి. 


భారతదేశ ప్రత్యేకత 

పరమేశ్వర మూర్తులు ఈ దేశాన్ని విడిచి పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నాడు 
గణవతి? 

చెట్టుకి సీ్ళ పోయాలంటే దాని మొదట్లో పోస్తాం గాని, ఆకులపై 
కొమ్మలపై నీళ్ళు చల్లుతామా? కనుక దైవత్వానికి సంబంధించిన దాంట్లో 
(ప్రపంచం, ఒక పెద్ద వృక్షమైతే దాని వేళ్ళు భారతదేశంలోనే ఉన్నాయి. 
వీటిని తరిపిరే చెట్టు కలకలలారుకుంది. అట్లా అన్ని దేశాలూ సుఖ సంపదలతో 
ఉంటాయి. అట్లా భారతదేశంలో కర్మానుష్థానం పూజలు, సక్రమంగా జరిగితే 
మిగతా దేశాలూ శక్తిని పుంజుకుంటాయి. ప్రపంచ క్షేమానికి ఇకక ఆరాధన 
సక్రమంగా జరగాలి. 

'భగవంతుడేనుని భావించాడు? ఒక ప్రాంతంలో మంచి వాశానరణం 
ఉండాలి, పంటలు, పచ్చదనం కొన్ని దేశాలలో ఉందాలి. వజ్రాలు, బంగారం, 
విలువైన ఖనిణ సంపద మరొక దేశంలో ఉండాలి. కొన్ని దేశాలలో అధిక 
ఉప్పోగ్రత, మరొక దేశంలో అతశీఠలత్వం. కొన్ని దేశాలు భాగ్యవంకంగా 
(ఉండి మిగిలిన దేశాలకు అనేక రూపాలలో ఆ సంపద, రవాణా కావాలి. 
'ఇక డైవసందింధ విషయాలలో భారతదేశం ఒక పవర్‌ హౌస్‌ వంటిది. 

170 


గంపకి 


అన్ని దేశాలకు విద్యుత్‌ కేంద్రం వంటిది. గుండె, అన్ని అవయవాలకు 
తాన్ని సరఫరా చేస్తున్నట్లు ఆధ్యాత్మిక శ్తిని మిగతా దేశాలకు అందీయగలదు. 
ఇది ధర్మ భూమిగా, కర్యభూమిగా ఉండాలని అతని సంకల్పం. అంకమాత్రంచే 
ఇతర దేశాలలో ఆరాధన లుందకూడదని కాదు. శరీరంలో ఒక భాగానికీ 
రోగం వస్తే కొన్ని మందులను పైపైన పూస్తాం కదా! అట్లాగే మిగతా 
దేశాలలోనూ పూజలు సాగవలసించే! అయితే గుండె సరిగా ఉన్నపుడు ఏ 
రోగం శరీరానికి వచ్చినా కుదర్చడానికి వీలు పడుకుంది. అందువల్ల ఆరాధనా. 
విధానాలలో అనేక నియమాలు, విష్టలూ ఇక్కడున్నాయి. గుండె వంటి 
భారతదేశం రోగరహితంగా ఉంటే మిగతా అవయవాల వంటి మిగతా 
దేశాలూ బాగుంటాయి. 


పూజలో ఒక శ్రమపద్ధత - భక్తితో పూజ 

రెండు రకాల భక్తిలున్నాయి. ఒకటి నైధీభక్తి. రెందనది రాగభక్తి 
'శాస్త్రపకారం నియను నిష్టలను పాటిస్తూ సాగేది వైధీభక్తి, రాగభక్తిలో 
భప్తురు తన ఇష్టం వచ్చినట్లు భక్తిలో కీర్తిస్తాడు. 

దీనినే అనురాగ ర్రోయని అంటారు. ఈనాడెద్టీ నియమాలనూ పాటించరు 
కనుక తమకు రాగక్తి ఉందని భావిస్తారు. ఇట్టిది రాగి కాదు. భోవంతుని 
గురించి ఊట మాదిరిగా పెల్లుికే భక్తి కావాలి: ధగవంతునకు సంపూర్థ 
'కరడాగతిని చూపించాలి. అన్ని బంధాలను తెంచుకొని, భగవంతుని పట్లనే 
కాదు, సమస్త జీవులవట్ల (ప్రేమను చూపించగలగాలి. 

శాస్త్రప్రకారం వైధీభక్తి కూడా (ప్రేమతో కూడినదే. ఏదో యాంత్రికంగా 
సాగేది కాడు. కాని శాస్ర నియమాలను పాటించాలి. అందు ప్రధానంగా 
(ప్రేమ ఉండాలి. ముండు ఆత్మ పూజ చేసుకుని తర్వాత విగ్రహాన్ని పూజించాలి. 
ఆత్మహూజ అంటే ఏమిటి? పూజ చేసేవాని శరీరమే దేవాలయం, పూజ 

171 


షతదాణే (వంచనము భాగము) 
చేసేవాడు పూజించే భగవంతుడు వాడిన పుట్చెలను తీసివేసి కొత్త పుష్పాలతో 
పూజ చేయనట్లుగా అజ్ఞానమనే నిక్శల్యాన్ని తీసివేయాలి. అట్లే తాను 
పూజదేసేవాడినని పూజింపబడే వేరని అనే భీదభావనమ తీసి వేయగలగాలి. 
'పైవాదే నేను అనే సో౬హం భావనతో సాగాలి: 

'భేహోడేవాలయ: ట్ల జీవ దేవః సనాతనః 

'త్యవేడ్‌ అజ్ఞాన నిర్మాల్యం కోవ. హంఖావేన పూజయేల్‌ 

అతడే మనమౌళూ ఉండగా అతనిపట్ల ప్రేమరహితంగా ఉండగలమా? 
చాలామందితో సంంధ బాంధ్యాలు పెట్టుకుంటాం. అట్లాగే మనకు మనమే. 
దగ్గరగా ఉండమా? 

ఈ శ్లోకం చదువుతూ ఉన్నపుడు అ తక్కువ సమయంలో అతని పట్ల 
(ప్రేమ కలిగి యంటాం. అతదు మనమనే భావన కొంతథాలమే ఉంటుంది. 
'మేమట్లా ఉందిపోగలమని ఎవరైనా బీరాలు వలికితే అవి వట్టి మాటలని 
భావించండి. ఇక నియమాలకు కట్టులడనిది రాగభ్తిగా చెలామణి అవుతంది. 

'కేవలం నాస్తికులు మినహా నూటికి 99 మంది భగవంతుని పట్ల ప్రేమ 
కలవారే, అట్టి ప్రేమ, నిష్ఫలం కాడు. ఈ రాగభక్తి అన్ని దేశాలలో అన్ని 
కాలాలలో మంది ఫలితాన్ని ఈయకపోదు. కాని అది ఇచ్చే ఫలం కొద్దిగానే 
(ఉంటుంది, మనం పెట్టిన పెట్టుబడి తక్కువగా ఉన్నపుడు రాబడి కూడా 
దానికి తగ్గష్లే అంతంతమాత్రమే ఉంటుంది. 

కాని పూజా నియమాలు, మండ్రాలు, స్తోశాలు, కర్మకాండ, శారీరక 
పవిత్రత, ఆచారాలు మొదలైనవి అన్నీ భగవంకుని పట్ల ట్రేమ ఉన్నా 
లేకపోయినా పనిదేస్తాయి. ఇట్లా నియమాలను పాటించడం వల్ల ఈశ్వరుని 
పట్ల అనురాగం వృద్ది పొందుతోంది. 

ప్రాపంచిక, ఆధ్యార్మిక సొధాగ్యం వృద్ధి పొందాలంటే మనసితి గతులను 
ట్టి భగవత్‌ ప్రేమను చూపించాలి. తీభ్రమైన అనురాగ భక్తి కలవారి ప్ల 


గణపతి. 


'అకడు దయ చూపిస్తాడు. మగినిన వారు అనురాగాన్ని: పెంపొందించు 
కోవడానికి కృష ధేయాలి. స్తోత, మంత్ర పరనాదులను ఎట్లా చేయాలో 
అద్ది నియమాలనూ పూర్వులందించారు. 

ఇక వైధీభక్తిలో కొన్ని నియమాలు, పద్ధతులు భిన్న భిన్న దేశాలలో 
రకరకాలుగా ఉన్నాయి. అవి వారి మతానుసారంగా ఉంటాయి, 
వేదనంత్రాలను, దానిననుసరించి ఆగమ పూజకు అధికశక్తి యంటుందని 
భగవత్‌ విష్భేశముంది. మంత్ర పఠనాడుల ద్వారా క్రియా కలాపానికి 
'చారతభూమ్‌ రారా అనుకూలమని, మంచి ఫలితం ఉంటుందని భగవానుని 
అభిప్రాయము. ఎట్లా అందుకందని అంటే ఏమీ చెప్పలేము. స్విట్టరాందును 
చళ్ళని వాతావరణంతో నింపి సహారా ఎడారిని భగథగా మండేటట్లు ఎందుకు. 
చేసాడంటే ఏం చెప్పగలం? సమాధానం చెప్పలేకపోయినా ఉన్న పరిస్థితిని 
అంగీకరించక తప్పడు. 

'ఈ భూమి కరణూమిగా ప్రసిద్ధం. కర్మ ఆంటే శాస్త కర్మమని, అందువల 
మంత్రాలుంటాయని అర్ధం, అందువల్లనే అక్షలింగం గాని; రంగనాధ విగ్రహం 
కాని భారతదేశంలోనే ఉందాలని వినాయకుడు తలిచాదు. లంకకే కాదు 
అన్ని దేశాలకూ ఈ దేశంలో పూజించడం వల్ల లాభమని భావించాడు. 
అట్టి లీలలు చూపాడు. 

ఉభయ కావేరుల మధ్యలో ముఖ్యమైన విష్ణు కరాలున్నాయి. ప్రసిద్ధమైన 
శివ, విష్ణు ఆలయాలు కావేరీ తీరంలో చోళప్రాంతంలో ఉన్నాయి. 


గజేని వల్ల సంస్కృతి యొకృవిస్తతి. 


శ్రైవతేవారంలో, వైష్ణవ దివ్య భ్రలంధాలలో దివ్యక్షేత్రాలు పేర్మాలద్దాయని. 

చెప్పాను. అంతేకాదు, కావేరీ తీరంలో శైవ వైష్ణవ మహాత్ములో సంబందం 

లేని క్షేత్రాలు లెక్కకు మిక్మిలిగా ఉన్నాయి. తమిళనాడు, దివ్యదేశంగా. 
173 


వ్యనవాణి (పంచు భాగము) 
'చేర్మానబదింది. ఇది భక్తికి నిలయం. బానికంతటికీ కావేరీ తీరమే కారణం. 
ఆ కావేరిని ప్రవహింపకేసిననాడు గణపతి. ఈ దేశంలో అన్ని కళలకు, 
దైవత్వానికి సంబంధం గట్టిగా ఉంది. దీనికంతకూ గణపతియే కారణమని 
(మరొక్కసారి నొక్కి చెబుతున్నా 


ఎక్కువ ఆలయాలున్నవాడు. 

మిగతా ప్రాంతాలలో ఉన్న మొత్తం గణపతి ఆలయాలు ఒక్క 
తమిళనాడులో ఉన్న సంఖ్యలో సరిపోపు, మహారాష్ట్ర ప్రాంతం, గాజపత్యానికి 
నెలవే. ఆయినా తమిళనాడులో ఉన్న నంఖ్యకంటె తక్కువగానే 
అందూలుంటాయి. 


వినాయకుడు - తమిళభాష 

'సంస్పృతిలో భాషకు అధిక ప్రాధాన్యం ఉంది. భాషవల్లనే అనేక గ్రంథాలు, 
కథలు, కవిత్వం, నీతి శాస్త్రం, జ్ఞానం మొదలైన విషయాలను చెప్పేవి 
వెలువడతాయి. తమిళ భాషలో గంపలికి అధిక ప్రాధాన్యం ఉందని, ఏ 
చిన్న మాటను వ్రాయడానికి మొదలు పెట్టినా గణపతి చివ్నాన్ని తమిళ 
ాషాక్షరంతో సూచించి ట్రాస్తారని లోగడ పేర్కొన్నాను. ఇట్టి మంగలారంధం 
ఎక్కడా కనబడడు. అట్ట అక్షరం తమిళభాష చేసుకొన్న అదృష్టం. 

తిరప్పుగళలో, అరుణగిలినాథుడు అనే సక్పురుషుదు, తమిళ సాహిత్యానికి, 
వ్యాకరణానికి, సంగీత నాటకాలకు ఏనాయకుడే మొదలని, ఇతడు మేరు 
పర్వతంపై అట్టి గ్రంథాలు బ్రాసేడని పేర్కొన్నాడు. అంటే వ్యాసుని భారతానికి 
'బ్రాయసగానిగా ఉండదానికి ముందే తమిళ సాహిత్యాన్ని వ్యాకరణాన్ని 
'అండించాదని ఊహించవచ్చు. 

 అవ్వైయార్‌ ఉపదేశం లేకుండా, ఈ ప్రాంతంలో విద్యాఖ్యాసమే లేడు. 
వినాయకుని పాదాలు వట్టుకుంటే మంచి హృదయం, మంచి మాట, 


174 


గణపతి 


మహావిష్ణువు యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయని ఏ శ్రమ లేకుందా ఇతడ్డి 
వూజించవచ్చని అవ్వైయార్‌ తన పాటలలో పాడింది. ఉపవాసాలు 
వాఠయోగం వంటివి అక్కర్లేదని దెప్పింది. కొన్ని పువ్వులుందినా చాలని, 
అడు పగడపు రంగులో ఉంటాడని, ఆ పిల్లవానికి తల్లి పోలిక యని 
పాడింది. కామాక్షి రంగు ఎరుపే! 
మంచి మనస్సు, మాట ఇచ్చే దేవుడు 

'భగవానుదెన్నో రకాల ప్రాణివర్గాలను సృష్టించాడు. ఒక్క మానవునకే 
మాట్లాడే శక్తి ఉంది. మాట్లుడే శక్తినిచ్చేనాడు గణపయ్యయని అవ్వైయార్‌ 
క్ర్తంచింది. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం మానవులకే 
ఉంది. అట్టి జ్ఞానాన్ని మంది మనస్సు, మంచి మార్గాన్ని ప్రసొదించేనాడూ. 
గణవయ్యయని గట్టిగా చెప్పింది. 

మన మనస్సు కరగాలన్నా, మంచి మాటలు మాట్లాడాలన్నా సన్నాక్లమే 
అనుసరించాలి కడా, ఏది మంచి మార్గమో అన్వ్వైయార్‌ ఒక పుస్తకంలో 
చెప్పింది. పాలు, తేనె వంటి నాల్గింటిని నీకు అర్చిస్తామని, మూడింటిని 
అనగా తమిళంలోని మూడు శాఖలను ప్రసాదించుమని అడిగినట్లు లోగడ 
పేర్కొన్నాను. 

మంచి మార్గాన్ని సద్దలి యని అంటారు. అంటే కేవలం మంది జీవికాన్ని 
గడపడం కాదు. ఆ సద్గతి చివర వస్తుంది. అదే మోక్షమార్గమని అంటారు 
పెద్దలు. 

పురుషార్థాలు ధర్మంకో మొదలిది మోక్ష పదంతో ముగుస్తాయి. అట్టిది. 
అన్వైయార్‌ జీవితంలో స్పష్టంగా గోచరించింది. గణపరి తన కుందంతో 


ఈమె నెత్తి కైలాసంలో ఉందాదు కదా! 
17s 


(పంచమ భాగము 


సంస్కృతం - తమిళం 

ప్రాచీనమైన తాల్‌కొప్పియం రచనా కాలం నుండి పూర్యులైన శమిజులు 
సంస్కృత బాబ్ళుయాన్ని ధారాకంగా వాడుకున్నారు. సీదైనా క్రొత్త పదం 
యొక్య అవసరం వచ్చినప్పుడు కృత్రిమంగా దానిని సృష్టించకుండా సంస్కృతం 
నుండే గ్రహించేవారు. సంస్కృతాన్ని అందరి భారతీయుల సొత్తుగా 
పరిగణించేవారు. తమిశానికి పరాయి భాపగా సంస్కృతాన్ని లెక్కంచలేదు. 

తిరువళ్ళువర్‌ కంటె తమిళానికి సేవ చేసినవారు మరొకరు లేరు. ఇతని 
పద్యం రెందు వాక్యాలతో ఉంటుంది. అకడు బ్రాసీన కురల్‌లో మొదట్లో 
అది, భగవాన్‌, ఉలగు అనే మాటలున్నాయి. ఉలగు అనగా ప్రపంచం. 
సంస్కృతంలోని లోకం అనే శబ్బాన్నుంతే ఉలగు ఆనే వదం వచ్చింది. లోక 
మనగా మనదే చూడందేది, అంగ్లంలోని 1ం0:కూడా దీనినుండి పుట్టిందే. 
చూసీ ఇంద్రియం పేరు లోచనం. అదీ దాని నుండే వచ్చింది. వీటికి 
తమిళంలో పదాలు దొరకకబోవు. అయినా ఈ పదాలను వాడి అతని 
ఉదారభావాన్ని ప్రకటించారు. మొదటి పద్యమే ఇట్లా ఉందని గ్రహించండి. 

సంస్కృత జంధం మండి విడివదాలని నేటి తమిళ సోదరులు, 
మహోద్యమం చేస్తున్నారు. వారు కృథిను పదాలను తయారు చేసినా వాటి 
మూలాలు సంస్కృతంలోనే కన్పిస్తాయి. ఉదా: సంస్కృతంలో మంటి అనే 
పదానికి అమైచ్చార్‌ ఆని తమిళంలో వ్రాసినా అది సంస్కృతంలోని అమాత్య 
'పడం నుండే వచ్చింది. 

అభిమానాన్ని వేయంగా మార్చారు. అది సంస్కృతంలోని స్నేహానికి 
వళ్ళి 

ఒకాయన ఒక ముఖ్య రాజకీయ నాయకునికి విజ్ఞావన్‌ జని ్రాసేదు 
అయన కోప్పడి విన్నప్పంగా మార్చాలన్నాడు. విజ్ఞాపనం విన్నపమైంది 
'ప్రక్ళతంలో దీనిని విన్నాప్పం అంటారు. మూలం ఒకతే. 


176 


గంపకి 


ఇల్లా వన్నాక్నో ఉదాహరణలను పేర్కొనవచ్చు. తమిళ పదాలనే వాడాలని 
పట్టుబట్టేవారిని తప్పు పట్టడం లేదు. వారు భాషకు దోహదం చేస్తున్నమాట 
సత్యమే. అయ్యా మీరు చేస్తున్నది సంస్కృతానికి వికృకులను కల్పిస్తున్నారని 
మృదువుగా వారికి చెప్పాలి. ఒప్పించగలగాలి. వాగ్టేవిని వారిలో ద్వేష 
భావంతో లేకుండా చూడమని ప్రర్థిద్దాం. అట్లే వ్యాన భారతాన్ని వ్రాసిన 
వినాయకుడ్తి, తమిళ భాషకు మూలమైన గణపతిని మమ్మల్ని అందర్నీ 
దీవించమని, మాలో చ్వేహెలు లేకుందా చూడమని తమికాన్ని సంస్కృతాన్ని 
సమానంగా గౌరవించునట్లు చేయమని (ప్రారిద్దాం 


అమ్మతవాగి (వందకు బాగము) 


178 


భగవానుడు 
'మనమేదైనా ఒక ఇంటిని చూస్తే ఎవరో ఒకరు కట్టారని భావిస్తాం. ఒక 
దిని చూస్తే తయారు చేసిన మనిషి గుర్తుకు వస్తాదు. నిర్మాణానికి ఒక 
అక్ష్యముంటుంది. దీనివెనుక ఒక ఆలోచన, బుద్ధి ఉంటుందని అనుకొంటాం 
కదా! ఒక వరునలో కొన్ని వస్తువులను పెట్టగా ఈ క్రమానికి ఒక 
కారకుదుంటాడు. 

ఈ విశ్వాన్ని తిలకించినపుడు ఒక పద్దతిలో నిర్మించిన వారొకదుందాలని 
ఊహిస్తాం కదా! మనకుపయోగిందే వస్తువులు, ఉపకరణాలను ఏర్పాటు 
చేసిన వానికి ఎంతో తెలివి, శక్తి ఉండాలని భావిస్తాం. 

ఈ ఇల్లు ఎవరు కట్టారంటే చటుక్కున ఫలానా వ్యక్తి పేరు చెబుతాం. ఈ 
అరటి చెట్టు ఎట్లా శయారయిందని అదిగితే ఆ నిర్మాతను గురించి చెప్పలేం. 
అయినా ఎవడో తయారు దేసియుండాలి. ఒకొక్క పొర మీద ఒక్కొక్క పొరతో 
ఉంటుంది. అందమైన దొప్పలెట్లా వచ్చాయి? ఏ సాధనం వల్ల ఇట్లా ఉన్నాయి! 
అట్లాగే ఈ నదీ నదాలు, పర్వతాలను చూసినపుడు వీటికి సృష్టికర్త ఎవరని 
ప్రశ్నిస్తే చూపించలేము కదా! 

ఇవి ఏనాటి నుండో ఉన్నాయి, సృష్టికర్త గురించి అడుగులారేమిటని 
తిరిగి ్రల్నించవచ్చు. అయితే ఇప్పుడే వికసించిన ఈ గులాబీకి ఎవరు 
కర్త? నిన్నటి నరకూ మొగ్గగా ఉంది. దీనిలో అనేక దళాలు, సుగంధం 
పుట్టుకు వచ్చాయి. మన కళ్ల ముందే వికసించింది కదా! ని అడిగితే దీనిని 
నిర్మించిన వానిని చూపించరేము. 

'మునిషే సమర్భడని అకడన్ని పనులు చేయగలదని భావిస్తాం. మనమెట్లా 
ఈ ప్రపంచంలో ఉన్నామో అట్లాగే ఒక జంతువు అడవి నుండి నగరానికి 
వచ్చి వింతగా చూస్తోంది. ఇట్లా ఉందేమిటని అదీ ఆశ్చర్య పడుతోంది. 
అట్లా దానినుంచడానికి మనవంటి నమర్భుడొకడుండాలి. 


179 


తివ్ముతకాలి గుంతను భాగము) 

గులాబీ పువ్వుల భ్రమ వికాసానికి ఏ ధర్మం పనిచేస్తోందో అదలంగా 
 పర్వతాలుందరానకి, గ్రహగతులకూ ఏదో ఒక ధర్మం ఉండనే ఉంది. ప్రపంచం 
అండా కార్య కారణ సంబంధంతో ఉంది, విడిగా ఉన్నట్లు కనబడినా బంధించే 
ఒక సూత్రముంది. ప్రకృతి తన నియమం తప్పకుండా ఉండడానికి ఏదో 
ఒక మహత్తరమైన బుద్ది ఉండాలి. బుద్దిలేకుండా ఏ పని, వ్వదూ చేయడు. 

తాను సమర్థడనని మానవుడు భావించినట్లుగానే మన కంటే పెద్ద 
'సమర్శడుందాలన్‌, ఒక దయామూర్తి ఉండాలని భావించడంలో తప్పేముంది? 
'సృష్టించదాన్ని పాలించడాన్ని యాంత్రికంగా నిర్వహిస్తున్నాడా? దయతో 
నిర్వహిస్తున్నాడు. అతదిచ్చిన శక్తి సామర్థ్యాలతో అట్టి సంక శక్తిమంతుని 
(ప్రార్థించడం సబబుగా ఉండదా? 

'అరడే భగవానుడు. మనకున్న శక్తీ నిచ్చువాడతడే. అడుగు జాడలను. 
బట్టుకొని దొంగను వెదడువట్లుగా ఈ కనబడే ప్రకృతిని చూసి దీని కారకుడ్డి 
అన్వేషించగలగాలి. మనం అరుగులు వేయడానికి గల శక్తినీ అతడిచ్చాడు. 
అట్టి మనకున్న శక్తియే ఒక అడుగువేయుట, 

అరనేతిని చూడంది. పుట్టినప్పటినుండి గట్టేవరకు గీతలుంటాయి. అతడు 
గీసినట్లు మనం గీయగలమా? ఒక ఆకునకు ఎన్ని ఈనెలుంటాయో! అవీ 
'ఒక క్రమపద్ధతిలో ఉంటాయి. అందరి శక్తియుక్తులకు మించిన శక్తితో 
ఎంతో ఆశ్చర్యాన్ని క్గిస్తన్నాడు. ఆ గొప్ప దొంగ మనకు తెలియకుందా. 
ఎన్నో వనులు డేసాడు. 'ఆ గజదొంగ, కనబడడు. ఒక గుహలో 
డాగియుంటాడని వేదాలు కీర్తస్తున్నాయి. అదే హృదయగుహ మనలో 
డాగియంది మనకు లెలియకుండా ఎన్నో వింత వనులు చేస్తున్నాడు. ఎవరని 
తహాతహయ భక్తి, తేరిపార చూస్తాం, వెదుకుకాం, కాని కనబిదడు. 


స్వామి అంటే 
స్వామి అంటే ఎవరు? స్వం అనగా ఆధీనము, అస్తి, స్వం అనే పదానికి 


క్తి 


తెలుగులో సొమ్ము, స్వంతం అనే మాటలను కూడా వాడుతాం. అంటే మన 
అధీనంలో ఉందని. కేరళలో దేవాలయానికి చెందిన దానిని దేవస్వం 
అంటారు. అనగా దీని యజమాని, స్యామియ్రైన భగవానుడే. స్వామిని 
తమికంలో ఉడెయార్‌ అంటారు. ప్రాచీన కాలంలో తమిళనాడులో శాసనాలలో 
స్వామిని ఉదైయార్‌ అని చెక్కబడి యుంటుంది. ఉదా: తిరుదిత్రం 
'బలముడ్రైయార్‌, తిరువేంగడముడైయార్‌, కిరునాగేశ్వరముడైయార్‌ మొదలైనవి, 

గురువు, భగవానడూ ఒక్ట గనుక వ్రసవులు రామానుజులను ఉదైయార్‌ 
అని భక్తితో సంబోధిస్తారు. 

స్వామి అంటే ఆస్తి కలవాడని. ఏమిటా అస్తి? నమస్త ప్రపంచమూ, 
'మనమందులో ఉన్నాము కనుక, అతని ఆస్తిలో భాగమే. అన్నీ నీవేయని 
శాయుమానవార్‌ కీర్తించాడు. కాని మనమేముంటానుంటే అది నా ఇల్లు 
ఇది నా పాలమని అంటాం. కాని అసలు యజమాని అతడే. అతడే కనుక 
లేకపోతే ఈ ప్రపంచమే లేడు. అందు మనమూ ఉన్నాము, మనకు ఆస్తిహక్కు 
ఉండదు. 

'మనముక ఇంటినో, వస్తువనో తయారు చేస్తాం. శాష్ర్ఞలు క్రొత్తకొత్త 
యంత్రాలను తయారుచేస్తారు. ఎపరేది చేసినా ప్రపంచంలోని వస్తువులను 
ఆధారం చేసికొనే కదా! అ వస్తువుల నిర్మాత, భగవానుడే. మనమకని ఆస్తిని 
గ్రహించి జ్రాత్త కొత్త రూపాల్ని చూపిస్తున్నాం. ఇంతకంటే మనం చేసేదేమీ 
లేదు ఈ సంచభూశాలను సృష్టించండి, పోనీ, అణువులను నిర్మించండని 
ఎవరైనా అడిగితే చేయగలమా? మహామహా శాష్రజ్ఞుదే చేయలేదు కదా! 
శాష్రజ్ఞలొక అకును సృష్టించగలరా? 

కనుక అన్నిటిని సృష్టించిన వానికే ఇదంతా చెందుతుంది. అందువల్ల 
'అకడు ఉడెయార్‌: స్వామికి అన్నీ చెందాయి కనుక అన్నిటిని జతవికి 
విడిచిపెడితే మన జాఢలేముంటాయి? నెత్తిపై బరువుంటుందా? 


191 


అిమ్మకవాణి (వంచక భాగము) 


నేను, నేనని తెగ బాధవరిపోకున్నాం. ఈ నేను, నేను - వాడిదే అనే 
భానం కలిగినపుడు బాధలెక్వక ఉంటాయి? ప్రేమ, ద్వేషాలకు కావలేదని 
'గహించినవుడు బాదలులేపు. అఖండ శాంకి. భగవానుని స్వామియని 
ఎప్పుడైతే సంజోధిస్తున్నామో వెంటనే ఏదీ నాది కాదు, నీదే అనే భావన 
తొంగి చూస్తుంది. ఆతదన్నింటిని వంది పెట్టడానికి అతనికే అర్హ పస్తుంది. 
కనుక ఇట్టి గుర్తింపు మనలో ఉన్నపుడు భక్తి రాణిస్తుంది. 


ప్రతిలో ఈశ్వర తత్వం 

|పక్ళతిలో అనేక శక్తులు వెదజల్లందియున్నాయి. ఒకటా? రెండా? 
(అనేకం. వీటన్నింటిని మించిన శక్తి ఒకటుంది. 
మనకు దీహత్తి యుందడం వల్ల వస్తువుల నెళ్తబ్ణుతున్నాం. మునకంటె 
, అధికమైన బరువు మోస్తుంది. దానికంటే ఒంటె, దానికంటే ఏనుగు 
వక్మున బరువును మోస్తుంది. 

జక మానసిక శక్తిని చూడంది. చెట్టుకంటే పురుగునకు ఎక్కువ మానసిక 
శక్తి ఉంటుండి. దానికంటే చీమకు, దానికంటే పశువునకు, అంతకంటే 
'మానవ్వనకు అట్టి శక్తి అధికంగా ఉంది. 

అన్ని శక్తులకు ఒకటి మూలాధారమని గుర్తిస్తాం. అతడే స్వామి, 

మన దేహ మానసిక శక్తులనుపయోగించి ఒక ఇంటిని కట్టం. తన 
కున్న శక్తితో పిచ్చుక గూడు కట్టింది. అట్టి జనంతశప్తులనుపయాగిందే 
స్వామి, ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఒక ప్రాణికి, మరొక ప్రాణికి శక్తులలో 
తేడాలున్నాయి. చిట్టరివర వెడితే అనంత్తి కలవాదొకదున్నాడని ఇదాస్తాం. 

'ఫక్ళతిలో విరుద్ధమైన జంటలుంటాయి. చేలి-వండ; రాత్రి-వగల్యు 
మెత్తనిపువ్వుల- గ్రుచ్చుకొనే ముళ్లు తీపి-చేడు; శ్రేమ-పగ ఇట్లా పరస్పర 
విరుద్దంగా భ్రక్ళతి సాగుకోంది. ఇట్లా అలోచిస్తూ ఉంటే మన మనస్సునకు 


శ 
విరద్ధసైనది ఒకటుండవద్దా? మానవ మనస్సు ఏం చేస్తోంది! పిచ్చి పనులు 
చేసి దుణపదుతోంది. శృపిలేను. అసర్మార్యాలకు భిన్నంగా శాంతంగా, దుః 
శాలీతంగా, సుఖశాంతులతో కూడిన తత్వం ఒకటి ఉందాలి. అడే 
స్వామి 

'భ్రక్టతలో అన్నీ మార్చు చెందుతూ ఉంటాయి. క్షంక్షూమూ జరుగుతుంది. 
సముద్రాలు, పర్వతాలలో మార్చు లేదని మనం భావిస్తాం గాని వాటిలోనూ 
'మార్చలున్నాయి. కాలానికి అన్ని లోజడనలసిందే. ఏదీ శాశ్వతంగా ఉండడు. 
అది డాని ధర్మం. పై అంటలున్నటే శాశ్వతమైనది, అవ్యయమైనది ఒకటి 
ఉండాలి. అదే ఈశ్వరకత్వం. 

సరే అతడున్నారని అంగీకరద్దాం. అయితే అతడ్జి భజించి ఏం లాభం? 
మన మెప్పుడూ కోరికలతో ఉంటాం, అయనకు కోరికలే లేవు మనకు 
పరిమిత శక్తి ఉంది. కోరికలు లేకపోయినా అధిక శక్తినుంతు దథడు. 
జ్ఞానంలోనో, శ్రెలోనో గొప్ప వాడే కాదు. దయాసముద్రుడు హరా, మనలోని 
అగాధాలను పూద్యుకోవాలంటే అతని కృావర్నం మనపై పలాలి: కోరికలు 
శీరాలన్నా అతడు (పీమామృరాన్ని వర్శించాలి. అందుకే భజన. 

'మనరా కోరికలు లేకపోతే మనమూ పరిపూర్ణ స్వరూవులమే. పరమాత్మ 
మన కోరికలను తీర్చి ఇక కోరికలు అదుగని స్థితిని ప్రసాదిస్తాడు. మన 
'అపూర్షత్వాన్ని పూర్ణర్వంగా మార్చగలదు. 


కద్ష-భక్తులు 

ఆదిశంకరులు, కొద్ది క్షణాలలో ముక్తిని. పొందుతారని తెలియగ్భా 
కొంతమంది శీమ్యలు వారిని సమీపించి ఆచార్యా మీరెన్నో అస్త విషయాలను 
విశదీకరించారు. కాని మేము సులభంగా, సూటిగా ముక్తిని పొందే మార్గాన్ని 
'ఉపడేశించండని శిమ్యలు (ప్రార్థించారు. ఐదు శ్లోకాలలో వారు దానిని 
వివరించారు. 


 అక్కకవాణి థంచమ భాగము) 


దీనినే సోపాన పంచకమని అంటారు. వేదంలో చెప్పిన కర్మలను 
అనుష్టించండ్‌, వాటిని ఈశ్వర పూజగా భావించి ఆచరించండి. కోరికల. 
వలలో బడి ఇష్టం వచ్చినట్లు ్రనర్తించకుండా మీమీ ఆశ్రమ ధర్మాలను 
ఆతరిస్తే ప్రపంచానికి మంచి కల్గుతుందని ఉపదేశించారు. 

ప్పటికీ వేదంలో చెప్పబడిన వాటిని తు. చ, తప్పక పాటించే వారున్నారు. 
'ఇక రాలా మంది పూజ, ఉత్సవాలు, భజనలు చేస్తున్నారు. ఎవరైనా. 
కర్మానుష్ణానం చేస్తే పాటించాలి అని గేని చేసేవారూ ఉన్నారు. వీల్లు చేసీ 
పనులలో (కద్ధతేద గంటలు వాయిస్తూ, తాశాలు మోగిస్తూ, భజనలు. 
చేస్తే సరిపోతుందా అని కర్మానప్థానవరులు భప్తలమద్దేశింి గేబితేస్తా 
ఉంటారు. 

'పోసాన పంచకంలో కర్మను, ఈశ్వర ప్రీతికోనం చేయాలన్నారు. కర్మ 
చేయాలి, ఈశ్వరుడ్డి మరువకూడదని సారాంకం. ఈశ్వరార్చణ బుద్ధియసుట 
(ప్రధానం. ఇది ఉత్తమ తరగతికి చెందింది. సంగ రహితమైన కర్మాసుష్ణానం 
సామాన్యులకు సాధ్యం కాడు. కర్మ ఫలాలను విడిచిపెట్డి కర్మ చేస్తే అదే 
కర్మయోగం. సామాన్యులు పనులు చేస్తూ ఉన్నపుడు భగవానుని స్మరించడం 
(తక్కువగా ఉంటుంది. అందువల్ల కర్మ విడిగా, భక్తి విడిగా నని తలుస్తూ 
ఉంటారు పోనీ, అట్లా ఆవి విడిగా ఉన్నాయని భావించినా కొంత కాలానికి 
ఈశ్వరార్పణ బుద్ధి సర్చదుతుంది. లేదా పూజు చేయదమే కర్శగా మారవచ్చు. 
లేదా కక్క, పూజ మాని వేసి, చివరగా బ్రహ్మానందాన్నీ అనుభవించే దళ 
వస్తది. 

'ఈ విషయం (ప్రక్మన ఉంచుదాం. (ప్రాథమిక దశలో కర్మను చేసే వాజ్డి 
డీమిస్తాణా? పూజవేసే వాడ్డి భగవానుడు గ్రేమిస్తారా? ఈ ప్రశ్న వేయండి. 
'ఒక ధనవంతుని రగ్గర ఇద్దరు సేవకులున్నారు. ఒక సేవకుడు వనులు. 
చేయకుండా యజమానిని స్తోత్రం చేస్తూ ఉంటాడు. మరొకడు యజమాని. 
చూస్తున్నాడా? లేదా అనే భావన లేకుందా తసకసగించిన పనిని చేసికొని 


క్త 


పోతూ ఉంటాడు. యజమాని మూర్చడైలే స్తోతం చేసేవారి మెచ్చుకొంటాడు. 
అతదు తెలివైన వాడైతే తన కప్పగించిన పనులు చేసేవాక్షి మెచ్చుకొంటాడు. 
అయితే భగవానుడు మూర్చడైన యజమాని కాదు. కేవలం భజనలు చేసేవాణ్చే 
చేరదీస్తాడని భావించకండి. కర్మ చేపేవాడ్డి ఆదరిస్తాడు. అయితే భక్తికేని 
ఉష కర్మ చేసేవాడు, అతని ప్రీతికి పాత్రుడు కాలేరు. ఈ కర చేసే వానికీ 
పూర్తి శృక్తకలగడు. 

జేసీ సని సక్రమంగా ఉండాలి. ఈ విశ్వం భగవానునిచే సృష్టవండింది. 
అందరూ అతని పేవకులే. అందరికీ ఆయన (ప్రభువే. అంతేకాదు 
కహ్మోందాలలో ఉన్న జీవులు ఏకోదరుంవంటిదారు. అతదు ప్రభనే కాకుండా 
మన తల్లి, కండి కూడా. కనుక అందరూ అతని సంతానమే. వేదధర్శం 
ఒక్కొకరికి ఒక్కొక్క ధర్మాన్ని విధించింది. దానికి తగ్గట్లు మన పని మనం 
నిర్వహిద్దాం. పరస్పరం (ప్రేమతో, ఐకమత్యంతో ఉందాం. చేయవలసిన 
వాటిని కర్తవ్యంగా భావిద్దాం ప్రపంచ కుటుంబానికి ఎట్టివిఘాతం లేకుండా 
'ప్రవర్తిల్దాం అట్టి భావనతో మనం ఉండగలిగితే పరమేశ్వరుని పట్ల భక్త 
కల్గుతుంది. ప్రేమతో, భక్తితో కర్మ మిరితమైతే అతని దయకు 
'పొత్రులమౌతాము. ఆ స్థాయి వచ్చేవరకూ కర్యలను ఈశ్వరార్చణ బుద్ధితో 
కొనసాగించాలి. ఆ సతికి చేరుకొన్న తరువాత ఇక విడిగా పూజ, భజనలలో 
'మునగవచ్చు. 


ఆకారంతో - ఆకారం లేకుండా 
పువ్యు యొక్క వాసన, కన్ను గ్రహాంచలేదు. ముక్కు మాత్రమే గ్రహిస్తుంది. 
వెజకుగడ లీపి ముక్కునకు తెలియదు. నాల్యకే తెలుసు. సంగీతాన్ని నాల్క 
కుది చూడలేదు. కేవలం చెవి మాత్రమే. చరి, వేడిని తెలుసుకొవేరి చర్మం 
మాత్రమే. చెప్తలకు తెలియదు. పై వాల కన్నులకు తెలియదు. కాని రంగులు, 
చెవులకు, ముక్కు నోరు, చర్మానికి తెలియవు. ఒక్కొక్క దానివి ఒక్కళ్ళు 


.అమ్మకవాణి వంచు భాగము) 


'ఇం్రియమే గ్రహిస్తుందని, అన్ని ఇంద్రియాలు అన్నిటిని ్రహాంచలేవని 
చివరకు నాస్తికుడు కూడా అంగీకరిస్తాడు. నాల్గు ఇంద్రియాల ద్వారా 
వస్తువులను తెలిసికొనరేకపోయినా ఒక్క ఇంద్రియం ద్వారానైనా ఒకదాని 
ఉనికిని తెలిసికొంటాడు. చెవుల ద్వారా సంగీతాన్ని తెలిసికొంటున్నాం దీనికో 
రుచి చూడడం, వాసన చూడదం, స్పృశించడం కుదరకపోయినా సంగీతం 
లేదని ఎవ్వడూ అనదు. 

ఐదు ఇంద్రియాలకు అందనిది ఒకటుందని ఒక్క మాటు అలోచించి 
చూదండి. శాస్రజ్ఞులు, విద్యుదయస్కాంత తరంగాలున్నాయని అంటున్నారు. 
ఇవి విశ్వం అంతటా వ్యావించాయని నిర్భారించారు. కాని ఇవి 
ఇంద్రియగోచరాలు కావు. ఇవి విశ్వంలోనే కాదు, మన శరీరంలో, 
మెదరులోనూ వ్యాపించాయంటే నమ్ముతున్నాం. అట్లాగే ఒక సమష్టి మనస్సు 
(0515 106) గొప్పదైన బుద్ధి అనగా మహత్తు ఈ ఇంద్రియాలను, 
వస్తువులను నిర్మించి, ఒర (క్రమ వద్దతిలో ఉంచింది. డానినే 
'భగనానుడంటున్నారి. అది విద్యుత్తు మాదిరిగా సర్వత వ్యాపించింది. అది. 
లోవలా ఉంది. దాని నుండి ఇంద్రియాలు వెలువడి విషయాలను 
'తవాస్తున్నాయి. అదే కార్య నిర్వహణ చేస్తూ ఉంది. ఒక్కొక్క ఐంద్రియానికి 
ఒక్కొక్క శక్తి మాత్రమే ఉంది. ఈ నియమాన్ని పరాళక్తి పీర్చరచింది. ఇట్లా 
పరాశక్తి కన ఆధీనంలో వీటి నుంచింది కాని, ఈ ఇంట్రియాలకు లోబడి. 
ఆకక్తి పని చేయడం లేదు. ఇవి అ శక్తిని నియమించలేవు, అందువల్లనే ఆ 
పరాశక్తిని చూడలేకపోతున్నాం. కనబడడం లేదు కనుక ఆ పరాశక్తియే 
లేదని కొట్టి పారవేస్తూ ఉంటాం. 

జతడన్నింటికి అతీకుదైనా భక్తలతదున్నాడని అనుభవంలో తెలిసికొంటారు. 
వారి ఇంద్రియాల ద్వారా కూడా తెలిసికోగలరు, మాట్లాడగలరు, చూడగలరు. 
కూడా, తాను లేనని వాదించేవానికి తానున్నానని వచ్చి బుఖువు చేయడు. 
ఒక రూపం ధరించి యంన్నానవి చూడండని చాటింపు వేయడు. కాని భప్తనకు, 


క్తి 


కూవం లేని వాడు తానైనా రూపం ధరించి సాక్షాత్యరిస్తాడు. తీగలో ఉన్న 
విద్యుక్తు కంటికి కన్చిస్తోందా? అది ఒక బల్బుకు అనుసంధానం వేసినపుడు, 
ఆ ఐల్బులో ఫింమెంటు (సన్నని తీగ) ఉంటే స్విన్‌ వేసిన వానికి స్వర్చమైన 
వెలుగు కనబడడం లేదా? అట్లాగే భక్తి యనే ఫిలమెంటు ఉంటే శ్రద్దయనే 
ఇలు, స్విచ్చి ఉండగా ఆకారంలేని భగవంతుడనే విద్యుత్తు, కాంతి రూపంలో 
గోచరిస్తుంది. అట్లాగే భగవానుడు కూదా దివ్య మంగల స్వరూపునిగా 
గోచరిస్తాడు. సూర్యతాపం వల్ల సముద్రంలోని నీరు అవిరిగా మారుతోంది. 
ఆ ఆవిరి కంటికి కన్చిస్తోందా? అది చల్లబడి మేఘంగా మారినపుడు వర్షం 
వస్తోంది. ఆ నీరు ఇంకా చల్లబడితే మంచుగడ్డలు, అట్లాగే మన హృదయం, 
లేడా మనస్సు, ఎంత చల్లబడితే ధ్యానం చేయగలిగితే, అకారం లేని పరమాత్శ, 
అకారం ధరించి సాక్షాత్మరిస్తాడు. 

ఈ ధ్యానము నిరంతరం సాగినపుడు, అన్ని కోరికలు వదిచినపుడ్కు 
తీవ్రమైన భక్తియున్నపుడు భగవదనుభవం కల్గుతుంది. ఎవరికైనా అట్టి 
క్తి జ్ఞానము కలిగితే మిగతా వారికి ఏమిటి లాభమని ప్రశ్నిస్తారు. కాని 
అట్టి వారిని ఒక్కమారు. దర్శించినా ఏనో బాధలు పోయినట్లు, శాంతి 
అభించినట్లుంటుంది. కారణమేనునగా భగవదనుభూతిని సంపూర్ణంగా. 
పొందారు కనుకనే. శాంతికంటే కావలసినది ఏముంది? అట్టి శాంతి 
'ప్రదాతలే జ్ఞానులూ, భక్తులూ, 


ఈశ్వరుడు 

జ్ఞాని, స్వన్యరూపానికి మంచివ దానిని చూడడు. అనగా స్వస్వరూపాను 
సంధానమే చేస్తాడు, ఒకే ఒక పరమాత్మ అనేక రూపాలుగా కన్పిస్తారని 
'భాఫిస్తాడు. బాహ్యకారాలు కనబదుటకు మాయ కారణమని, పరమాత్మ 
అన్నిటిలో ఉన్నాడని భావిస్తాడు. మాయా ప్రపంచంలో జ్ఞాని చేయనలసినది 
పదీ లేదు. చూచేవాడు, చూదబడేది, చూదేది, అన్నీ ఒకటైనపుడు వని 
ఏముంటుంది? బ్రహ్మముగానే అట్టి వాడుండి పోతాడని ఉపనిషత్తు చెప్పింది. 

187 


శివ్పుతవాలి దంచమ భాగము. 

'అ్రహ్మమువకు పని లేడు., మాయా ప్రపంచంలో చిక్కుకొని ఈశ్వరుని 
పూజిస్తూ తాము చేసే పనులలో సహకరించుమని భక్తలు ప్రార్థిస్తూ ఉంటారు. 
'మంచి పనుల కోసం తోడ్పాటు కావాలని చిత్తతద్ధితో ప్రారించివపుడు అవి 
అరిేటట్లు స్వామి అనుగ్రహిస్తారు. ఇట్లా చూసినపుడు, పనులు లేకుండా. 
(బ్రహ్మము లేరని భావించలేం. మనం ప్రార్థించినా, ్రర్ధించకపోయినా. 
'జగన్నిక్వహణను కొనసాగిస్తూనే ఉంటాడు. అందరిని పోషిస్తూ. పాలిస్తూ 
ఉంటారు. కనుక అట్టి పెద్ద పని, అనికుంది. 

అయితే పనిలేని బ్రహ్మమెకడు, వనియున్న బ్రహ్మ ఒకరూ ఉంటారా 
అని సందేహం. ఇద్దరూ భిన్నాలు కారు, జ్ఞాని కొలిచే బ్రహ్మమే (ిరాకారమే). 
తశ్వరునిగా జగన్నిర్వాహకునిగా ఉంటాడు. 

అనని దక్షిణామూర్తి స్వరూవము, బ్రహ్మమును తెలుపుతుంది. అ 
'దళలో అతనికి క్రియలేదు. అది కేనలమూ నిశ్ళల్ణిము. పరమశిపుదెన్నెన్ని 
వనులు చేయడం లేదు? చిదంబరంలో నృత్యం చేస్తూ ఉంటాడు. 
'దారుకావనంలో భిక్షాటన మూర్తిగా ఉంటాడు. అందరినీ ఆకర్షిస్తారు. 
'కక్షయజ్ఞంలో హర్యుని దంతాలనే ఊదగొట్టారు. 

'లోలోవం అణగియండి ఏర్వారడై బాప్యాగా ఆనేక కృర్యాలు 
నిర్వహిస్తూ ఉన్నట్లుగా కనందశాదు. 

భహురమనే సరస్సులో సాధారణ అనులీదుతూ ఉంటారు. జ్ఞాగులంరులకు 
విశుద్ధము. తీరాన్ని దాటి యుంటారు. ఈ ఇద్దరి మధ్య ఒడ్డు సరస్సులో 
మునిగిన వానికి బాహ్య తీరాలు కనబడవు, జ్ఞానీ, ఈ సరస్సును చూడదు, 
'భోానురు ఒద్దు వంటివాడు. సరస్సును చూస్తాడు, అవతలి తీరాన్ని చూస్తాడు. 
ప్రపంచం, విలయమయిందని భావించే జ్ఞానినీ చూస్తాడు. సరస్సులో 
'మునిగితేలే వానినీ చూస్తాడు. అ జ్ఞాని పిలిచి సరస్సులో మునిగే వానిని 
'ఉద్దరించుముని చెబుతాడు. ఒద్జునకు దేర్చుమని ఆదేశిస్తారు. 


186 


(| 


'కానన్నిటా వ్యాసించానని భగవానునికి తెలుసు, అయినా తనకంటే 
'ిన్నుకని భావించే సామాన్యులకు భిన్నంగానే ఉన్నట్లు తోపిం చేస్తాడు. 
(అది ఒక వినోదం.” ఈ సందర్భంలో నీలకంరుల శోక తాత్పర్యం వినండి. 

'పెరియపురాణంలో ఒక కథలో స్వామీ, ఒక కూలి వానిగా వచ్చి ఒక 
మధుర పదార్థం లినదానికి నెత్తిమీద గంప పెట్టుకాని మదిని మోపే 
సందర్శమది. ఈ కూలీ సరిగా పనిచేయడం లేదని అనాటి పొంద్య రాజు 
ఒక కొరడా దెబ్బవేస్తాడు. ఆ దెబ్బ అందరికీ తగిలింది. కొట్టిన రాజునకు 
'హదా, అందువల్ల స్వామి, అన్ని ప్రాణులరోనూ ఉన్నట్లే కా! అపుడు కవి 
జా చమత్శరించాదు. రెబ్బ తినేటపుడు నీవు శవాద్వైతాన్ని చూసించావయ్యా! 
(అందరూ ఒకటే అన) కాని మధుర పదార్థం తినేటపుడు సీవాళ్ళరివ తిన్నావు 
ఆ లింటున్నప్పడు, అందరూ లింటున్నట్లు చేయరేక పోయావు. ఇష్టా ఉండడం 
బాగుందా అని ప్రర్మింాడు. 

దీని నుండి ్రహ్మసుగా ఆంతరంగా ఉన్నా తశ్వడనిగా ప్రకటింపబడుతూ. 
కార్యాలను నిర్వహిస్తూ ఉంటారని తేలింది. అతనివి పంచకృర్యాలు, సృష్టి, 
సత, సంహారములు. ఇవి బ్రాంతితో కూరిన ప్రపంచానికి సయింధించినవి. 
గవిని రెండున్నాయి. మాయ చేసీ కృత్యం తిరోధానం. ఈ నూయ 
సంది విడుడల చేయడం అనుగ్రహం. అద్వెకస్టితిని చేరుకోవడానికి ఇట్టి 
అనుగ్రహమే లభిస్తుంది. ఆ అనుగ్రహం కోసమే తపశ్చర్య. అట్లా చేయాలని 
 అనిపించడమూ అతని అనుగ్రహమే, ఇట్టి నమ్మకంతో, ప్రేమతో కొలవరమే. 
క్తి 


విగ్రహారాధన - జ్ఞానము 

క అరటి పళ్ల అద్దాన్ని నా ముందుంచారు. ఇది వసువు పచ్చగా 

ఉందని నేనంటే అవునని మీరు అంటారు. ఇందుకు సందేహం రేడు.రి 

ఎరుపుగా ఉండని ఒక పండును చూపిస్తూ అన్నానమకోండి. ఎర్రగా. 
189 


కరవాణి దంచకు భాగము) 
ఉందంటాలేవిటని ప్రశ్నిస్తారు. కాదని అంటాడు వెంటనే. నేను దీని రంగు 
వలానా అని చెవ్పేకుందా ఈ అరటిపండు ఎట్రగా ఉందని కాసేపు 
ఊహించండని అన్నాననుకోండి. నేనన్నది కాదన్నా ఎర్రదానిగా ఉన్నట్లు 
'ఊహిస్తారు, మనన్సును సమాధానవరదుకొంటే అట్లా భావించవచ్చు. 

హజకూడా అట్టిదే ఉపాసవాహర్ణాలు అనేకం ఉన్నాయి. పరమేశ్వరుడిట్లా 
ఉంటారని, ఈ గుణాలలో ఉంటాడని భావించందని ఈ ప్రతిమలను దేవతలని 
'భావించందని అంటారు. అట్లాగే అరటిపండు వనుపే. వరమాత్న 
'స్వభావమట్టిడే. ఆతడు నిర్గణుడని ఆంటే ధ్యానం చేయడం సామామ్యలకు 
అలవికాని వని. మనకెందుకులే, మనకుచిక్కరులే అని నిరాదరణ చూపిస్తారు. 
అరటిపండు ఎభ్రగా ఉందని చెప్పినపుడు మాత్రం, పరమాత్మ ఈ విగ్రహంలో 
'ఉన్నాదనిపుడు ముందుగా మనను కాదంటుంది. కనలదేది రాయికదా! 
'జేవ్పదంటారేమిటని శంకిస్తారు. కాని దీనిని పరమాత్మగా భావించండని 
'అనినపుడు, పచ్చని. పండును వర్రగా ఉందని భావించండని అనిసట్లు 
భావించడం మొదలుపెడతారు. ఏది ఎరుపో మనస్సు గుర్తించగలడు. కాని 
పరమాత్మ స్వభానం మనకు అర్థం కాడు, కనుక (విగహోన్ని విగ్రహంగానే 
స్తే జాని మీర మనస్సు లగ్నం కాడు, తెలిసిన వాటితో మనస్సు 
(బంధింపబడి ఉంటుంది, అ విగ్రహం స్రీ మూర్తిగా అందంగా మలచబడూ. 
అమ్మవారిట్లా వచ్చిందని ఊహించండని అంటే మనస్సు అంగీకరిస్తుంది. 
అగ్నమౌకుంది కూడా, 

అంటే ఏం జరిగింది? ఆకారంలేని, గుణాలు లేని, అనంతమైన దానివి 
'గుణాలున్నట్లుగా భావిస్తున్నాం. నీర్గణుడ్రైన వరమాత్యమందే అన్ని రూపాలూ 
వచ్చాయి. ఒక్కొక్క గుణానికి ఒకొక్క రూపాన్ని పెట్టి ఒక్కొక్క దేవతగా 
ఆరాధిస్తున్నాం. మనకర్ణమయ్యే రీతిలో, మనస్థాయికి తగ్గట్లుగా ఆ పరమాత్మ 
శత్వం అవతరెస్తే దానిని స్వీకరిస్తున్నాం, పూజిస్తున్నాం, 

190. 


శక 


మనమే రూపంలో ధ్యానించివా అతడు దయను చూపిస్తాడు. మనస్థాయిని 
కమథమంగా పెందురాడు. 

చిట్ట చివర దశలో మనస్సు దాటిన స్థితిని మనస్సునకు అనుగ్రహిస్తాడు. 
(అనగా సంకల్ప వికల్పాలు లేని స్థితిని ప్రసాదిస్తాకన్న మాట, అట్టి నిర్వికల్ప, 
స్థితిలో పరమాత్మను నిర్వికారునిగా, నిప్రియునిగా, నిర్వికల్బునిగా 
'భావించగలం. మొదటి మెట్టులో మనముండగా అతదు అలీతుడని భావిస్తాం, 
అందుకై అతనికి కల్యాణ గుణాలున్నట్లు ఒక ఆకారం ఉన్నట్లు భావిస్తాం, 
మన మనస్సు పరివళ్యమైన కొలదీ అతని ఆలీర స్థితిని అర్ధం చేసికొనగలం, 
మనస్సుకి ఏ పని లేనపుడు వచ్చని పండు పచ్చగానే కన్బడివట్లు, మనస్సు 
'అణగినపుడు, పరమాత్మను, వరమాళ్యగానే దర్శిస్తాం. మంత్ర పరనంలో, 
ఆచారాలలో, పూజావిధానంలో అనేక నయమాలుంటాయి. పరమాత్మను. 
ఒక విధంగా ఊహించుకొని పూడించినపుడంతే, ఆ ఊహ అణగిన వానికి 
నియమము లేదు, క్రియ కూడ లేదు. పూజ, మనస్సుతో, క్రియతో సాగుతుంది. 
కడా! కాని మనస్సు పరిపక్వమైనపుడు జ్ఞానమే ప్రకాశిస్తుంది. పూజాదులు 
లేవు. ఇట్టి జ్ఞానము మనకు మొదటి దశలోనే కళ్ణిందని క్రాంతి పడకూడదు. 
జ్ఞాన సంపాదనకై పూజను అంగంగా బావిస్తారు. మన ఊహలకు తగ్గట్లు 
విగ్రహాలున్నాయనీ భావించవద్దు. బుషులకు ఫలానా మూర్తులని, ఫలానా. 
మంత్రాలని, ఫలానా నియమాలని పరమాత్మయే ముందు నిర్దేశించాడు. 
పరమార్శయే మూర్తి యంత్ర, మంత్ర, తంత్ర రూపంగా అవతరించాడని 
భావించి ఆ మార్గం గుండా భక్తిలో, అంకిత భానంతో వయవించగా. 
'పడనించగా కృషావర్షం కురిపిస్తాడు. జ్ఞానోదయం కల్గుతుంది. 

జ్ఞానం రానీ, రాకపోనీ, పూజరేస్తున్నామంటే (ప్రేమతో సాగాలి. ఈ 
(ము. భక్తి మనకు అనంత శృష్తని ప్రసాదిస్తాయి. దీనివల్ల అతని (ప్రేమను 
పొందగలం. అదే గొప్ప ఆనందం: ఆపైన ఆతడదైక జ్ఞానాన్ని ప్రసాదీస్తాదో 
లేదో ఆతని ఇష్టం, అది రాలేదని బాధపడనవసరం లేదు. భక్తి అనుగ్రహం 

191 


లస్టుకథాగ్‌ ుంచకు భాగము) 
ఆలయాలలో పూజ 

ఎవరైనా సాయంచేస్తే కృతజ్ఞత చెవ్చడం మనవంతు, అట్లా 
థన్యనారాలందిస్తా ఉంటాం. ఒక గ్జి పరకను సృష్టించలేని మనకు, కూడు, 
గడ్డ, పీదనిచ్చినవానికి కృతట్ఞత వెప్పకదోతే ఎలా? అందుకే మనం అన్నం 
'చందకొన్నతర్వాత అతనకి నివేదించి నైవేద్యంగా సమర్పింది ధజొక్తా ఉంటాం. 
అట్లాగే వస్త్రాభరణాలను స్వామికి సమర్విస్తు్నాం. వాటిని ధరిస్తున్నాం. 
అందరూ అన్నీ సమర్పించి పూజ దేయరం కుదరదు, అందువల్ల అందరికీ 
'అపమయోగప రీతిలో అలయాలేర్చడ్దాయి. అందరూ తమకు కోరినది అర్చించి 
కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తారు. 

అంతటా వ్యాపించిన మవాశక్తన, తను మండ శక్తి ద్వారా ఒక తోట 
కేండ్రీకరింపదేసారు యుషులు. విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట వేసారు. అట్లా 
ఆలయ వ్యవస్థ ర్పపింది. 

అందరూ ఇంట్లో తమశకి కొందీ పూజరేసికొని ఆలయానికి కోటా వెళ్ల 
(మొక్కుతా ఉంటే ఆలయంలో జరిగే పూజా విధులు సక్రమంగా జరుగశాయి, 
ఏదైనా దేవాలయానికి వెళుతున్నానని నేనంటే నా కోసమైనా ఆలయాన్ని 
'కుథుగా ఉందుకారు, దీపాలు ెలిగిస్తాడు, అలంకరిస్తారు, చక్కని నైవేద్యాలు. 
పెడతారు. 

మనం హాక్ష్మధర్మాలను విష్యరించాం. అన్న భదాలకు సరిమైన నివేదన 
ఉండాలి. విగ్రహాన్ని అలంకరించిన వస్త్రాలు శుభ్రంగా ఉందాలి. ఇట్టి 
విషయాలను మనం పట్టించుకోం. మురికీ బట్టలు కట్టకొన్న వాడీ జగత్తులో 
ఎవడని ప్రశిప్తే ఆలయంలో దేవుడే కర్పిస్తున్నాడు. అవి శుభ్రంగా ఉంటే 
మన మనస్సు శద్రంగా ఉంటుంది. ప్రతి రోజు ఆలయ సందర్భనం చేయాలని. 
 ఎన్నోనియమాలను విధించారు పూర్వులు, శినవిష్ట ఆరాధన చేయాలన్నారు. 
ఇల్లా ప్రతి అలయంబోహా సత్యహాజలు జరగుకున్నాయా లేదా అని చూడడం. 
మనీ అందరి వంతు 


రా 


(అలయ పూజా విధానంలో నేడు రకరకాల మార్పులు చేస్తున్నారు. 
పవర్‌ హౌస్‌ నుండి విద్యుత్తు ఎట్లా అన్ని చోట్లకు సరఫరా అవుతుందో 
అంతటా వ్యాపించిన వానిని ఒక చోట శేంన్‌కరింతగా అవి 
అంయాలద్యూయి. ఆగమాల ప్రకారంగానే పూజలు జరగాలి, వేతులున్నా 
యని ప్రతివాడు విద్యుత్‌ పరికరాలను ముట్టుకుంటే ఎలా? అట్లాగే మన 
పరిమిత బుద్దులనుపయోగించి మార్పులు చేసినా దుష్పలికమే మిగిలేది, 

'కొండలేమంటారంటే ఆలయంలో అర్భకుడు సరిగాలేదంటారు. అయినా. 
ఆలయ పవిత్రతకు భంగం లేని రీతిలో మనమెందుకు నియమాలను 
'మార్చకూడడని ప్రల్ఫస్తారు. వీళ్ల వల్ల స్వామియే గెంటివేయందుకున్నాడు. 
ఆదారం కొంతలేకపోయినా ఆలయం వెంటనే పవిత్రతను కోల్పోదు. కాని 
ప్రతివాడు, కలుగదేసికొని అనాదారాన్ని వ్యాప్త చేస్తే నష్టటోయేది మనమే, 
భగవంతునికి నష్టం లేదు. కనుక ఆగమశాస్తాలు విధించని వాటిని గాత్రగా 
'ప్రేళపెట్టవడ్డు, మనం అందరం అదారాలకు కట్టుబడి భక్తిశ్రద్ధలతో 
ఆలయాలకు వెడుతూ ఉంటే మనలను చూసైనా పూజారి తన దోషాలను 
సరిదిద్దుకొంటాదు. 

రాజకీయ నాయకులు దీటికీ మాటికీ మఠ విషయాలలో తలడూర్చడం 
మంచిదికాదు. మనం క్రాత్తగా ప్రవేశపెట్టి స్థిరంగా ఉంటుందని చెప్పగలనా! 
నదులు పొంగిపార్లేటప్పుడు ఒడ్డకు కొంత చేటువస్తుంది. అది వర్షకాలంలో 
'సహటం, దానికై బింథించనవనరం లేడు. 

ౌత్త క్రొత్తగా వచ్చే లికుగుబాటుభావాలు కలవారిని ఒప్పించవచ్చు. 
'సంఘ సస్యర్తలు ప్రాీన శాస్రాలను చదవరు. అందువల్ల కొన్ని సందర్భాలలో 
'కోపోద్రిక్తలౌతారు. వారిని చూసినపుడు కోపగించరాడు. ప్రతిపక్షాన్ని 
'గౌరవించడమే మనవంతు. శాస్త్రీయమైన ఆచారాలను (్రేమతో 
విశదీకరించాలి. 


ిమ్మతవాణి (పంచమ భాగము) 


కొన్ని వందల సంవత్సరాల వెనుక రాజులచే ఇవి ప్రోషింపబద్ధాయి. 
ముందు మన నదవదిక తీన్నగా ఉంటే భక్తి భ్రద్ధలుంటే ఎదురు తిరుగు 
భావాలు కలవారిని ఒప్పించవచ్చు. 


ఆలయాల పవిత్రత 

(గ్రామగ్రామాన ఆలయాలు వెలుస్తున్నాయి. జీర్ణ దేవాలయోడ్డరణ 
జరుగుతోంది. కుంభాలిషేకాలు సరేసరి, నా దగ్గరకు వచ్చి కొంత మంది 
'సలసాలడుగుతూ ఉంటారు. దాలా సంతోషంగానే ఉంది. 

అదే సందర్భంలో కొంకమంది వచ్చి చెప్పే విషయాలు వింటూ ఉంటే 
బాధ కూడ కల్గుకోంది. వాళ్ళు మిగతా వాళ్లో చెప్పుకోవడం కంటే నాతో 
తెస్టుకోనడంలో కొంత తృప్తి పొందుతున్నారు. ఇతరులు సలహాలు చెప్పడానికి 
జంకవచ్చుగాని, నేను నిర్భయంగా కొన్ని విషయాలు చెప్పాలి కదా! ఏది 
శాస్ర విరుద్ధమో ఏది సమ్మతమో స్పష్టంగా చెప్పాలిగదా! వినండి. 

ఆలయాలు ప్రశాంతంగా, పవిభ్రంగా ఉండాలి. భగవత్‌ దింతన తప్పు 
ఇతర ఆలోచనలను అక్కర రానీయకూదదు. అయితే మనం చూస్తున్నదేమిది? 
ఆనేక అలయాల చుట్టు ప్రక్షల కొట్లు కట్టి వ్యాపారం సాగిస్తున్నారు. టీ, 
సిగెట్టు కొట్లుంలాలి. దేవాలయానికి ఆదాయం వస్తుందని అన్నింటిని 
ప్రోత్సహిస్తున్నారు. ఒక్క స్వామీ ఉన్న ప్రాంతం తప్ప మిగిలిన ప్రదేశమంతా 
అద్జెకీయలదుతోంది. అట్టి గందరగోళ పరిస్థితిలో భగవత్‌ భావన 
కనుమరుగౌకోంది. కలుషిత వాతావరణంలో భక్తి సన్నగిల్లుతుంది. 

కార్యాలయ భవనాలు, కుటీరాలు, ఫలాహార శాలలు మొదలగునవి 
ఎన్నో చుట్టు ప్రక్కల వెలుస్తున్నాయి. కైంకర్యావికి చెందని అనేక 
'్రియాకలాపాలు సాగుతున్నాయి. అభివృద్ధి పేరుతో అనాదారాన్ని 
(ప్రోత్సహిస్తున్నారు. 


అ 


'ఒక్కాక్య ఆలయానికి ప్రత్యేకంగా వరిపాలన పద్ధతి ఉండక అంతా 
ప్రభుత్వాధీనంలో ఉండడం వల్ల ప్రజలు తము గోడును వినిపించవంసి 
వస్తోంది. పదైనా మంచి పనిని ఉద్యోగులు మొదలుపెడితే పూర్తికాకుండానే 
'ఐదిలీలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైంది. 

పవిత్రతకు ప్రాధాన్యం ఈయక పైపై కుంభాభిషేకాలు జరిగినా ఫలం 
శూన్యమే, భక్తులు ఈ విషయంపై దృష్టిని సారించి అలయం ఒక వ్యాపార 
స్థలంగా ఉండకుండా చూడాలి. ప్రజలలో సామాహికమైన దైతవ్యం రావాలి. 

ఆవాతారాలను పేర్మొనడం నా విధిగా భావిస్తున్నాను. ఏదో ఒక కళాశాల 
'నుందో, పాఠశాల నుందో 50, 60 మంది విద్యార్థులు ఒక్క మారే వస్తూ 
ఉంటారు. అందు యుక్త వయస్సు వచ్చిన ఆడసిల్లబూ ఉంటారు. వారు 
నెలసరి (బహిష్టు నియమాలను పాటించకుండా ఆలయంలో ప్రవేశిస్తూ 
ఉంటారు, ఇది తప్పని తెలియక వస్తూ ఉంటారు. పూర్వం ఇంట్లోనే ఆ 
రోజులలో దూరంగా ఉంచేవారు. వారు వచ్చినా స్వామి, మైలపడతాదా అని 
సంఘసంస్కర్తలు ప్రశ్నిస్తూ ఉంటారు. కొందరు స్వామి పవిత్రంగా అన్నిదోట్ల 
ఉంటాడని జలయాలకే రానవసరం లేదనీ వాదిస్తూ ఉంటారు. ఆలయాలు 
'శాష్ట ప్రకారం నిర్మింపలడ్డాయి. నియమాలను పాటించకపోతే ఎలా? శాస్త్ర 
నియమాల ఉల్లంఘన వల్లనే యాగ్రాస్థలాలలో (ప్రమాదాలు, అనుకోని 
విపత్తులు సంభవిస్తున్నాయని భావిస్తున్నాను. 

అంత గొప్ప క్షేత్రంలో ప్రమాదాలు ఇరగడమేమిటంది? స్వామి తన 
పవిత్రతను కోల్పోయాడా అని ట్రశిస్తూ ఉంటారు. నేను బాధపడుకూ స్వామి 
అక్కన ఉన్నాడు కాంట్టే అనాదారాన్ని తట్టుకోలేక దయకలవాదైనా అప్పుడప్పుడు. 
(ప్రమాదాల రూపంలో శిక్షవేస్తున్నాడేమో అని అనిపిస్తోందని ఒకమాట 
అంటాను. 

క్షేకాలు, విహారయాత్ర కేంద్రాలు కావు. భక్తి లక్ష్యమైనా పై పవిత్రతకు 
అధిక (ప్రాధాన్యం ఇస్తున్నట్లు లేదు. అపదారాలలో క్షేత్రాలను నింపుతున్నాం.. 


195 


 అమ్మకడాణి (వంచక భాగము) 

ఇట్లా అనాదాదాలు తెలిసి చెప్పకపోవడం నా ధర్మాన్ని విస్మరిందినట్లా 
శుందని చెప్పదం జరిగింది. భక్తులలో పరివర్తన తీనుకురావాలని 
వేంకటేశ్వరుని ప్రార్థిస్తున్నా 


ఆలయం - దైవకార్యాలు 

రెండువేల నంవత్సరాల వెనుక మెగస్టనీను మనదేశం వచ్చి 
ఆశ్చర్యపోయాడు. భారతీయులు అదిద్ధమాదరని, వీథిలో డబ్బును విడిచినా. 
ఎవ్వడూ దానిని తాకరని, న్యాయస్థానాలు లేవని ఇంకా ఏవేవో విషయాలను 
ాసేడు. అట్లా మనం ఈనాడూ ఉండగలగాలి. 

అనాటి సమాజం అట్లా ఉండడానికి కారణం ఏమైయుంటుంది? నేడీ 
వతనానికి కారణమేమిటి? అనాటి వవిత్ర వాతావరణం వల్లనే 
శీలవంతులుందేవారు. పూర్వకాలంలో ఆలయాలలో భారత (ప్రవచనా. 
'అందేవి. కథా కాలక్షేపాలు సరేసరి, ఇట్టి ప్రవచనాలు సాగడానికి అనాటి 
రాజులు కొన్ని మాన్యాల నిచ్చేవారు. ఏ నాటకం ఆడినా, ఏ కళను ప్రదర్శించినా. 
భవత్‌ సంబంధంతోనే ఉండేది. ఎవరి వృత్తులు వారు చేసికొంటూ విధిగా. 
ఆలయాన్ని దర్శించేవారు. 

ఈనాడు మానవుల చంచల మనః ప్రవృత్తికి అనేకం దోహదం చేస్తున్నాయి. 
చలనచిత్రాలు, నవలలు, శృంగార కథలు, శృంగార దృశ్యాలు మనిషిని 
ఈుంగద్‌స్తున్నాయి వాటికి తోడు రాజకీయ పార్టీలు, కక్షలు, ఎన్నికల హడావిడి 
ఎక్కువగా ఉంది, ఎక్కడ చూసినా ఆసంకృప్తి, అవినీతి తాండవిస్తోంది. 

ఆనాటి కథా కాలక్షేపాలులోవు. ఏ హరికథా కాబక్షీపం చేసీవాడో వచ్చి 
వెళ్లిపోవడమే. జరుగుతోంది! తన తరంతోనే కళ అంతరిస్తుందని 
బాధవదుతున్నాడు. ముందు తరాల వారికి (ప్రోత్సాహం లేదని, భద్రత 
చేని వాపోకున్నాడు. విద్వాంసులకే కాడు, శిల్పులు మొదలగు వారికి 


196 


క్తి 


ఉద్యోగ భోధత అనాదుండేది. జానవద కళలు (క్రమక్రమంగా 
 అంతరించిపోతున్నాయి. పొట్టగడవడమే వారికి కష్టంగా ఉంది. పొట్టకూటకై 
ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నారు. పిల్లలకు తమ కళలను తల్లిదండ్రులు 
వేర్చదం లేడు. అ నాటకాలు, ఆ తోలు బొమ్మలాటలు, కొయ్యబొమ్మలాటలు, 
ఆ హరికథా కాలక్లేపాలు, పురాణ ప్రవచనాలు ఈనాడు లేవు ఆ శిల్ప 
తైపణ్యం ఏది? జానపద కళలను ్రోక్సహిస్తున్నామని ప్రభుత్వం ఏవో 
సభలు ఏర్పాటు చేయడం, మంత్రులు రావడం, ఉపన్యాసాలీయడం, ఫోటోలు, 
పత్రికలలో ప్రచారం మొదలగు ఆర్భాటంతో ముగుస్తోంది. తరతరాలు. 
కాపాడుకొనే భద్రతను కల్చిందరేకపోతున్నారు. 

ఆలయాలు- కళలతో పెనవేసి కొన్న అనాటి వాతావరణాన్ని మెగస్టనీసు, 
ప్రశంసించాడు. ప్రజలను కళల ద్వారా ఉక్తేజితుల్ని సంస్మానవంతుల్ని చేసిన 
ఆనాటి వాతావరణాన్ని చూసి ముగ్గుడైరోయాడు. 

కనుక ప్రజలకు మానసిక శృప్తిని, ధార్మిక సంస్మారాన్ని ఇచ్చే ఆ నాటక 
కథల సుస్కృతి పునరుజ్జవింపబడాలి. ప్రజలు, ప్రభుత్వమూ ప్రోత్సహించాలి. 

ఇక అలయం కూడా ఆగమ శాస్త నియమాలను ఈ, చ, తప్పక పాటిస్తూ, 
మంత్ర పఠనం నల్ల పవిత్రం చేస్తూ ఉండగా, అందు పురాణ ప్రవచనాదులు 
'జరుపబదుతూ ఉంటే పూర్వవైభవం వస్తుంది. అర్చకులకు, శిల్చులకు, 
కళాకారులకు తగిన భృతి ఉన్నప్తడు మాత్రమే అన్నీ సక్రమంగా జరుగుతాయి. 
దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయగలిగితే దేశం సుభిక్షంగా ఉంటుంది. 


అలయం - వైద్యాలయం 

మానవ సేవయే మాధవసేవ కనుక (ప్రత్యేకంగా మాధవుజ్ణి 
'సేవించనవనరం లేదని కొందరంటారు. అంతేకాదు, ఆలయాలను 
వైద్యాలయాలుగా, విద్యాలయాలుగా మార్చండని కేకలు చేసేవారూ ఉన్నారు. 
రోగాలను కుదర్చదం, విద్యాబుద్ధులు నేర్పడం ప్రశంసింపదగినవే. అట్టి 


17 


అమ్మతవాణి వంచన భాగము) 


సాంఘిక కార్యక్రమాలు భగవత్‌ కృపకు నోచుకొంటాయనడంలో సందేహం 
లేదు. మానవ సేవయే మాధవ సేవ అనడంలోమా తప్పులేదు. మాధవుడ్ణి 
సేవించినా మానవులందరినీ సేవించినట్లే అంటున్నా, ఇది సంఘ సేవకంటే 
శాశ్వతమైన మంచివి ప్రపాదిస్తుందని అంటున్నా. ఎట్లా? 

వైద్యాలయంలో రోగాలు కుదిర్చి ఇంటికి పంపుతున్నారు. తరువాత 
అతదు సక్రమ జీవితం గదుపులాడని నమ్మకం ఉందా? రోగాలు కుదర్చబడిన 
వారు ఫోరక్ళత్యాలు చేస్తే మనం రోగం కుదర్భడం వల్ల ఫలమేమైనా వస్తుందా? 
ఎవైనా మతిస్తేమితం లేని వాకు దగ్గరకు తీసికొని వచ్చి రోగం కుదుర్చందని 
'ప్రాశేయపడుతూ ఉంటారు. పై విధంగా భావిస్తూ ఉంటాను. కుదిరినా 
'సరిగా నదుచుకొంటాడా లేదా అని నేను వారిని ప్రశ్చిస్తే వారు జాధపడుతారు 
కదా! కనుక అట్లా పైకి అనను. ఇట్లా ఉంటుందని చెప్పడానికే ఇదంతా 
చెప్పాను. ఏదైనా తప్పు పని చేస్తే తగిన దుష్ఫలితం వస్తుందని భావించి, 
చేసినా పాపమే వస్తుంది. అయితే మతిస్తేమితం లేనివాడు తప్పు పని చేసినా 
వాదికి పాపం అంటదు. గత జన్మ పాపాలవల్ల ఇప్పుడీ రోగం వచ్చింది. 
ప్రస్తుతం అట్టి వానికి పాపం లేదు. అట్లా ఉండడానికి ఏది మూలకారణం? 
'ఈ జన్మలో పాపాలు చేయకుండా ఉండాలన్నా గత జన్మలోని పాపాల 
నివృత్తికి మార్గమేమిటి? 

వైద్యాలయాలు కేవలం శారీరక అనారోగ్యాన్ని తొలగించగలవు. 
(అంతకంటే మనుష్యులలో దుష్టభానాలు తలెత్తవందా ఉండాలంటే ఏం 
చేయాలి? దాని కోసం పాఠశాలలను పెట్టి చదువు నేర్చిస్తున్నాం. వాళ్లు 
బాగా చదివి లోకంలో జడుగుెట్టి నిజాయిరీతో ఉండకపోతే అ చదువువల్ల 
ఏం ప్రయోజనం సిద్దిస్తుంది? ఆ విద్యార్థిలో క్రమరిక్షణ, క్యాగబుది, దేళక్తి, 
దైవభక్తి లేకపోతే వాడు బుద్ధిమంతుడైన కొద్దీ ఎట్లా మోసం చేయవచ్చో, 
నేరాస్నుండి ఎట్లా తప్పించుకోవల్చో మొదలగువాటికి ఆ విద్య ఉపకరిస్తోంది 
కూడా. కనుక మానవ జీవితం వైద్య, విద్యాబయాలకోనే అంతం కాదు. 
వాటికి తోడు దేవాలయ వ్యవస్థ ఉండి తీరాలి. మనిషిని మహోత్తను 

108 


క్తి 


'మానవ్వనిగా తీర్చి దిద్దాలంటే వానిలో ధ్యానం, పూజ, ప్రశాంత చిక్తత, 
వివేచన వినయ సంపద, క్రమశిక్షణ మొదలయిన సల్లక్షణాలుంగవలసిందే.. 
వీటికై ఉపయోగిస్తుంది దేవాలయం. 

ఆరోగ్యం విద్య అందించడం కంటే భగవత్‌ సాన్నిధ్యాన్ని చేర్చే పద్దతి 
ఉండాలి. విద్య వల్ల బుద్ధి మంతుడౌకాడు. అ బుద్ధి తనకు, సంఘానికి 
 ఉవయోగవడినపడే ఆ విద్యకు పరమార్థం అంతకంటే క్లానికావాలి విచక్షణా 
జ్ఞానం ఉందాలి. (0౪6696 వేరు. 12607 వేరు). ఈ జ్ఞానం పూజు 
'ద్యానాదుల వల్ల వస్తుంది. మంచి వ్యక్తులుగా మారినప్పుడు పై విద్యలు 
కాజిస్రాయి. 

ఈ మంచిగా మారడానికి దేవాలయ సంరక్షణ జరగాలి. ముందుగా 
భక్తి భావం పొటమరించాలి. తనను తానేమిటో తెలిసికొనే వాతావరణాన్ని 
సృష్టంచగలగాలి. 

మంచిగా ఉండడానికి భ్తీ అవసరం లేదని కొందరంటారు. సమాలోలిస్తే 
అనేక స్వార్భాలతో కూడిన జీవనికి శుద్ధి, భక్తి వల్లనే సాధ్యమౌతుంది. 
యుగయుగాల నుంది, పై వాదొకడున్నాడని, అతడన్నింటిని గమనిస్తున్నాదని, 
మనం చేసే మంది చెద్దలకు ఫలాన్నిస్తాడనీ నమ్మకంతో బ్రతికాం. అట్టి 
భావన ప్రజలకు అలందినంగా, ఊరట నిచ్చేదిగా ఉంటుంది. ధర్మమార్గంలో 
నడవడానికి దోహదం చేసింది, 

భక్తి యొక్క లక్ష్యం మనిషిని మంచిగా కీర్చిదిద్దడానిలే. ఇక పరమార్థ 
జ్ఞానం పట్టుబడితే పైవాదికి తనకూ అభేదాన్ని గుర్తిస్తాడు. ఇక జనన మరణ 
'ప్రవాహమూ ఉందదు. బాధా విముక్తి కల్గుతుంది. జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే 
తవ, సంఘానికి సేవ చేసినట్లే గుళ్లు, గోపురాలు కట్టడం ఎందుకంటారు. 
అవి ఏంతో ఎత్తుగా ఉంటాయి. మనలనూ ఉన్నతంగా కీర్చిదిద్దదానికే అవి 
ఉన్నాయి, ఉన్నతంగా మనమున్న రంగాలలోనూ ఎదగాలని సూచిస్తు 
న్నాయి. 


.అమ్ముతవాణి (పంచమ భాగము) 


విడు ఇంద్రియాలు - ఐదు ఉపచారాలు 

మనిషిలో విషయాలననుభవించడానికి ఐడు ఇంద్రియాలున్నాయి, కన్ను 
చెవి, ముక్కు నోరు, చర్మం. వీటిని పంచేంద్రియాలంటారు. ఇవి శ 
'ప్పర్శ రూప, రన, గంధాలనే విషయాలను అనుభవిస్తున్నాయి. కన్ను రూపం 
చూస్తోంది. నాల్కరులిని ఆస్వాదిస్తోంది. చర్మం వల్ల స్పర్య జ్ఞానం కల్గుకోంది. 
'ఈ ఇంధ్రియాలు క్రొత్తగా వేటినీ సృష్టించడం లేదు. అవి ఉన్న వాటిని 
 అనుభవిస్తున్నాయి. రేడియో, విద్యుదయస్కాంత తరంగాలను గ్రవాస్తన్నట్నగా. 
ఉన్న వాటినే మెదడునకు చేరుస్తున్నాయి. థ్రొత్త వాటిని సృష్టించి ఈయవ. 
సృష్టిలో ఉన్నవాటిని చూసి, స్పృశించి బుద్ధికి విషయాన్ని చేరవేస్తాయి. వీటినే 
'జ్ఞావేంద్రియాలంటాడు. చేతులు, కాళ్ళు మొదలైనవి పనులను లేస్తాయి, కనుక 
వాటిని కర్మేంద్రియాలంటారు. నాల్క రుచి చూడడంతో బాటు అనగా. 
'జ్ఞానేంద్రియమే. కాకుందా మాట్లాడునవుడు నాదాన్ని వృట్టించి 
కర్మేంద్రియంగానూ ఉంటుంది. 

పంచ భూతాలున్నాయి. అవే ఆకాశం, వాయువు, గి నీరు, భూమి. 
ఇవి విశ్వళక్తులు. ఇవీ జ్ఞానేంద్రియాలకు ఆధారం. నాదమే ఆకాశంలో 
ఉంటుంది. చాలా మంది ఒక చోట, గుమిగూడినప్పడు రకరకాల ధ్వనులున్నా 
ఓ” అనేది సామూహికంగా వినిపిస్తుంది. సముద్ర ఘోషలోసూ 'ఓ' ఉంది. 
శంభాన్ని దవిదగ్గర పెట్టినపుడూ ఇట్టివాదం వినిపిస్తుంది. 'ట రి చుక్నటైదితే 
దేవ నాగరలిపిలో ఓం. ఇట్లా ఈ నాదం వినబడుతూనే ఉంటుంది. గాలిలో 
ఈ నాదం వినజడడమే కాకుండా గాలికి స్పర్శ గుణం ఉంటుంది కూదా. 
గాలి మన మీద ప్రసరింప ఐదినపుడు అది ఉందని తెలిసికొంటాం కదా! 
దానికి తోడు అగ్నికి రూపం కూడా ఉంది, కళ్లతో చూస్తున్నాం, నీటికి పై 
వాటికి తోడు రుచి యంది. వాల్యపై వేసికొని రుచి చూస్తున్నాం కదా! పై 
వాటికీ తోదు భూమికి వాసన కూడా ఉంది, ఇందన్నీ మొలకెత్తుతాయనీ 
తెలుసు. ఇట్లా చూడడం, వినడం, రుబి చూడడం, స్పృశించడం, వాసన 
చూడడం జరుగుతోంది. 


200 


క్తి 


ఇట్లా ఐదు ఇంద్రియాలూ మనం అన్నిటినీ అనుభవించదానికి 
కారణమౌతున్నాయి. మంచి ఆహారం, మధుర సంగీతం, సువాసన, చల్లని 
గాలి, అందమైన చండ్రోదయ దృశ్యం. అన్ని ఈ ఇంద్రియాల వల్లనే 
అనుభవిస్తున్నాం, వీటికి అధారాలైన పంచభూతాలను భగవానుదందించాడు. 
ఆతని దయవల్ల మనం భోగాలను అనుభవిస్తున్నాం. మనంతట మనం ఒక్క 
లియ్యప్ప గింజను సృష్టించలేం. అతని దృష్టిని తిలకీంచి పులకించండని ఐదు 
ఇంద్రియాలను ప్రసాదించారు. వీటిని అనుభవించేటప్పుడు వీట్‌ కారకుడ్డి 
స్మరించడం మన కర్తవ్యం కదా! 

'ఈ విషయాలను ముందుగా భగవానునకు నివేదించి మరల 
స్వీకరించడం, దానిని ప్రసాదంగా భావించడం నన విధి. ఇట్టి భావనరో 
ఉంటే మన మనస్సునకు పరిపక్వత లభిస్తుంది. ఏదీ అర్చించకుండా. 
స్వీకరించకూడదనే భావన మనలో నాటుకోవాలి. 

అంటే వంచేంద్రియాల ద్వారా స్వామికి సంచోవచారాలు చేసి 
శ్వీకరించాలన్న మాట, చాలా ఉపదారాలున్నా ఇంట్లోగాని, అలయంలోగాని 
కనీసం ఈ ఐదు ఉపదారాలను చేయాలి. అనగా స్వామికి గంధం అర్పింయట, 
పువ్యలతో పూజించుట, ధూపం చూపించుట, దీపారాధన, నైవేద్యాలు 
అర్చిందాలి. ఇందు గంధం సమర్పించడాన్ని భూమికి; పువ్వు - ఆకారానికి; 
'దూపం - వాయవునకు; దీపం - అగ్గి; వైవేద్యం - నీటికి (అమృతానికి) 
గుర్తులు. ఇట్లా పంచభూతాలు, పంచోవదారాలలో దాగియున్నాయి. వంత 
భూకాలనుంది అన్నీ వస్తున్నాయి. పంచేంద్రియాలు అనుధవిస్తున్నాయి, దీని 
వల్ల జీవుడు, దేవుడు, ప్రపంచం అన్నీ ఒక్క చోట కలుస్తున్నాయి. 


భగవన్నామ మాహాత్యం 


'ధ్యానం, జపం, పూజ, యజ్ఞం, కీర్ణయాత్రలున్నట్లుగానే సామూహికంగా 
భజన దేయదమూ అనాదిగా ఉంది. పరమాత్మలో జీవాత్యన అనుసంధానం. 


201 


లక్ముకవాణి (పంచను భాగము) 


చేయడం కోసమే అనేక ప్రడ్రియలున్నాయి. భజన పద్ధతి కూడా అందొక 
భాగం, గ్రామాలలో భజనలకై కొన్ని స్థలాలుందడం వల్ల చాలా కాలం 
నుంది ఈ సంప్రదాయం అవిచ్చిన్నంగా సాగుతోంది. శవివారాలలోగాని, 
ఏకాదశి వంటి పర్వదినాబలోగాని చాలా మంది ధజన చేస్తూ ఉంటారు. 

ఆలయాలలో పూజ, ధ్యానాడులున్నా భబనలలో ఉద్చ స్వరంతో గానం. 
చేస్తారు. స్వామి గుణాలను, నానూలను హీస్తారు. అందరూ కలసి పాడుతారు. 
సంఘ దృష్టితో సామూహికంగా జరిగేదిది. ఎవరి ముక్తికి వారు భయత్నం 
చేయడమే కాకుండా అలయాల ద్వారా, భజనల ద్వారా, ఉత్సవాల ద్వారా 
సామూహికంగా కూడా ఉంటుంది. భజనలలో తాళమృడంగాది వాద్య 
సహకారంతో వినసాంపుగా ఉంటుంది. మనస్సు ఏఠాగ్ర మవడానికీ దోహదం 
చేస్తుంది. రఘుపతి రాఘన రాజారాం, హరేరామ హరేరామ రామరామ 
'హారేహరే అనే నామ స్మరణ ద్వారా భోడానుడ్డి రలుడుకోవడం అప్రయత్నంగా 
సాగుతుంది. 

'ఒక చోటి కూర్చొని చేయడమే కాకుండా నగర సంకీర్తన కూడా చేస్తూ 
ఉంటారు. పర్వదినంవాదు అందరూ కలసి అన్ని వీథులు తిరిగి సంకీర్తనం 
చేయుడం ఛాలా మంచిది. ముఖ్యంగా నూర్గశిర మాసంలో సంకీర్తనాలు. 
ఉంటాయి. 

ఇట్టి ఆదారాలు లోపించకుండా కొనసాగించడం మంచిది నామ సంకీక్త 
తేకుండా భోజన మందిరాలు లోసిపోకూడదు. ఇటీవల కాలంలో 
డెనదినాఖివృద్ధి పొందడం చూస్తూ ఉంటే శుభమాచకంగా కన్పిస్తోంది. వేద 
ఆగమ, అదారాలు క్రమక్రమంగా లోపీంచే సమయంలో కనీసం ఇట్టి 
సంప్రదాయమైనా బ్రతికి ఉండడం హార్షింపదగిందే. అట్లాగే సత్సంగాలు 
'బాగా పనిచేస్తున్నాయి. అట్లా ధజనలూ సాగడం మంచిది. 

నామసంకీర్తన భక్తి సోపకమైనది. దీనిని వ్యాప్తిలోనకి తెచ్చిన ఘనత 
సద్గురు బోధేంద్ర స్వామి వారికి చెందుతుంది. అయన పరమాత్మ సచ్చిదానంద. 

202 


జ 


'రూపుడైనా జగక్యుర్యాణం కోసం అనకార రూపంలో వచ్చాడని, ఈ మూర్తులే 
సరిపోవని, హరి, శవ నామాలను ధరించి వచ్చాడని అట్టి మంగళ రూపునకు 
అయమగుగాక యని కీర్తించారు. అనగా ధగవన్నామాలు వట్టి నామాలు 
కాళు మూర్తిలో బాటు అదీ భగవత్‌ న్యరూవములే అని అర్ధం వస్తోంది 
కడా! భగవాననకు ఎట్టి శక్తి ఉందో నామానికీ అంత శక్తి ఉన్నట్లే కదా! 
మహాత్ములు గానం చేసి పుణ్యం సంపాదించిన పాటలను, పద్యాంను మనం 
పాడితే వారు భగవద్దర్నన్నాన్ని పొందినట్లుగానే మనకూ అట్టి భాగ్యం 
కల్గుతుంది. జయదేవుడు, నారాయణ తీర్థులు, రామదాసు, పురందరదాసు, 
త్యాగరాజు వ్రాసిన పాటలు, అట్లే తమిళ భక్తుల పాటలు, హిందీలోని భక్తి 
గీతాలు, మరారీలోని అభంగాలు = వీటినన్నిటినీ సంప్రదాయంగా వచ్చే 
ఈన సుగీతులో అమర్చినవాడు, మరుదావల్లూర్‌ సర్మరున్విమి. దోలోతవం, 
వసంత కేళి మొదలగు ఉత్సవాలలో పాడేపీ ఉన్నాయి, ఎట్టి త్రమలేకుండా. 
సంగీత శాస్రాభ్యాసం లేకుందా ఆనందంగా అందరూ పాజేవి కలియుగంలో 
తీజసాధనలు చేయడం కష్టమని, నామనంకీర్తన వలనే మ్తిని పొండవచ్చని 
భాగవత గ్రంథమే చెప్పింది కలౌ వంకీర్షకేశవం: 

సామూహికంగా పాలే భజన పద్దతిని ఆట్లా ఉంచండి. ప్రేతి గృహంలో 
ఇంట్లో ఉన్నవారందరూ కలిసి భజనలు చేయవచ్చు కదా! దానికి ఎక్కడకో 
వెళ్లాలనే కష్టమూ ఉండడు కదా! పూజా మందిరంలోగాని, విడిగా గాని 
అండరూ కలిస ఒక దీపు వెలిగంచి చూట్టూ చేరి కొంతసేపు భన చేయవచ్చు 
కదా! నామ సంకీర్తనం చేయడమేమిటని సిగ్గపడకండి. సంగీత జ్ఞానం 
లేకపోయినా, గాత్ర మాధుర్యం లేకపోంనా ర్తి కలిగియుండదమే ప్రధానం. 
ఆదుకొనే పాపాయి అమ్మ ఆంటూ తఖిదగ్గరకు వెళ్లడం లేదా? రాగయుక్తంగా. 
అ మాటను పలుకురున్నానా, అని ఆ పిల్ల ఆలోచిస్తోందా? అట్లాగే మనమూ. 

209 


 అష్మకూడి గలదు భాగషు] 
లోకిమాతను పిలవాలి. ఎన్ని పనులు చేస్తున్నా రామాది నామాలను కీక్తంచాలి. 
ఆదే మన అసలైన నంపద. అందున్న సుఖశాంతులు కల్గుతాయి. 


వమస్మారం 


పరమేశ్వరుని ఉద్దేశించి ఒక చక్కని శ్లోకం ఉంది. దానిని బ్రాసినవాదు 
గొప్ప భక్తుడు, గొప్ప విద్వాంసుడైన అప్పయ్య దీక్షితులు. 

ఓ త్రిపుర సహాజ నేను రెండు తప్పులు చేసినందుకు క్షమించుమయ్యా. 
ఏమిటో శప్పులంటావా? గక అన్నలో నీకు నమస్కారం పెట్టియందను. 
వచ్చే జన్మలో పెట్టే అవకాశమూ కేదు. నేను గత జన్మలో నమస్మారం 
పెట్టలేదని నాకెట్లా తెలిసిందంటానా? నమస్కారం పెట్టకపోవడం వల్లనే 
నాకీ జన్మ వర్చింది కదయ్యా! గత జన్మలో పెట్టియుంటే ఏనాడో ముక్తి 
'అధించియండేది. ఈ న్నే వచ్చి యుండేది కాదు. వచ్చే జన్మలో చేయలేనని 
అన్నాను. ఎందుకంటావా? ఈ జన్మలో నీకు సమస్మరించేసు కదయ్యా 
కక ఇక జన్మ ఉండడు. ఇక జన్మే లేనపుడు సమస్మారం పెట్టడం కుదరదు. 
కడా కనుక గత జన్మలో పెట్టనందులకు, రాబోవు జన్మలో అ అవకాశం 
'కేనందులకు ఈ రెందు తప్పులను క్షమించు తండ్రీ! అని వేడుకొన్నారు. 

ఏ సందేశమిచ్చింది ఈ శ్లోకం? భగవానునకు వృదయపూర్వకంగా 
నమస్కారం పెట్టాలనే అప్పడే జననమరణ ప్రవాహం నుంది అతు శప్పిస్తాడు. 
ఇదేదో కవితా చమత్యారం కోనం బ్రాసీదని భావించకండి. భక్తిలో మునిగి 
'ఖాసిన శ్లోకమిది. కనుక శరణాగతిని పొంది వృాదయపూర్వకంగా 
నమస్కరించాలి. సద్గతి తప్పక కల్ఫతుంది. సందేహించనవసరం లేదు, 

(ఈ దశన వయం వమోనమఃలో స్వామివారు చర్చించాడు చూ. 
అవ్యుతాణి-2) 

204 


శ 


నమస్మారం ఎట్లా చేయాలి? దండ నమస్మారం చేయాలి. చేతి నుండి 
జారిన దండం, చేతిని విడిది నేలమీద పడిపోతుంది. అట్లాగే ఈ శరీరం 
నాది కాదు, ఇది భగవానునిదే అనే భావనతో నేల మీద పడడమే దండ 
నమస్కారం. మన శరీరం కర్ర వంది. గిన ఎక్తకం, నిటారుగా నిలబడడం 
చేసేది లోనున్న శక్తియే. నేను దీవిని నిలుపుతున్నానని, దీనితో పనులు 
నర్వహిస్తున్నాననే అహంకారాన్ని విదిని దండం మారిరిగా వేల మీద పదాలన్న 
మాటు. అదే దండ నమస్మారం. జ్వరంలో మన శరీరం నిలబడలేదు, 
నడవలేదు. అసలు పుట్టుకే ఒక పెద్ద జ్వరం. ఇట్టి జ్వరం ఎందుకు వచ్చిందో 
'ెలిటకొని, ఇది మరల రాకుండా ఉందడం కోసం దండం మాదిరిగా భానుని 
ముందు మోకరిల్లాలి 

నేను చేస్తున్నాననే అహంకారం పోయినపుడు అదే సరియైన నమస్కారం. 
అది అన్నివేళల చేయవలసిన నమస్కారం. అ అనుభవం చటుక్కున రాదు. 
ఆయినా ఆంయంలోనైనా వినయంతో నమస్కారం చేయగలగాలి. అది దేనని 
సూచిస్తుంది. నేను నా బాధ్యతనంతా నీ మీడ నుంచాననే, కొంత బాధ్యత 
'మనకుండని ఎప్పుడైతే భావించామో అపుడు భగవానుడు తన భాధ్యతను 
తగ్గించుకొంటాడు. ఇదద అసంపూర్ణశ్వం కన్పిస్తోంది కదా! కనుక అంతా నీ 
బాధ్యతే అనగలగాలి. మంచి జరిగినా, చెడు జరిగినా అంతా నీ సంకల్పాన్ని 
అనుసరించే జరుగుతుందని భావించగలిగితే సర్వార్సణ భావంతో ఉండగలిగితే 
అపుడకడు మనపై దయ చూపిస్తాడు. మన భారాన్నంటినీ శాన స్వీకరిస్తాడు. 
ఇక మన నెత్తిమీద ఐరువుందదు. 


శ్రే 
ఒకానొక మహాశక్తి యొక్క తెలివే (మహత్తు) ఈ విశ్వం, సమస్త జీవులుగా 
కబ్చి్తోంది. ఈ కన్పించడం ఎప్పుడైతే పోయిందో మగిలీది మహత్తే, అ 
సమష్టి బుద్ధియే, అ స్థితిలో ఏ క్రియలేదు. విశ్వంగా కనబడరం వల్లనే, 


205 


అమృతవాణి నంచు భాగము 


'ప్రాణులుగా కన్పించడం వల్లనే క్రియలన్నీ ఉన్నాయి. వీటిని దాట గలిగితే 
ఆ మహత్తురో ఐక్యం కావచ్చు. అదే బ్రహ్మా సాక్షాక్మారం, ఆదే అపరోక్ష 
'సాక్షాత్మారం. ఆదే జీవాత్య యొక్క సహజమైన, మార్పులేని స్థిత. 

ఇట్లా గుర్తించకుండా ఈ విశ్వం అంతా ఈ జీపులందరూ నిజమని. 
'భమిస్తూ ఉంటాం. ఇట్లా భావించదాన్ని మాయయని అంటారు. ఈ మాయా. 
'ఫేనంచం రకరకాల చమత్యారాలను చేస్తూ ఉంటుంది. ఇది సడవడానికీ 
కొన్ని వియయాలున్నాయి. వాట్‌ ప్రకారం ఇది నడుస్తూ ఉంటుంది. నిజ్మియుపైన 
అహ్మము మాయహ్మ విశ్వంగా కనండి సృష్ట స్థితి సంహారాలను చేస్తున్నట్లుగా 
ఉంటుంది. ఏ పని జీనపుడు బ్రహ్మమని, పముణన్నపుడు ఈశ్వదుడని అంటాం. 
నిప్పియ నిర్గుణ స్థితినే బ్రహ్మమని, క్రియా సహితమైనపుడు ఈశ్వరుదని, 
'భగవానుదని, స్వామియని ఎవరిని అంటామో అది అంతా సగుణ 
బహ్మనుద్దేశించినదే. 

మనం నిరంతరం ఏవో పనులు చేస్తూ ఉంటాం, ఏ పని చేయకపోయినా. 
'మవస్సుతోనైనా ఆలోచించకుండా ఉండలేం. ఈ అలోచన కూడా ఒక సక. 
మనస్సులో ఖావాలెప్పుదుదయించనో అనగా భావాతీత స్థితియే బ్రహ్మము. 
కాని క్షణకాలం భావాలు లేకుండా చేయలేం, ఎట్లా ఈ మనస్సును ఆపడం? 

ఈ అఖ్యానం భక్తివల్లనే సాధ్యం, శ్రీయా రహితమైన స్టీకిలోనే 
'అహ్మానుభవం కల్గుతుంది, ఆ బ్రహ్మమే ఈశ్వరుడై అన్ని పనులూ 
'చక్కటెరుతున్నాడు. కదా! కనుక అన్ని వన్తులను ఆ తుశ్వరునివైవు 
మళ్లిచగలగాటి. 

నమస్కరించుట, పూజ మొదలైనవి శరీరంతో, స్తోత్రపరనం నాల్మక్కో 
'ఛ్యానం మనస్సుతో ఇట్లా అన్ని పనులను అతనివైపే మళ్లించగబగాలి. వీటిని 
అట్లా మించితే, ఈశ్వరుదంగీకరిస్తాడు. బ్రహ్మ జ్ఞాసం మనలో కల్గిస్తాడు. 
'ఇట్లా ఏ వని చేసినా వానికి చెందిందే జని, హాన్‌ చేయడాన్ని భక్తియని 
అంటారు. ఇది అవిచ్చిన్నంగా సాగాలి, అనగా నిరంతరంగా (ప్రేమతో ఇట్లా 
పగులు చేయడమే భక్తి 

206. 


అ 
భేపందంలో మంచి-చెడు, అందం-అందవికారం; సంతోషం -రుఖం 
అన్నీ (బ్రహ్మము మండి వచ్చినదే. ఎప్పుడైతే జీవాత్మ, పరమాత్మతో 
ఇకృనుయ్యింరో పై ద్వంద్వాలలో తేడా ఏమీ కనబడరు. 
మనమున్న పరిస్థితులలో అట్టి స్థితి పట్టుబడడం కష్టమే. ఈ దశలో 
ఈశ్వరుని బహ సుందరమూర్తాా, ఆనంద స్వరూపునిగా భావించి ప్రేమించ 
గలగాలి. ఈ దశలో నిద్ణణుడైన పరమాళ్యను ధ్యానించలేం. కాని అన్ని 
గుణాలూ గుణరహాతుదైన బ్రహ్మముమందే వచ్చాయి. ంగులేని సూర్యకాంతి, 
(ఒక ఫలకం గుండా అనగా చదువైన ధ్రక్యలు గల కడ్డీ 01250 గుండా 
'భ్రనరిందినవుడు ్రరిలింఐం ద్వారా భిన్నమైన రంగులను చూడడం లేదా, 
ఊకో మాయ అనే అద్దం గుండా నిర్గుణ బ్రహ్మం ఈశ్వరుదవుమున్నాడు, 
గుణాలు కరిగిన వానిగా కర్చిస్తున్నాడు. గణ రహిళమైనది ప్రాథమిక దశలో 
'వట్టులడదని చెప్పాను. కాని గుణాలు కలిగినవానిని చింతించగంము. చెడ్డ 
'గుడాలను భావిస్తే అధోగతే, ప్రపంచంలో ముి?పోలాం. కనుక నుంచి 
గుణాలనే భావించగలగాలి. కనుక పరమేశ్వకనకు ఒక రూపం ఉందని, 
జీవం ఉందని, కల్యాణ గుణాలతో ఉంటాడని భానిందాలి. అట్లా భావిస్తే 
అకరికున్న కల్యాణ గుణాలూ మనకు సంక్రమిస్తాయి. అంతా భావనయే. 
మనం నిరంతరంగా, తీప్రంగా దేనిని భావించినా అదే మనమౌతాం, 
దిని మనస్తత్వ శాస్రజ్ఞులూ అంగీకరించారు. కనుక దోషాలులేని, దయా 
సముద్రుని నిరంతరం చింతించగలిగతే మనమూ (పీమనబార్తులం కాగలం, 
అంతా గ్రేమమయనై చెడ్డ పనులు చేయనావికీ అవకాశం. ఉండరు. 
పాపకృత్యాలు పాపచింతనలు లేకుందా ఉండాలంటే భక్తికి మిందిది లేడు. 
ఇందువల్ల భక్తి సామ్రాజ్యంలోనే అదుగుపెట్టమనీ అనడం లేదు. ఇట్టి భావన 
మక సవాజస్థిరికి తీసికొని వస్తుంది. అదే మన లక్ష్యం. మనస్సు ఎప్పుడైతే 
ఆగిపోయిందో అత్మకాంకి ప్రసుటమై మనస్సులోని నమస్త కర్శవాననయూ 
207 


_అకుతవాణి పంచమ భాగము) 


'మటుమాయమై పోతాయి. కనుక పాపాన్ని సమూలంగా వెకలించానిక్‌ 
క్తి యొక్క అవనరం ఎండైనా ఉంది. 


శక్రిదేనికోసం? 

భతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. నేటి భౌతిక శాస్రమా 
దీనినంగీకరిస్తుంది. ప్రపంచం అంతా ఒక (క్రమ పద్ధతిలో నడుస్తోంది. 
ఇట్లా నడవడానికి ఒక సమష్టి మనస్సు (005: కంర) కారణం. ఆతని 
చేతిలో నియమాలున్నాయి. మనమూ మామూలు జీవితంలో కార్యకారణ 
సంబంధాన్ని అడుగడుగునా చూస్తున్నాం. ఏ పని చేసినా తగిన ఫలం 
వస్తోంది. మంచి పనులు చేస్తే మంది ఫలం, చెడ్డ పరులు చేస్తే చెడ్డ 
'ఫలాలా నెద్ధిస్తున్నాయి. భావానుగుణంగా ఫట్రాస్తి ఈ మంచి చెడ్డ ఫలాల 
నిచ్చేవాడొకడుండాలి. అనగా ఫలదాత. అతడే తన మహాశక్తి ద్వారా 
జగన్నిర్వహణను కొనసాగిస్తున్నాడు. అతడ్జి ఏ పేరుతో పిలిచినా సరే! 

మనలో నునస్పెంత వరకూ ఉందో అంతవరకూ అందోళనలు తప్పవు. 
'మంచిచెడులు రెండూ ఫ్రాప్తిన్తూ ఉంటాయి. పుణ్యపాపాలను రెంటినీ 
చేస్తున్నాం. పాపాలనల్ల బాధలు కల్గిస్తాడు. సాధారణంగా ఈ జాధల నుంది 
విముక్త ప్రార్థిస్తూ ఉంటాం. ఇట్లా భావించడమే భక్తియని సాధారణంగా 
భావిస్తూ ఉంటారు. భగవానుడు కోరితే బాధలు మనకుందవనే మాట 
వాస్తవం. కాని అతడట్లా కోరడానికి మనకున్న ఆర ఏమిటి? అందువల్లనే 
మంది చెడులకు తగిన ఫలాలనందిస్తాడు. అంటే మన కర్మలను బట్టే కనుక 
మనకెట్టి మానసిక స్థితి ఉందాలి? కష్టాలు వచ్చినా తట్టుకొనే స్థితినిమ్మని 
పార్టింాలి. అయినా ఇట్టి చేడికోలూ సరియైన భక్తియని అనిపించుకోదు. 

'మనం, మన బాధలను అతని ముండు ఏకరవు పెదుతుర్నానుంటే అతనికి 
'ఇవి తెలియవని అనుకొంటాం. కాని అవి అతనికి తెలియవా? ఈ కష్టాలను. 
తొలగించు, నా మానసిక స్థితిని మార్చు, ఆని అడిగినా అవి అతనికి తెలియననే 


త్తి 


గట్టి నమ్మకంకో ఉంటాం. అంటే అతని దయను తక్కువ చేసి చూపిస్తున్నాం. 
ఇది భక్తి అవుతుందా? 

అయితే అట్లా వీన్నబించుకోపడం వల్ల మన బాధలను కొంత ఉపశమనం 
కలిగి, కొంత బరువు రీరినట్లుగా కనిపిస్తోంది కదా! ఏదో కొద్దిపాటి శాంతి 
లభిస్తోంది. కొంత వినయం కల్గుతోంది. అదైనా కొంతవరకు చాలు. మనం 
'అతడ్జి తక్కువగా అంచనా వేయడాన్ని క్షమిస్తాడు. మన కర్మం భారాన్ని 
తొలగిందోలదు. కాని, ఈ మానవ జీవితంలో ఒక సమస్య తీరినా అంటితో 
అగిపోలోండా? మరొకటి పొంది యుంటుంది. దీనికి అంతం అంటూ 
ఉందా? 

కనుక భక్తి అంటే శరణాగరియే, జరిగేవి జరుగుతాయనే దృధసంకల్పం 
ఉండాలి. తనకోసం తానేమీ కోరకుండా ఉండగలిగితే దుమ్ములేని అద్దంలా 
అతని మనస్సు ప్రకాశప్తుంది. అప్పుడే శాంతి, నా కోసం నేనేమి అదగనంటూ. 
ఒకరికి ఒకరు శరణాగరిని పొందినా బాధలుండవు. అది భార్య, భక్షతైనా, 
శిష్యుడు గ్రరున్నకైనా సరే అట్టి అంకిత భావం, సర్వార్చణ భావం మోక్షానికి 
దారి చూపిస్తుంది. పురాణాలలో భార్య ధక; శిష్యుడు గురువునకు అంకితమైన 
'ఫట్టూలున్నా నిత్య జీవితంలో లోపాలున్న వారిపట్ల శరణాగతి కుదురుతుందా? 
మసలోపాలూ వారిలో కన్నిస్తేన్నాయి కదా! సరియైన వద్ధురువులభిస్తే ఇట్టిపై 
శరణాగతి చూపించగలిగితే, అన్నీ సీవే, అంతా నీవే, ఏదీ నాది కాడు అని 
'భ్రికరణ శద్దిగా భావించగలిగితే శాంతి లభిస్తుంది. 

శక్తినెండుకు చూపించాలో మరొక మాట చెబుతాను. జీవితంలో (ప్రేమ. 
లేకుండా ఉంటే మనకు శాంతి ఎక్కడ? అయితే ఈ ఢ్రేమ ఫలం కనబడడం 
లేదు. మనం ఎవరిని ప్రేమించినా ఏదో ఒకనాడు వియోగం కల్గుతోంది. ఏ 
ప్రేమ సంతోషాన్ని ఇంతకు ముందు ఇచ్చిందో అదే దుణాన్నిస్తోంది. ఈశ్వరుడు. 
'ఒక్టడే శాశ్వతుడు. కనుక మన (ప్రేమను అతని వైపు మళ్లించ గలిగితే అతదు. 
శార్వక సుఖాన్సిస్తడు. నిష్టలంకమైన ప్రేమను చూపగలిగకే అంతా అతనిగానే 


.అమ్మతవాడ్‌ దంచు భాగము 
కన్పిస్తుంది. అట్లా కాకుండా ఒకని పట్ల (పేమ చూపించికే, అది ద్వేషంగా 
కాలాంతరంలో మారవచ్చు. కనుక అంతటా నిండిన వానిపట్ల (ప్రేమ 
చూపీంచగలగాలి. అంతటా నిండిన వాడని ఎప్పుడైతే భావించామో ఇక 
ఎక్కువ తక్కువలు కనబడవు. కనుక (ప్రేమలేని జీవికం నిష్ఫలం. 

భ్లోవల్ల ప్రపంచ సమస్యలు గ్రమడ్రమంగా తొలగిపోతాయి. మన బుద్ధి 
వికసించి, ఏ సమస్యలను పట్టించుకోని స్థితి ఏర్పడుతుంది. బటూ ఇటా 
తిరిగే మనస్సును కట్టగలం. ఏకాగ్రత లభిస్తుంది. తద్వారా సుఖరాంతులు 
వద్దిల్లతాయి. ఇట్లా శాశ్వతమైన అభిందమైన (ప్రీమను వరమేత్వరుని పట్ల 
'చూపిందగలిగితే మన కర్మలూ భ్రమక్రమంగా క్షీకిస్తాయి. జనన మరణ 
భ్రమణం నుండి స్వామి, మనలను తప్పిస్తాడు. అతడే నేనయ్యాననే 
పరివక్వపైన బుద్ది మనకు కలిగినపుడు అట్టి మానసిక స్థితిని గమనిస్తాడు. 
అప్పుడు అనుగ్రహవర్నాన్ని కురిపిస్తాడు. ఇట్లా అనేక కారణాల వల్ల భక్తిని 
అభ్యసించాలి. 

ఏ కారణమూ లేని భక్తిని గురించి ఆలోచించండి. 


కారణం లేకుందా శక్తిని అభ్యసించుట. 

అనేక కారణాల వల్ల భక్తినభ్యసించినా ముక్తి కోసం భక్తియనుట 
ఉత్తమమైనది. ఆదిశంకరుల అభిప్రాయం ప్రకారం జ్ఞానం వల్లనే తిన్నగా 
మోక్షం లభిస్తుంది. కేవలం ఈశ్వరారాధన వల్ల కాదని సిద్ధాంతం. ముక్తి 
అంటే ఏమిటి? విడుదల కావడం, దీనినే తమిళంలో వీడు అంటారు, దేని 
నుండి విదదం? ప్రవంచ జీవితం నుండి విముక్తి. ఆనగా పుట్టుకలు, 
చావుల నుండి, సహజ రూపాన్ని గుర్తించడం ముక్తి, మనస్పున్నంత వరకూ 
'సంసార బంధంలో చిక్కుకోవడం తప్పదు. మనన్సు అణగినపుడు మాత్రమే 
ఇది సిద్ధిస్తుంది. ఎంతవరకూ నామ రూపాలున్నాయో అంతవరకూ మనస్సు 
ఆకర్షింపబరుకూ ఉంటుంది. మనం భక్తిని అభ్యసిస్తే ఈశ్వరుని రూపం, 

210 


—— క్‌ 
ఈశ్వర గుణాలే కన్పిస్తాయి, అట్టి భక్తిలో కూడా నంయోగం, 


వియోగాలుంటాయి. ఎప్పుడు మనస్స పూర్తిగా లీనమై పోయిందో అప్పూడట్టివి 
అనుభవంలోకి రావ. అనగా మార్చులేని ఆనంద స్టేరి రావాలన్న మాట. 
అఖండ శాంత స్థిత. ఏదె అత్మ, ఏది మనస్సునకు ఆధారమని అన్వేషించేది 
జ్ఞాన మార్గంలోనే ఇట్లా అన్వేషణలో మనస్సు లీనమైనప్పుడు చివరగా. 
శాశ్వరక్ళప వల్ల మనస్సు మటుమాయమైపోతుంది. అత్వన్వరూవం 
అవగతమౌతుంది. దానినే సుక్తియని అంటారు 

శక్తిని అభ్యసించిన కౌలదీ, ముక్తికి చేడువొశావని, ముక్తి లభిస్తుందని 
గోపాలకృష్ణ భారతి కీర్తించాడు. అంటే ఇకరులన్నట్లు ఏ కైలాసానికో, ఏ 
వైకుంకానీకో వెడతానని అనలేదు. మనమే మనుకొంటాం? ఏ దేవతను 
ఉపాఫీస్తే అతదుండే కైలాస్తాికో, వైకుంఠానికో వెడలామని భావిస్తాం. దీనినే 
డ్రై విశిష్ణార్వైతులు నొక్కి చెప్పారు. అయినా అలోకాలలో కూడా భక్తుడు 
వేరు, ధగవానుడు వేరనే భావన ఉండనే ఉంటుంది. ఈశ్వరానుభవమని, 
(తాను భవిస్తున్నానని, తన కంటే మరొకదున్నాదనే భావనలు అక్కడా. 
ఉంటాయి. 

కాని ఉద్ర్యైతమక్తి పై దానికి భిన్నం. గోపాలకృష్ణ భారతి, అద్వైత. 
శంకరులు కూడా జ్ఞానమే మక్తినొనోదని అన్నారు. అట్లా చెప్పినా ఆ శంకరులే 
అనేక స్తోత్రాలను ప్రాసేరు. అనేక క్షేత్రాలను దర్శించారు. అనేక తీర్థాలలో 
మునిగారు. ష్యుతస్థావన చేశారు. ఈ మళంలోనూ గంటల కొద్ద్‌ పూజ 
జరుగుతూ ఉంటుంది. 

అధ్య స్వరూపం మనస్సునకు అవగతం కాదు. అసలు మనస్సే అత్మ 
సుండి వచ్చింది. అట్టిది ఆత్మను కొలవడహేమిటి? మనస్సు పోయినప్పుడే 
కడా అత్మ ప్రకాశం, అయితే మనస్సు నానా తిరుగుళ్ళు తిరుగుతోంది. దీనిని 
తిరగకుండా చేయాలి. అందువల్ల భక్తిని ఒక సాధనంగా ఇక్టడ చెప్పారు. 
ఈక్వకునిపై ఎప్పుడు లగృమైండో మనస్సు అతనితో కలుస్తుంది. ఆ లగ్నం 

211 


అమ్మతవాణి (వంచన భాగము) 


కావడం ఎప్పుడు? ఒక కుండలో నూనెపోసి దానికొక దిల్లపెదితే నిరంతరం 
ప్రవహించునట్లుగా సంతత ధార ఉందాలి. ('త్రైలధారవత్‌ అవిచ్భిన్న ధారా 
'ప్రవాహనని విద్యారణ్యులు, పంచదశిలో అన్నారు). ఎప్పుడట్టి ఏకాగ్రత 
సిద్ధించిందో మనస్సు తెరమరుగౌతుంది. ఇ్లా క్తి, జ్ఞానానికి దోహదం 
జేస్తుంది. కనుక భక్తిని ఒక మెట్టుగా శంకరులు భావించారు. 

ఆకృసెక్షాక్యానహునేది శరం పోయినపుడు లభించేదికాదు. అత్య ఎప్పుడూ. 
ఉండేదే. అది లేకపోలే మన జీవితయాథ్ర సాగుతుందా? కనుక అట్టి మ్యక్ష్యతిని 
శరీరం ఉండగానే సాధించాలి. ఇట్లా సాళ్షాత్మరించుకొని మన మధ్యలో 
తిరిగీ వానిని జీనన్యుక్తురని అంటాం. 

అట్టి బ్రహ్మజ్ఞానులలో కూడా ఎందరో భక్తలున్నారు. అంటేవారు ఒక 
(దేవత రూపంలో ఉన్న బ్రహ్మమును అధికంగా ప్రేమిస్తారు. అట్టి వారి భక్తికి 
'హేతునంటూ కనబడదు. అట్టి భక్తిని అభ్యసించడం వల్ల వారు పొందేది 
(ప్రత్యేకంగా ఏదీ ఉండదు. ఎందుకంటే వారేనాదో ముక్ర్థిరిలో ఉన్నారు. 
అతీతమైన దానిని అందుకొన్న శర్వాత ఇంకా అందుకో వలసిందే ముంటుంది? 
అయినా బ్రహ్మ యొక్క లీలలను పరికిస్తూ ఉంటారు. ఆనందిస్తారు. ఏదీ 
కోరకుండా (ప్రేమను చూపిస్తారు. జీవన్ముక్తుదు, ప్రత్యేకంగా ముక్తి కావాలని 
కోడు. ఇదే ఆహైతుకీభ్లి. శుకుదట్టి బ్రహ్మజ్ఞాని బ్రహ్మనిష్పుడు. హేశువంటే. 
కారణం, కారణంలేనిది అహేతుకం. అదే ముక్తికి సోపానం, 


ముక్తికి ముందు భక్తి ఎట్లా ఉంటుంది? 
బక తంధియున్నాడు. అతనికొక ఆడపిల్ల, ఆమెకు యక్ష వయస్సు 
వచ్చింది. అమెను ఒక అయ్య చేతిలో పెట్టాలి. వరుడు దొరికాడు. వివాహం 
నిశ్చయమైంది. వివాహమైన తరువాత అల్లుడు ఈమెను తన ఇంటికీ తీసికొని 
వెళ్లలోతున్నాదు. కన్యాదానం చేసే సమయంలో తండ్రి మనస్సు ఎట్లా 


212 


క్తి 


ఉంటుంది? మంచి సంబంధం దొరికిందని ఒక మూల సంతోషిస్తారు. ఆ 
సంతోషాన్ని అజచుకొని ఆమె విత్తింటికి వెదుున్నపుడు బావురుమంటాడు. 
సందింధం వెదికినవార్సు, పెల్లి చేసినవాదూ ఇతడే. అప్పులు చేసైనా వివాహం 
చేసాడు. అయినా వెళ్లిపోతోందని బాధ. 

ముక్తికి అన్వేషించే వానిని ముముక్షువని అంటాం. ఈ స్థితి భక్తినలినే 
ఆతనికి కొద్దికాలంలో ముక్తస్టితి రాబోతుంది. అట్టి పరిస్థితిలో ఒక 
'ధర్మసంకటానికి లోనౌతాదు. అది కన్యాదానం చేసే తండ్రి స్థికి వంటిది. 
తండ్రి వివాహ ప్రయత్నాలు చేసినట్లుగా ముక్తికి ధర్శకృక్యాలను లోగడ 
'ేసాదు. భక్తి మార్గాన్ని అనుసరించారు. దానివల్ల చిత్త శుద్ది ఏర్పడింది. ఇక 
పరమాత్మలో లీనమట్యే స్థితి ఏర్పడింది. ఎప్పుడైతే అతని మనస్సు లీనమైందో 
ఇక భగవంతుడూ లేడు, భక్త లేదు. కన్యాదానం చేసేటపుడు తండ్రి కన్నీర్లు 
'పెట్టుకొన్నట్నుగా ముముక్షువు కూడా తన మనస్సును అర్బించేటపుడు 
'దకఖపదకాడు. ఈ బాధనొక కవి అందంగా వినరించాదు. 

“భస్మో ద్భూళన భద్రమస్తు భవే” 

అనగా పరమేశ్వరుడు నా భక్తికి సంతోషించి అకనిలో కలుపకొన 
బోతున్నాడు. ఇక నుంది విభూరిని పూసుకోనవసరం లేదుకదా! రుద్రాక్షలు 
(ధరించడం ఉండదు కదా! మీరు వెళ్లింది, మీకు మంగలమగుగాక! ఓ భక్తి 
మార్గమా? నీకూ వీడ్యోలు చెబుతున్నా నేను మోక్షమనే మహామోహంలో 
కూరుకొని పోయాను. అమోహం మిమ్యులనన్నిటినీ దూరంగా ఉంచేది. 
'ఇంత వరకూ భక్తినాకానందాన్నిచ్చింది చాలు. 

'హెక్షం, మోహాన్ని పోగొట్టేది. కాని ఇట్టి వానికి మోక్షమే మాహంలా 
కనబడింది. భక్తి మొదలగు వాటిని విసర్ణిస్తున్నాడు. అట్లాగే కృష్ణ 
కర్ణామృతంలోనూ ఉంది. భక్తి పరిపక్వమైతే కర్మమార్గం నుంది దూరమై 
పోతాడు. 


అమ్భకవాణి (పంచమ భారము. 


“సంధ్యావందన ధద్రమన్లు భవే... అని కీరిందాదు. 
లీలాకుకుడ్ది కృష్ణభక్తి ఆవరించి సంధ్యానందనం, పిక్ళకర్పణం వంటి: 
'కేయవలసిన కర్మల నుండి దూరం చేసింది. వాటికి మంగలం పలుకుతున్నాడు. 
ముందుగా వైదిక కర్మలను చేసేటప్పుడు వీటికి ఫలం ఉంటుందా? 
ఉండదా? అనే భావం లేకుండా చేసితీరాలి. ఇట్లా చస్తే చిత్తకద్ధి ఏర్పడుడుంది. 
మురికి ఎప్పుడైతే పోయిందో భగవానుని వైపు మనస్సు మళ్తుకుంది. ఇట్టి 
భక్తి రెండవ మెట్టు. భక్తి పరివక్యమైతే జ్ఞానం లభిస్తుంది. ఇది చివరి మెట్టు. 
కాని మనంతటమనం కర, భక్తులను విడిది పెట్టకూడదు, పండిన 
వండు తొడిను నుండి రాలేటంత వరకూ అనగా జ్ఞానోదయ పర్యంతమూ. 
వీటిని మానరాదు. ఆ క్తి కర్మలు వాటంకట ఇవే నువఖను విడిచిపెట్టే 
యాలి, 
శక్తిని విడిది ముక్తికై సాధన చేయకూరదు కూడా. భక్తిని అనుసరిస్తే 
అదే మార్గాన్ని చూపిస్తుంది. ముక్తికి బాటలు వేస్తుంది. కనుక ముక్తికై 
ఆరాటపడరానికి ముందు భక్తినీ ఆశ్రయించాలి. భక్తినిమ్మరి ప్రార్ధించాలి 
కూడా. భక్త మార్గంలో పయనిస్తున్న కొద్దీ ముకి ఐదే వస్తుందే పై గోపాలకృష్ణ 
భాగవతార్‌ గారి మాటలు శిరోధార్యం. 


వాదినాకిమ్ము 

ఒక భక్తుడు పూజ చేద్దామని కూర్చున్నాడు. అతనికొక సందేహం వచ్చింది. 
ఈశ్వరుణ్ణి ఇట్లా అడగదం మొదలుపెట్టాడు. స్వామీ! నేనేమో పూజ చేద్దామని 
కూర్చున్నా. ఆయినా ఏదో తప్పు చేస్తున్నట్లనిపించిందయ్యూ! నేను నీకు 
ఉద్దరణి నీళ్లతో అర్జమియ్యడమా? ముల్లోకాలను అక్రమించిన పాదాలకా? 
'ేనీ వస్రాన్ని అర్పించదమా? దిగంబరునకు, అనగా అన్ని దిక్కులా వ్యాపించిన 
నిన్ను వస్త్రంతో కప్పదమా? పోనీ, నీకు సాష్టాంగ నమస్మారం చేద్దామంటే 

214 


క్తి 


అక్కడా లోపం కన్చిస్తోందయ్యా! ఒక వైపు తరిగి ననుస్మరిస్తే మరొక వైపున 
కాళ్లను చూపిందినట్లొతుంది. ఏ దిక్కున నీవు లేపు? ఏవో పువ్వులతో పూజ 
చేద్దామంటే సర్వాంతర్యామినెట్లా పూజించేది? ఎక్కడో ఒక్క చోటే ఉండవు. 
ఏదైనా ఫలానాది అడుగుదామంటే నేను అడుగబోయేది ఇంతకు ముండు 
నీకు తెలియదని అనడం వంటిదే. నా ప్రార్థన, నీ అనంత శక్తిని శంకించినట్లే. 
నీవే నేనయ్యానని తెలియక, పొగడడం వల్ల నిన్ను తక్కున చేసినట్లొతుంది. 
కడా! అంతటా ఉన్నవానిని, అన్నీ తెలిసినవానిని ఏమని, ఎంతని అదగడం 
ఏమిటి? నీవు సచ్చిడానందరూపుదవు. నీకంటె వేరైనది ఏదీ లేదని వేదాలు. 
పోషిస్తున్నాయి. అయినా ఏవో లోపాలతో ఉంటున్నా. నీవూ, నేనూ ఒకటని 
వేదాలు చెప్పినా ఏవో లోపాలు తరుముతున్నాయి నన్ను నేను నీవంటే 
భిన్నుడనే భావనను తొలగించు. తొగించగలిగితే నీవ, అన్నీయని, నీవే 
నేనే భావన కల్గుతుంది నాలో, అనగా అన్నీ నేనే భావన రానీ! ఏవో అవి 
కావాలని, ఇని కావాలని నిన్న జడగరంలేదు. నాది నాకీమ్ము (ద్వ స్వరూపాన్ని 
భసాదించు) అని ప్రార్థించాలి! అందుకే సరాతివ బ్రహ్మేంధ్రులు శివమానసిక 
పూజా స్తోతంలో 

'మహ్యందేహి చ భగవాన్‌ 

'మదీయమేన స్వరూపమానందం 

అనగా సహజ రూపమైన అనందాన్ని (ప్రసాదించుమని అన్నారు. 

మనమేం చేస్తున్నాం? నిజరూపాన్ని విస్మరించాం. మునుగుతో 
కూడియున్నాం, మనకు దగ్గరవారిని విడిరినపుడు ఎంతో బాధపడతాం. 
కాని స్వరూపాన్నే మనం విస్యరించడం వల్ల ఎంత బాధపడాలో ఆలోచించండి. 
మన నిజమైన అనందంలో ఎప్పుడు లీనమౌతామని తహతహలాడగలగాలి. 
వరమాక్యతో కూడాలనే ఆందోళన ఉన్నపుడే నిజమైన (ప్రేమ పెల్లుబుకుకుంది. 
అట్టి ప్రేమనే భక్తియని యంటారు. 


215 


థంచను భాగము) 


దీనికై పూజ, ఆలయాల సందర్శనం మొదలు మొట్టమొదట సాగాలి. 
(వంత వ్యవహారాలలో మునిగి తేలేవారికి పరమాత్మను చింతించరానికై 
తప్పక ఉపకరిస్తాయి. ఇట్టి స్థలిలో స్వామి ఆలయంలోనే ఉండడు, అంతటా. 
ఉంటాడనే భావన గాని యుండకపోవచ్చు. అతడు మూల విగ్రహంలో 
ఉన్నాడని ఇట్టి దశలో భావించినా తప్పులేదు. ప్రసాదం లినిమేసి ఏ స్తంభాలకో 
చేతులను పుణుముకూ ఉంటారు. అరెరె! స్వామి లోపల ఉన్నాడు, మనమీ. 
పనిని శేస్తున్నామేమిటని భయం పుడుతుంది, కనుక దేవుడులేదని అనడం 
కంటే ఆ మాత్రం భయమున్నా చాలు. అట్టి భయభక్తులే మనలన. 
క్రమక్రమంగా ఉన్నకులుగా తీర్చిదిద్దుశాయి. రానురాను అంతటా స్వామి 
ఉన్నాననే భావన కల్గుతుంది. రానురాను అనుభవం పాకాన పడిన కొర్టీ 
నాది నాకిమ్ము అని అడుగుతాం. అనగా స్వస్వరూపాన్ని గుర్తించేటట్లు 
అనుగ్రహించునుని (ప్రార్థిస్తాం. జ్ఞానాంటిక. అట్టి అనుగ్రహాన్ని ధక్తులపై 
'పసరించుగాకే 


శంకరుల అభిప్రాయం - భక్తి లక్షణాలు 

ఈక్వరుద్డి భక్తిలో సేవించి, ఇద్దరూ ఒక్కటే ఆని రిండిస్తూ, అభిన్నులని 
గాడంగా భావిస్తూ ఉండే ఆద్వ్యైత జ్ఞానులెండరో ఉన్నారు మధుసూదన. 
సరస్వతి, అప్పయ్య దీక్షితులు, సదాశివ బ్రహ్మేండ్రులు, భగవన్నామ 
'జోధేండ్రులు మొదలైనవారు. జ్ఞాసులై యుండి బక్తి సామ్రాజ్యంలో 
'ఓలలాడేవారు. నిర్గుణ బ్రహ్మమునకు, కల్యాణ గుణాలతో ఉన్న సగుణ. 
'అవ్మకు భేదాన్ని చూడలేదు. మధుమాదన సరస్వతి ఇట్లా ఆంటారు: ఏడి. 
విర్ణణము, ఏది నిష్యలమో దోపగహితమో దానిని యోగులు ఛ్యానించనీయండి. 
కాని నేను నీలమేఘళ్యాముదైను యమునా నటి సైకరాలలో విహరించే 
గోపాలకృష్ణని ధ్యానిస్తారు. అన్ని రూపాలూ పరమేశ్చరుని రూపాలే, ఇంతా. 
'ఒక్సటీ అని జ్ఞానులు భావిస్తారు. వారు జ్ఞాన నివ్యలైవా ఏదో ఒక మూర్తిపై 


క 


(మక్కువ కలిగియుంటారు. అనగా భక్తి రార్పర్యండో కూడి యుంటారు. 
'దిన్నతనంలోనే వారి కట్టి ప్రీతి ఉదయించి యుందవచ్చు. 

శంకరులే దేవతను నుతించినా అందరినీ బ్రహ్మముగానే భావించి. 
స్తోత్రాలు చేసారు. శవానందలహరిలో చాలా అందంగా భక్తిని నిర్వచించారు 

'అంకోలం నిజవీజనంతతి రయస్కాతోవలం సూదికా 

పొథ్యీవైజవిభుం లతాక్షితిరుపాం సింధునృరిద్వల్లభం. 

'ప్రాట్నాకీహా యఢాతథా పవత: పొడారవిందర్యయం 

'భతవృత్తి రుసేత్య తిస్థతి సదా సాధక్షిరిత్యుచ్యకే 

అనగా ఊడుగు గింజలు, వాని యంతట ఇదే ఆ చెట్టు ముదణునె్ను 
వట్టుకొంటాయో, నూాడంటు బాయిని నాది ఎంత గట్టిగా 
'పట్టకొనయుంటుందో, పఠిభ్రత తన విచద్ది ఎదబాయకుందా అనుసరిస్తూ 
ఉంటుందో, తీగ తనంతట తానే చెట్టును పెనహేకొని యుంటుందో, నదులు. 
శమంతట తామే సముద్రంలో ఎట్లా కలుస్తున్నాయో అట్లాగే మనస్సు అన్నివేకలా. 
పరమేశ్వరుని పాదారవిందాలను పట్టుకొని అక్షతినుండి తొలగకుందా 
ఉండడమే భ్రోయని పెద్దలంటారు. 

'ఊడుగు చెట్టని ఒక చెట్టుంి. పక్వంకాని పండు నేం మీద వడితే అది 
'ిడ్టలాకుంది. వెంటనే అందలి గంజలు ఏదో శక్తి తీసికొన, వెళ్లిమ్నుగా 
'వెట్టు మొదట్లో చేరుతాయి. చెట్టును పట్టుకొని గిజ మాయమువతుందట. 
చక్కని నుంచి వచ్చిందో అక్కడకు చేరుకుందట, అంటే చెట్టలోనే భ్రవేశస్తంది. 
అల్లాగే భగవానుని నుండి వచ్చిన మనము అతని వైపు పయనించి అరజ్ఞి 
పట్టుకొని అతనిలో ప్రవేశించాలి, ఏకం కావాలి. రెండవ ఉదాహరణ - 
సూది, సూదంటు బాయికి ఆకర్షింపలడడమే కాకుండా, చివరకు అద్టి హూదికీ 
ఆకర్షించే అక్షణం వస్తుంది. అ సూది కూడా ఇతర ఇనుప పదార్థాలను 
ఆకర్షందగలదు. అనగా భక్తనకు భోహ్వక్షణాలు సంక్రమిస్తాయి. త్తి వస్తుంది. 


217 


అమృతవాణి ధంచమ భాగము) 


మూడవది, వరివ్రత - భర్త గురించి పలివ్రత యొక్క సంభాషణ, పనులు, 
తలపులు న్నీ భర్తను గురించే. అట్లాగే భక్తుడు తన మనన్సును, వాళ్యును 
యును భగవంతుని గరించే యుందాలని సూచిస్తున్నాడు. మూల శ్లోకంలో 
“పతా అని లేదు. విభుడని ఉంది. అవగా భగవంకుద్ణి ఒక్కదోటనే ఉన్నాడని 
భావించకుండా అన్ని దోట్ల ఉన్నాడని (విభుని) భావించాలని సూచించారు. 
తరువాత లతలు, చెట్టు నుండి విడదీసినా కొంత సేపటికి లక, ఆ చెట్టును 
'చుట్టుకొంటుంది. అట్లాగే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మన మనస్సు. 
భావాలూ అకేనివైపే ప్రరిందాలని సూచించారు. కశ్వకుడే లక్ష్యమన్న 
మాట, చివరగా నదులు - సనంద్రము. ఇదే అద భానన, సముద్రం 
నుండే వర్షం వస్తోంది. (సూర్య కిరణాలు - ఆవిరి - మేఘంగా మారుట - 
వర్షం) అది నది అవుతోంది. కనుక సముద్రానికి, నదికి భేదం లేదు. నది 
కౌండకొమ్ముపై పట్టి సంతత గమనంతో చివరకు సముద్రాన్ని చేరుతోంది. 
తన అస్తిత్వాన్ని కోల్పోతోంది. అనగా దాని ఊరు, పేరు పోగొట్బకుంటోంది. 
సముద్రం ఎదులేగ స్వాగతం పల్యుతోంది. అందువల్లనే నదులు, సముద్రంలో 
కలిసే దోటునకు ముందుగా నది నీరు కూడా ఉప్పగా ఉంటోంది. అట్లే 
నిజమైన భక్తిని చూపిస్తే భగవానుడు దయతో చేతులు వాస్తాడు. 
కౌసుంచకొంటాడని సూచక, 

'మొట్టమడట భి వ్యాపారథోరడిలో సాగినా, డబ్బు ీర్తిలావాలని భక్తుడు. 
తహతహలాదినా, భగవానుని కల్యాణ గుణాలను చింతించిన కొలదీ ఏ 
కోరిక లేక అరణ్టే కోరుతాం. చివరకు నిర్నణ బ్రహ్మానుభవం సిదిస్తంది. 
అతనిలో లీనమైపోతాము. ఇతడేట్రైపోతాం. 

(భవంత జీవితాన్ని నరిగా సడపాలన్నా, డక, విశెష్టారైక, 
అద్రైడాగుభవం రావాలన్నా భక్తి తప్పనిసరి, మోక్ష సాధన సామగ్రిలో భక్త 
'జేష్టమైనదని శంకరులన్నారు. అల్లా అంటూ తనను తానగుట (్వ 
స్వకూపానుసంధానం) భక్తియని సెలవిచ్చారు కూడా, 


 మోక్షపాధనసామడ్ష్యాం భక్తిరేవ గరీయసీ, 
వ్య స్వరూపాను సంధానం భక్తి రిత్యభిధీయతే 
' జ్యేర 

మలు భిన్బభిన్న మనః ప్రవృత్తులు కరిగియంటారు ఒక్కొళ్యికి ఒక్కాన్ట 
దేవర ఇష్టంగా ఉంటుంది. అందరిలోను భక్తిని, చిత్తప్ధెన్‌ కల్గించడం 
కోసం, ఏకాగ్రతను సిద్ధింపదేయరం కోసం, పరమాత్మయే భిన్న దేవతా 
మూర్తులను ధరించి జవతరించాడు. 

ఈ హిందువులకు కోట్ల మంది దేనతలున్నారేమిటవి పాళ్చాత్యులు 
'వేశాకోరం చేస్తారు. కాని ఉన్నది ఒక్క స్వామియే అని సగటు హిందువు. 
భావిస్తాడు. పెక్కు మంది దేవకలున్నారని భావించు. ఉన్నది ఒక్క దేవరయ. 
యని వైదిక మఠం చెప్పడమే కాదు. జీవుడే పరమాత్యయని చెబుతుంది. 
ఇట్టి సిద్ధాంతాన్ని ఇతర మఠాలు చెప్పవు. ఒక స్వామి, సర్వ నియామకుడని 
భావించని హిందుపంటూ లేదు. ఆ ఒక్కడే అవక రూపాలను ధరిస్తాడని 
అతదు దయామూర్తియేయని భావిస్తాడు. 

ఆ స్వామియే ఈ భరత భూమిలో భిన్న అకారాలలో మహోత్యుంకు 
కన్పిస్తాడు. వారే మంబ్రాలసందింారు. ప్రతి దేవకామూర్తిక ప్రత్యేక పూజా 
విధానాన్ని అందించారు. వారు న్గేశించిన మార్గంలో పయనిస్తే కదు ఇష్టదేవత 
యొక్క కృవకు భక్తులు నోడుకుంటారు. ఏ దేవత, ఏ ఆకారంలో ఉన్నా 
ఇంతి లక్ష్యం పరమాత్మను చేరుకోవడమే. అందువల్ల సందేహం లేకుందా 
కిని అంకిత భావంతో అధ్యసిన్తూ ఉంటాం, అతడే సంసారవిమక్తిని 
ప్రసాదిస్తాడని నమ్ముతాం, బంధవిముక్తికి అర్హత సంపాదించేటంత వరకు 
మన కోరికలను స్వామి తీరుస్తాడు. 

శమ తమ ననఃష్రవృత్తులకు, ప్రీతికి అనుగుణంగా ఒక్కొక్క దేవా. 


మూర్తిని అష్టపడుతూ ఉంటారు. ఒక పిల్లవాడు, తల్లిని సమీపిందినట్లుగా 
219 


అిమ్మతవాణి (పంచు భాగము) 


'ఒక భక్తుడు అమ్మవారిగా చింతిస్తాడు. పరమశాంతి భావాలని కోరుకొనేవాదు. 
దక్షిణామూర్తిని ధ్యానిస్తాడు. వృత్యగీతాలకో దేవుడిని సంతృప్తి పరదాలని 
ఒకడు భావిస్తే అతడిని కృష్ణునిగా కొలుస్తాడు. కనుక తమ ఇవ్వన్ని అనుసరించి, 
ఒక మహాశక్తిని ఒక్కొక్కమూర్తిలో భావిస్తాడు. ఆ మూర్తి జీవంతో, దయతో 
తొడకిసలాడుతన్నట్లగా భావిస్తాం. చస్వమెన రూపంతో ఉన్నాడని భావించం, 
ఇట్లా మన మనఃప్రీతిని ఐట్టి ఆరాధన సాగుతోంది. అందరినీ ఒక దేవరనే 
హజించండని మన మఠం చెప్పదు. అందొక స్వేచ్చ దాగియాంది. మొదట 
మన ఇష్టడేవతను ధజించినా మనకీ ప్రత్యేక మనవ్రవృత్తి ఉందేమిటని 
ప్రత్నించుకొని అన్నిటిని పరమాత్మగా భావించే మనకవ్రవృత్తిని ఆ మూర్తియే 
మనలో కల్గిస్తాడు. 

'మనమొక దేవతను ఇష్టపడి ఎట్లా ఆరాధిస్తున్నామో, ఇతరులు కూడా 
వారి వారి ఇస్టాలననుసరించి పూజిస్తున్నారు. కనుక ఇతర దేవతలు తక్కువ 
వారని, మన దేవకయే ఎక్కువని భావించకూడదు. మనకెట్లా మన మూర్తి 
కోరికలను తీరుస్తున్నాదో వారికీ వారి మూర్తులు అనుగ్రహం చూపిస్తున్నారని 
భావించాలి, అయితే ఒక సందేహాన్ని కొందరు వెలిబుచ్చుతూ ఉంటారు. 
ఏమిటనగా పురాణాలలో ఫలానా దేవత నుఖ్యడని, ఇతర దేవతలు తక్కువ 
వారనీ ఉంది. ఈ దేవత చేతిలో మిగతా దేవకలు ఓడింపబిదినట్లుంది కదా 
ఆని ప్రశ్నిస్తారు. దీని నెట్లా అర్ధం చేసికోవాలి? సంస్కృతంలో నహినిందా. 
న్యాయమని ఒకటుంది. 

పురాణకర్తల కార్చర్యం, ఇకర దేవతలను నిందించడం కాదు, తానిష్టపదిన 
'ేవతను ప్రశంసించదనే. ఎందుకిట్లా ఉంది? రానిష్టే మూర్తి పట్ల అదంచల 
విళ్వానం కలగడం కోసం, ఏకాగ్రత సిద్ధింప చేయడం కోసం, నిందా 
వాక్యాబున్నట్లు కన్పిస్తాయి. అభీష్టపడే మూర్తి శక్తిమంతుడని, అట్టి శక్తి 
ఇతరదేవతలకు లేదని చెప్పడం అందుకే. 


220 


OC 

పూర్వకాలంలో ప్రసిద్ధులైన వ్యక్తులు సమస్త దేవరలను ఒకే విధంగా 
భావించారు! కాళిదాసు, బాణుడు వంటి కవులు ఒకే మూర్తి భిన్న భిన్నంగా. 
అవశరించిందనే వ్రాసారు. 

భక్తుల మనవ్రవృత్తులను అనుగుణంగా భిన్న భిన్న ఆకారాలలో 
కనపరదమే కాదు, అ దేవతలు చేసే పనులూ ఒక్కొక్క గుణాన్ని ఆధారంగా. 
చేసికొని యుంటాయి. సృష్టించేటపుడు బ్రహ్మ, రజోగుణాన్ని ఆధారంగా 
చేసికొన్నాదు. సత్త్వ గుణంలో ఉన్నపుడు విష్ణవగా కన్పిస్తాడు. సంహరించే 
సమయంలో తమో గుణాన్ని శివుడు స్వీకరిస్తాడు. లేదా ఆశ్రయిస్తాడు. ఒకే 
ఒక శక్త భ్రిమూర్హులుగా కర్పిస్తోందని కాళిదాస కవి అన్నాడు. ఈ ముగ్గురికీ 
ఏది నప్పుతుందో మిగతా చేవతామూర్హులకూ ఇదే అనువర్తిస్తుది. 

కనుక ఒక దేవత గొప్పు, ఒక దేవత తక్కువ అని కీచులాడడం తగదు. 
అయినా మానవ మనఃప్రవృత్తుల వికారాల వల్ల వీరశైవులూ, వీరవైష్టవులూ. 
గత కాలంలో పోట్లాడుకొన్నారు. ఆ మహావిష్ణువు, ఆ మహారేవుదైన శివుడు. 
ఒకటే కదా! 


221 


ిమ్మతవాణి (ఏంచమ భాగము) 


హనుమ 


హనుమ 


ముందుమాట 

'బుద్ధిర్భలం యళోరైద్యం విద్భయత్వమరోగతా 

(అజాడ్యం, వాళ్ళటుత్వంచ వానుమల్‌ వృతశాచృవేడ్‌ 

శు శ్లోకాన్ని ఇట్టి హనుమాసుజ్టి స్మరించే ధప్తంపై ఆరబెట్టి అనుగ్రహం 
చూపిస్తాడో తెలుస్తుంది. బుద్దిని, బలాన్ని, కీర్తిని, ధైర్యాన్ని, నిర్భయత్వాన్ని 
ఆరోగ్యాన్ని, జడత్వం లేకపోవడాన్ని, వాక్చటుత్వాన్ని ప్రసారిస్తాడని అర్ధం. 

'ఇట్లా అన్ని గుణాలూ ఒక్కరిలో ఉండవు. ఎంక బుద్ధిమంకునటైరా ఏరో 
లోబుంటుంది. బలవంతుడు, మార్చరు కావచ్చు. వై రెందు ఉన్నా పిరికివాడు 
కావచ్చు భయపడవచ్చు. ఎంత సామక్వమున్నా చురుకుగా ఉండకపోవచ్చు, 
సోమరి పోతుగా ఉండవచ్చు. వండితుడైనా కొందరికి వక్తృత్వం 
ఉండకపోవచ్చు. కాని అన్ని సలక్షణాలను సాధించేది ఆంజనేయ స్వామియే. 

సాధారణంగా మనుష్యులలో అన్నీ ఉండకపోయినా విరుద్ద 
'భావాలుంటాయి. కూడా, ఐలవంతునకు బుద్ది నంపదలేక పోయినా, 
'ముద్దిమంకునకు అహంకారంలేని భక్తి లేకపోయినా రాణించదు. కాని 
జంజవేయునిలో అన్ని లక్షణాలున్నాయి. అతడెన్ని విధాల బంనంతుడైనా 
తనకున్న శక్తి, రామడనుగ్రహిందినదే అని వినయం చూపిస్తూ ఎల్లప్పుడూ 
రామదానగానే ఉండాలని భావిస్తాడు. సేవకునిగా ఉంటే అతనిలో 
'సంపూర్ణక్వం ఉంది. ఎవరైనా భక్రియన్నా అది ఎందుకో సృష్టంగా లేదంరా 
వగా జ్ఞానసహిరమైనది కాకుందా మూధభకితో ఉంటారు. ఇక అట్టివారు 
క్తి జనాలు ఒకదానితో ఒకటి పడవసీ భావిస్తారు. రామునకెంత కష్తరో 


2 


ఉసదేశించినట్లు అంజనేయునకు రాముడు తర్వోసడేశం చేసాదు. అర్షును! 
'కేతనం మీద ఉంటూ కృష్ణుడు చెప్పిన గీతను అర్జునునితో బాటు విన్నాడు. 
'పైశాదీ భాషలో ఒక గీతా వ్యాఖ్యానం ఉందని, తత్వంతో నిందియంటుందని 
దానిని అంజనేయుడే ్రాసొదని అంటారు. రాముడే మొట్టమొదట 
(సమావేశంలో ఇతజ్ఞి నవవ్యాకరణ వేత్తయని కొనియాడాడు. అతడెంత 
'బుద్ధిమంతుదైనా పందితుడైనా, వినయభరిశుదై భక్తి ఇచ్చే ఆనందంలో 
'మునిగియుందేవాడు. 


భక్తియుంది కదాయని ప్రపంచ వ్యవహారాలను పట్టించుకోలేదని 
భావించకండి. అర్హులను, బలహీనులను కాపాడుటలో ఇతజ్డి మించిన 
వారెవ్వరూ లేరు. లోకసేవా ధురంధరుదు, 

జ్ఞానం యొకు పరకాష్టను, బలపరాక్రమాల అవధిని, భక్తి సామ్రాజ్య 
విష్తరణసు, కీర్తి పతాకాలను. అపరిమిత పేమ, గణనీయ వినయ సంపదను 
అన్నిటిని ఒక్కరోటి చూడదలచుకొంటే స్వామినే స్మరించాలి. 

అంతకంటే ఇతని అఖంద బ్రహ్మచర్యాన్ని ముందుగా పరిగణించవలసి 
వస్తేంది. కామవాసన అణుమాత్రం లేని అస్టరిత ట్రహ్మదారి. తన కోసం 
తానేమీ ప్రయత్నం చేయలేదు. కామరాహిత్యం, రామసేవ వల్లనే పరిహర్హత్వం 
ఫిద్ధింింది. 

హనుమాన్‌ అని తమికులంటే కర్ణాకటలో హనుమంతవ్పయని, 
 ఆంధ్రప్రదేశంలో ఆంజనేయుడని, మహారాష్ట్రలో మారుతియని, ఉత్తరదేశంలో 
'మహావీరుడని పిలుస్తారు. 

అయనను స్మరిస్తేనే మనలో ధైర్యం పొటమరిస్తుంది. జ్ఞానోదయం, కోరికలు. 
తీరుట, జరుగుతుంది. తన మాదిరిగా వినయంతో భగవత్‌ కైంకర్యం 
చేద్దాం 


హమ 


ఎక్కడ రామనామం వినబదిన్సా ఎక్కడ రామాయణ ప్రవచనమున్నా. 
'మనకంటికి కనవిదవపోయినా అకక సాక్షాత్యరిస్తాడు. కథలో, నామంలో 
మునిగి అనందాత్రివులను రాలుస్తాడు. 

మిగతా లక్షణాల కంటే ఈ కాలంలో వినయం యొక్క ఆవశ్యకత 
ఎంతైనా ఉంది. ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా, ఇంకా ఏవో కావాలని 
ఆరాటపడుతూ ఉంటాం. జంతం కనబడడం లేదు. మనకు వినయ సంపద 
ఉన్నప్రడు మాత్రమే ఈజ్వూనుగ్రవాం పొందగలం, అదే తృప్తి, సంపూర్షర్వాన్ని 
భసాదిస్తుంది. ఆ పంపర్ద శృష్తిని ఆంజనేయుడు అనుగ్రహించుగాక. 

నిజంగా అతడి కొలచిన వానికి కోరదగిందంటూ ఏదీ ఉండడు. అతని 
వనే రావణ సంహారం జరగడం, రామరాజ్య స్థాపనం జరిగింది. అతడు 
అర్జునుని కొందాపై ఉందడం వల్లనే యుద్ధానంతరం ధర్మరాజ్యం 
స్థెటింపబడింది. కొంతకాలం వెనుక మనధర్యానికి విఘాతం కలుగగా సమర్ధ 
రామదాస స్వామి అవతరింది శివాజీ ద్వారా ధర్శన్థాపన చేయించాడు. 
'కామదాన స్వామి ఆంజనేయుని అవతారమే, ఈనాడు, అట్టి సంకట 
పరిస్థితులు లేకుందా ఉండాలంటే, ధర్భ భక్తులు వర్ణిలాలంటే అంజనేయ. 
అనుగ్రహం కావాలి. శుద్ధమైన మనస్సుతో అతి సేదిస్తే అన్నిటినీ ఇస్తాడు. 


సరస్వతి - శంకర - హనుమ విగ్రహాలు 
రామేశ్వరంలోని, అగ్ని ీరకరై ప్రాంతంలో శంకరమంటపం ముఖ్య 
స్తంభం మధ్యలో ఆదిశంకరుల విగ్రహముంది. దాని వెనుక సరస్వతీ మహల్‌ 
ఉంది. అందు సరన్వరీ విగ్రహముంది. 
శంకరుల వెనుక భాగంలో సరన్వక్‌ విగ్రహ ముండవచ్చా అని ఎవరైనా 
'సందేహిస్తారు. దీనికి సంబంధించిన కథ ఉంది. మండన మిశ్రులతో వాదంలో 


.లకృుతవాడి వంచక భాగము. 


శంకరులు జయించారు. బ్రహ్మ యొక్క అవతారమే మండనమిశ్రులు. అతని 
భార్యను కూడా ఓడించారు శుకరులు, ఆమె పేరు సరనవాణి, ఆమె సరస్వతి 
అవతారమే. మండనులు వెంటనే సన్యాసం స్వీకరించి సలేశ్వరాచార్యులనే 
ఆశ్రమ నామం స్వీకరించారు. సరసవాణి, సరస్వతిగా మారి బ్రహ్మలోకానికి 
వెళ్లాలనుకొంది.. ఆమెను ఈ లోకంలోనే ఉందాబని ఆమె దయవల్ల 
'చూలోకవానులకు విద్యావకాళం కల్ధుతుందని శంకరులు భావించారు. 
'వనడుర్గా మంత్రందే ఆమెను కదలకుండా చేసారు. 

అమ్మా! నేను దేశ పర్యాటనను చేద్దామనుకుంటున్నాను. నాతో నీవు 
కూడా రా అని ఆమెలో అన్నారు. నిన్ను సరియైన స్థలంలో శారదాపీఠంలో 
స్థాపిస్తాను. తద్వారా ప్రజలను అనుగ్రహింపుమని వేడుకొన్నారు. 

సరస్వతి, ఒక షదతు వెట్టి అంగీకరించింది. నీవు వెడుతూ ఉండగా 
నన్ను చూడడానికి వెనుదిరిగి చూడకూడదు సుమా! ఒకవేళ చూస్తే అక్కడే 
ఉండిసోతానని శంకరులతో చెప్పింది. 

శంకరులు ప్రయాణం మొదలుపెట్టారు. ఆమె కూడా అనుసరించింది. 
ఆమె అందెల రవళి వింటూ ఉండడం వల్లు అనుసరిస్తోందని భావిస్తూ 
ఉండేవారు. వెనుదిరిగి చూడలేదు. 

శంకరులు జ్ఞాన దృష్టితే అన్నిటిని గ్రహించగలరు కదా! అనతార 
పురుషులైనా మానవ ధర్మాన్ని అనుసరించి మాసవనిగానే ఒక్కొక్ళప్పుడు 
(ప్రవర్తిస్తూ ఉంటారు. 

వస్తూ ఉండగా తుంగభద్రా నదీ తీరంలో శృంగేరిలో ఒక వింక జరిగింది 
కప్ప ప్రసవిస్తూ ఉండగా ఎండపడకుందా తన పదగను పాము కప్పే దృశ్యాన్ని 
చూసారు. పాము, కప్పను ్రైంగడం లోక సహజం, కాని ఇక్కడ సహజ 
శత్రుత్వం లేదు, సరికదా మిత్రశ్వమూ కన్పించింది. ఇట్టి పవిత్ర ప్రదేశంలో 


హనమ 


అమ్మవారిని ఫ్రతిస్టిస్తే మంచిదని భావించారు. అందెల చప్పుడు వినబడడం 
తేరు. కుంగథద్రానదీ తీరం వెంట వస్తున్నారు. ఆ ఇసక తిన్నెలలో అమె 
పాదాలు కూరుకొనీపోయి యుందవచ్చని భావించి వెను దిరిగి చూసారు. 
అక్షటే శారదా పీఠాన్ని స్థాపించారు. 

నీ వెనుక వస్తానని సరస్వతి, లోగడ చెప్పింది కదా! తదనుగుణంగా ఈ 
రామేశ్వరంలో శంకరమంటపంలో సరస్వతీ విగ్రహం, శంకరుల విగ్రహం 
వెనుకనే ఉండడం పై కథను గుర్తుకతెస్తుంది. 

ఎవరైనా ఏదైనా పస్తకం బ్రాసేటపుడు గురువందనం, తరువాత గణపతిని 
స్తుతి చేస్తారు. తరువాత సరస్వతీ స్తుతి ఉంటుంది. ఆ ఆచారం ప్రకారం 
కూడా శంకరుల వెను సరస్వతి యుండడానికి కారణం కావచ్చు. 

అంజనేయుడ్డీ చివర స్మరిస్తారు కదా! కాని ఆయన విగ్రహం, శంకరుల 
విగ్రహం ముందు, ప్రవేశంలోనే ఉందేమిటి? ఎట్లా సబబు? 

(తు అంజనేయస్వామి, ఏనారో తనంతట తామ వచ్చాడు. ఇతని విగ్రహం 
కొత్తా ప్రరిష్టంపబడలేదు. స్వామి, తరువాతనే శంకరులు అడుగుపెట్టారు. 

కుద్రసమక మంత్రాన్ని ఘనలో వల్లిస్తున్నపుడు అందులో ఉన్న శంకర 
పదం 18 సార్లు వస్తుంది. సాధారణంగా ఈ 13 అంకెలు (్రేష్టం కాదంటారు. 
ఆందరికీ సుభాన్ని కల్లస్తుందని అద్ధం ఇన్ఫీ శంకర పదం 13 సార్లు వస్తుంది 

ఆంజనేయుడు రుద్రాంశతో పుట్టినవారు. అతలెప్పుడూ శ్రీరామ జయరామ. 
జయ జయ రాను అని కీర్తిస్తూ ఉంటారు. ఈ మంత్రంలోనూ 13 
'అక్షరాలున్నాయి. 13 అంకెను ఉత్తర ప్రాంతంలో ప్రత్యేకంగా భావించి 
“శరాక్షర్‌” అంటారు. ఆ హనుమ, నమర్థ రామదాన స్వామిగా 
'అవతరించినపుడు ఈ ్రయోదకాక్షరి మంట్రాన్నే జపిస్తూ ఉండేవాడు. ఆ 
'మంత్రబలం వల్లనే శివాజీకి మార్గదర్శకుడయ్యారు. హిందూ సామ్రాజ్యాన్ని 
కాజీ స్టాపించగలిగాదు. 


షకవాడీ పించను భాగము) 


'ఘనలో శంకరపదం 13 సార్లు వస్తుందని చెప్పాను. శంకరుల విగ్రహం 
ముందున్న ఆంజనేయస్వామి 13 అక్షరాల మంత్రాన్నే ఇపిస్తాడు. సబబుగా 
లేదా? 

అట్టి ఆంనేయప్రతిమ వెనుక ఉండకూడదు. కనుక ముందే ఉంటుంది. 

ఎట్లా కనిపిస్తున్నాడు? ఒక చేతిని పైకెత్తి చేయి వాది యుంటుంది. ఆది 
అభయహస్తం. భయపరకండని సూచిస్తుంది. అంతేకాదు. అగందని మనకు. 
ఆజ్ఞానిస్తూ ఉంటుంది కూడా, ఒక పెద్ద సముద్రం ముందుంది కడా! 
రామేశ్వరంలో సముద్రం పెద్ద అలలు లేషందా ఉంటుంది. అగు, ముందుకు 
రాకు అని సముధ్రాన్ని ఆజ్ఞాపించాడు హనును. వేల సంవత్సరాల నుండి. 
అకని ఆజ్ఞను సముధ్రం పాటిస్తూనే ఉంది. 

కనుక అతదు సముద్రానికి అధిముఖంగా ఉంటారు. అతికి, సముద్రానికి 
మధ్యలో ఏ విగ్రహమూ ఉండదు. శంకరుల కంటే ముండు వచ్చిన వానికి 
అట్టి గౌరవ స్థానం ఉండడం సబబే కదా! 

సరస్వతి నిన్న అమసరిస్తానని అంది కాబట్టీ ఆమె విగ్రహము, శంకరుల 
విగ్రహానికి వెనుక ఉండడం కూడా సబజే. 

శంకరులు, నా ముందు సాక్షత్మరించుమని ప్రార్థించడం వల్ల హనుమ. 
ముందున్నాడు. శంకరులు హమమత్‌ పంచరత్నం వ్రాసీరు. అనగా ఐదు 
టీలు. రుద్రాంక సంభూతుడు ఇక్కడ ప్రార్థింపబడ్థాడు. ప్రశంసించిన 
వ్యక్తి అయిన శంకరులు, శంకరుని అవతారం. ఇద్దరూ ఒక్కటే. ఇద్దరూ 
వినయ మూర్తులే. ఇద్దడూ బుద్ధిమంతులైనా వినయవంతులే. శంకరులెంత 
వినయంతో ప్రార్జిస్తారో గమనించండి 


వుడలో మమపాళు హనుములో మూర్తి? 

నాముందు ఆంజనేయస్వామి ప్రకాశించుగాక. రక్షించుగాక. కనుక 
శంకరుల ముందు ఈ స్వామి మూర్తి ఉండడం సలిలే అట్లా ఉంటేనే 
శంకరులకిస్ట. 

ఆది, అంఠమూ రెండూ ఒక్కటే. అద్వైత సత్యం, నేనురో ఆరంభమై 
ేసుతో అంతమౌళుంది. (జీవాహంకారం నుంది మొదలై పూర్వాహంకారంతో 
ముగుస్తుంది). చివర రావలసిన ఆంజనేయుడు. గురువు కంటే ముందే 
కావడం ఆద్ర్యైళాన్ని వివరిస్తోంది. దాసోహం అని తనను తాను రామచంనికి 
అర్వించుకొనగా సోహం స్థలికి చేరుకొన్నాడు. అనగా వాడే నేను అనే స్థితి, 
నేను పరమాత్మనే అనేస్థతి. అదే అదైైతభానం. కనుక అది, అంతమూ 
అతడే. 

ఆంజనేయుని ఆజ్ఞననుసరించి సముద్రం అణగియంది. మనమేమో 
సంసార సాగరంలో చిక్కుకొన్నాం. నమ్ముదంలోని అలలు మాదిరిగా 
'మనఖావాలు అల్లకల్లోలంగా ఉంటాయి. కాని ఆంజనేయుడు మనోనిగ్రహం 
కలవాడు. ఇంద్రియాలను జయించినవాడు. 

జితేంద్రియం బుద్ధిమతాం వరిన్లం 

అట్టి అభయాంజనేయ మూర్తిని దర్శిపే ధ్యానిస్తే మన భయాలను 
తరుమడమే కాకుండా శాంతి సౌభాగ్యాలను అందిస్తాడు. సంసార సాగరాన్ని 
అల్లకల్లోలం లేకుందా చేయగలడు. 


బలప్రూాత 
అలహీనులకు బలాన్నిచ్చేవాడు, రామచంద్రమూర్తి, నిక్చల్‌ కే ఐల్‌ రామ్‌ 
అని హిందీలోని మాట. ప్రమాదంలో చిక్యకొన్నపురు రక్షించేవాడు రాముని 


అమ్మకవాణి నంచు భాగము. 
కంటే మరెవ్వరు? ఆపదాష్‌ అపహర్తారం అని కీర్తిస్తిం. మనకు ముందు, 
వెనుక, ప్రకృల, అన్ని వైపుల రక్షించేవాడు రాముడని కీర్తిస్తాం, 

ఆగత వురలైన పార్వ ఎవ మహాబలౌ. 

'మసలను రక్షించడానికి ధసుర్భాణాలతో రాముడు సిద్ధంగా ఉంటాడు. 
ఎప్పుడూ రాముని విడువని లక్ష్మణుడున్నాడు. 

ఆ ఢళ్లవ్రూర్డ తన్వానా కోరాం రామంక్షణా 

అంతటి విజయరాఘపుడు, వీర రాఘవుడు తాను సాధించినది హనుమ 
వల్లనే అని లోకానికి చూపిస్తాడు. 

రాముడు మానపునిలా ప్రవర్తించాడు. రావణుడు, సీతనెక్కడ దాదాదో 
తెలియనట్లే ప్రవర్తించాడు. మానవునిగా నుండి సుఖంలో మునిగియందగా 
హనుమ, సీతను వెదికి, రామునకు ఉత్సాహాన్ని బలాన్ని కల్లించారు. 

సీతనుండి కేవలం వియోగం కంటే వియోగబాధ కొన్నివేల రెట్లు ఎక్కువగా. 
అనుభవించాడు. తన ప్రక్క లేకుందా ఆమె ఎట్టి కష్టాలను జనుభవిస్తోందో 
'అని బాధపడ్డాడు. ఆమెకు అదనంగా మరొక బాధ ఉంది. అది రావణుని 
తెరలో ఉండుటయే, ప్రీన్‌ అబబయని అంటారు. మహాలక్ష్మి సీతగా అవతరించి 
అకోకవనంలో బాధపడింది. మామూలు స్రీ కంటే ఎక్కువగా బాధవది, 
'ఉరిపోసికొందామని భావించింది కూడా. ఆంజనేయుడు ఆమెకు ధైర్యాన్ని 
బలాన్ని ఉత్సాహాన్ని కల్గించాదు. 

అతదు చేసిన ఆశ్చర్యకర సంఘటనలు ఒకటా, రెండా? అగణనీయం. 
అన్నిటి కంటే జీవితాన్ని తృజించాలనే సీత యొక్క శోకాన్ని పోగొట్టడం 
గావది. 

జావకీళేకనాశనం 

అంజనానందనం వీరం జానకీ శోకనాథనం 


హనుమ 


అంజన అనే వానర టీకి పట్టాడు. జన్మించి తికి ఆనందాన్ని కట్ణించాడు. 
అదేమంత గొప్పది కాదు. అందుకే కొడుకును నందనుడని పిలుస్తారు. 
ఆంజనేయుడు, అంజనా నందనుడు. దశరథనందనుదన్నట్లు, దేవకీనందను. 
చన్నట్లుగా మన స్వామి, ఒక తల్లేకాదు, తల్లులందరికీ తల్లిమైన సీతమ్మ 
యొక్క శోకాన్ని పోగొట్టాడు. అందుకే అత్రి కీిస్తాం. 

'దుఖాగ్మితే సీత, దహింవబడుకోంది. హనుమతోకను, రావణుడు 
నిషూపెట్టిందాదని వింది. అసలు అగ్ని లంకను కాల్చిందా? ఆ అగ్నికి 
మరొక అగ్నిని జోడించాడు హనుమ. అదే సీత యొక్క శోకాగ్ని (తోకాగ్మికే 
మామూలు అగ్నిని చేర్చాడందాం) 

'యణోకహ్నిం జనకాతృవాయా 

ఆదాయలేవైన దదాహ అయాం 

'జనకాత్మజయనగా జానకి. శోకమనే నివ్వుతో ఉంది. 'శోకనహ్నిం. 
ఆమె ఉంచబడినది, అశోకవనం లోపల. ఆమె లోపల ఉంది శోకవహ్ని 
శేవైన=దానివల్లు: అంకాందదాహ = శోకాగ్నిడే లంకను కాల్చెను. 

తోకకు నిష్పంటిందినా తోక కాలలేదు. సీఠానుగ్రహం వల్లనే అది 
కాలలేదు. అయితే లంక అంతా కాలడానికి సీతా తోకాగ్ని కారణమైనా, 
హనుమతో చివరగానున్న అగ్నీయే కాచ్చిందని రావదుడు భ్రాంతి వద్దారు. 
తోకకు నిష్పంటించాలనే ఊహ రావణునవట్లా వచ్చింది? ఈ ఊహ రావడానికి 
ముందే సీత యొక్ళ శోకాగ్నీ దల్గారక అందువల్ల ఆమె బాధపడుతూ ఉంటే 
ప్రపంచమే భరించలేకపోయింది. అట్టిది కొంత ఖర్చుపెట్టలదాలి. ఎవరో 
ఒకరు ఆ శోకాగ్ని యొక్క తీవ్రతను సహించవలసి వస్తుంది. ఎవరు 
'భరించగలరు? ఆంజనేయుడు తప్ప ఇతరురెన్వరూ అ అగ్ని తీవ్రతను 
తట్టుకోలేరు. రావణడితనిని శిక్షించాలని అనుకొన్నప్పుడు ఈ ఊహా తట్టి 


231 


అక్కుళవాణి(వంచమ భాగము 


తోకకు నిప్పు పెట్టండి అన్నాడు. అదీ ఈశ్వర సంకల్పమే. అందువల్ల సీత 
యక్ళ శోకాగ్నిని గ్రహించి దానికో లంకను కాల్చాడు. అది దుష్టులను 
కాల్పింది కాని శిష్టులను కాబ్బలేదని గుర్తించంది. అందువల్లనే శోకార్బ 
హనుమను కాల్బరేడు 

పీత ఎక్ళుకుందో రామునికి చెప్పడమే హనుమ చేసిన ఉపకారం. సీత 
ప్రాణత్యాగం చేసే సమయంలో రక్షించాడు. వారి వారి శక్తులను పోగొట్టుకొనే 
దశలో తిరిగి దారి చారి శక్తిని ప్రసాదించాడు. 

ఇట్లా రెందు పనులెట్లా చేయగలిగాడు? ఇది రామనామ ఐలం వల్లే 

ఎట్లా సమాధ్రాన్ని దాటగలిగాదు? రామనామం వల్లనే. వీకనెల్లా 
రక్షించగలిగాడు? ప్రాణత్యాగం చేసే సమయంలో ఆమె కాళ్ల మీదవది 
చేయవద్దని బ్రిమాలారితే మానివేస్తుండా? రావణులే, ఈ వేషంలో వచ్చాడని 
'భావించదా? మారీచుని నడవడికను చూసిన తరువాత అంతా రాక్షస 
మయంగా కన్పిస్తోంది కదా! అంజనేయుడు, బ్రహ్మదారి కావడంచే ఇతరుల 
మనస్సులను గ్రహించగలదు. అ దశలో ఏం చేసాడు? అపుడు రామనామాన్ని 
జపించాడు. రామనామం ఉచ్చరించిన వెంటనే రాష్షుమాయ, మటుమాయం 
కాడా? ఆమె శోరాగ్సిని రామ నామ ఉచ్చారణవల్ల కొంక తగ్గించగలిగాడు. 
అందువల్లనే ఆమె కరుణించడం వల్ల అగ్ని ఏమీ చేయలేకపోయింది ఇదని. 

'మేము అంజనేయని ద్వారా రక్షింపణడినామని..సీఠారాములిర్దరూ. 
'అవ్నారు. సంజీవనిని తీసికొని రావడం వల్ల లక్ష్మణుని ప్రాణమా 
శక్షింపబడిందని అన్నారు. ఏ విధంగా ఇదని బుణాన్ని తీర్చుకోగలనని 
సీతమ్మ నిరంకరం చింతిస్తూ ఉండేది. 

అయితే వారేమచేసారో చూద్దాం. అయోధ్యలో రానుపట్టాభిషేకం జరిగే 
సందర్భంలో రాముడెందరికో కానుకలనిచ్చాడు. సీతకు ముళ్యాలహారమిచ్చాద. 


హనుమ 


సీత అది గ్రహించి చేతిలో పెట్టుకొని రాముని వైప చూసింది. వారి శరీరాలు 
భిన్నంగా ఉన్నా అలోచన ఒకటే కదా! ఆంజనేయుణ్డి సత్యరిందాలని 
భావించారు. 

'సీతయెప్పుచూప్తుతోనే రాముడు గ్రహించి ఈ హారాన్ని హనువశిదామని 
(భావించాడు. బుద్ధి వినయం, సాహసం, కలిగిన వానికి ఇమ్మన్నాడు. పేరు 
శెప్పలేదు, సీత గ్రహించి, హనుముకిచ్చించి. 

ఇద్దరూ కలిసి ఈ సర్యానం చేసారు. ఆహారం హనువు శరీరంపై మేఘాలు 
'చంద్రకాంతితో పర్వతాన్ని ఆక్రమించినట్లుందిట. 

'బూస్యమూక పర్వతంలో మొదటిసారి రాముడు హనుమను చూసినపుడు 
మిగిలిన కథనంఠా హనుమయే నిర్వహిస్తాదని భావించాడు. హనుమంతుని. 
సాయమున్నా సుగ్రీవుని భార్యను వాలి అపహరించుకొని పోయిన కాలమది. 
వాలిని ఓడించడానికి తగన సాహాయ్య సంపత్తి రామునకుందో లేడో వరీక్షింి 
చూడుమని హనుమను దూతగా పంపాడు సుగ్రీవుడు. అ సందర్భంలో 
"హనుమ, తనకుపకరిస్తాడన రాముడు భావించారు. ఈ నాటకాన్ని నడిపేవారు 
రాముడే కదా! 

'షీనెవరని తెలిసికొనే సందర్భంలోని మాటలను ఐట్టి హనుమ యొక్క 
గొప్పదనాన్ని ఊహించాడు. ఇతడు మహావిద్వాంసుడు, గొప్ప వక్తయని 
(గ్రహించాడు. బాగా మాట్లాడడమే కాదు, అనంత శక్తి సంపస్నుడని 
్రాందాదు. ప్రపంచం ఒక రథమైలే ఇతరు దానికి ఇరుసువంది వాని 
ఒకనాడు తెలిసికొంటామని రాముడే అన్నాడు. 

'బుషేశాపం వల్ల హనుమకు తన శక్తి తెలియని కాలమది. అందువల్లనే 
ఇతని సాయమున్నా రాజ్యాన్ని, సుగ్రీవుడు భార్యను పోగొట్టుకొన్నాడు. 
ఆనతికాలంలో జాంబవంతుడు ఈ లోపాన్ని గుర్తంచి హనుమకు శన శక్తిని 


29 


అన్ముతవాడి పంచమ భాగము). 
తెలుసుకొనే వానిగా శీర్చిదద్దుతాడని, హనుమ సముద్రాన్ని దాటులాడని, 
'అంకను దహిస్తారని రామునకు తెలుసు, కొంతకాలం తరువాత ఇతని 
శక్తియుక్తులను తెలిసికొంటారని లక్ష్మణునితో అన్నాడు రాముడు: 

రాహరుణమే ఒక ప్రపంచం వంటిది. ఏడు కాందలతోనున్న రామాయణ 
రథం ఆగే సందర్భంలో సీతాపహరణం, ఆమె ఎక్కడుందో తెలియక పోవడం 
జరిగింది. హనుమను చూడదంశోటీ రామాయణ రథానికి అతట్లి ఇరుసుగా 
భావించాడు. మరల రథం తిరగడం మొదలుపెట్టింది. సుభ్రీవుడు, వాలితో 
 య్ధానకి సిద్దమయ్యాడు. తరువాత వాలి సంహారం, వానరులు సీతాన్వషూకు 
'బయలుదేరటం, సేతు నిర్మాణం, రామరావణ యుద్ధం, తరువాత పట్టాలిపేకం 
'వరతకా సాగిపోయాయి. అన్నింటిలో హనుమసాత గణనీయం. 

రామాయణం సగం పూర్తయ్యే వరకూ హనుమ ఎవ్వరో తెలియురు. 
కిష్టధకాండలో వస్తారు. ఆప్పటినుండి నాయకుని కంటే ఇదనికే అధిక 
ప్రాధాన్యం వచ్చింది, తరువాత సుందరకాండ అంతా ఇకని వీర విహారమే. 
పారాయణ చేయవలసి నస్తే దానినే చేస్తారుగాని మిగతా కాందలను చేయరు 
కదా! రామాయణ రధాన్ని నదువునుని రాముడు, హనుమతో అన్నారు. 
సీఠా సమక్షంలో రామనామాన్ని జపించడం పల్ల సీత రక్షింవబదింది. 
రామనామం వల్లనే సముద్రాన్ని దాటగలిగాడు. లంకకు వెళ్లడం కష్టం 
కాబట్టి సేతువును కట్టవలసి వచ్చింది. 

ఏది చేసినా తాను చేసానని హనుమ, ఎన్నడూ భావించలేదు. ఇదంతా. 
సీతారాముల కరుణ వల్లనే అనేవాడు. సముద్రం దాటడాన్ని లోకం 
(ప్రశంసించింది. కాని తారక నామం వల్లనే కదా! అమె శోకాగ్ని లంకకు 
'దహవించలేదా? అని భావించాడు, వాళ్ల పనులు తాను చేసినా వారి నామ 
(ప్రభావం వల్లనే చేయగలిగానని మనసా భావించే వారు. వారి బుణం 
తాను తీర్చుకోలేని బాధపద్దాడు. చూసారా? అతని వినయాన్ని 

234 


హావును 


మన మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? ఎంకో ఉపకారం చేసాం. ఒక్కడూ. 
కత్తి చూడదు, వన్నెత్తి మాట్లాడరని అనుకొంటాం. కాని సీతారాములు 
హనుమనల్ల, పానును నీతారాముల వల్ల బలాన్ని వుంజుకొన్నానని 
'భావించదాన్ని గమనించారా? అంజనేయుని బుణం శీర్భుకోలేకపోయామనే 
బాధపడ్డారు, సీతారాములు, 

రామాయణం నుండి నేర్చుకోవలసిన నీతి ఇది. తనకు బలం రామునివల్ల 
జని హనుమ భావించగా అతనికి వినయమే అతనికి జలాన్సిచ్చింది. బలం, 
వినయం సాధారణంగా కలిసియుండవు, రెండూ ఇతనిలో ఉన్నాయి. మనలో 
రెండూ లేవు సరికదా, మాటి మాటికీ అహంకరిస్తా ఉంటాం కూడా, హనుమ 
ఆడ్జి వాటిని ప్రసాదించుగాక. 


మారుతి గొప్పదనం 

కోరి బుద్దిరా' అంటూ ఉంటాం. కోతి బక కొమ్మ నుండి మరొక కొమ్మపై 
దుముకుతుంది. కొద్ది క్షణాలు కూడా నిలకడగా ఉండలేరు. అట్లాగే 
శస్తిమితమైన మనసు కలవారిని అట్లా అంటాం, 

వృదయకపేమత్యంత చవల అని శంకరులన్నారు. పరమేశ్వరా! 
చంచలమైన ఈ కోరిన భక్తియే బాటిలో కష్టవయ్యా అని అన్నారు. దానిని 
తీసికొని పోయి ఆటలాడించి పొట్టపోసికో అని సరదాగా అన్నారు. చేరిలో 
కపాలం ధరించి విచ్చమెత్తుకోవడం కంటే ఈ కోతిలో అటలాడించి. 
పార్టకోసుకోవయ్యూ, అంటూ 'వృదయ కపియని వాదారు. 

పాల్బాత్యులు కూడా మంకీ మైండ్‌ అంటారు. కోతి శరీరం, మిద్ది 
నిరంతరం కదులుతూనే ఉంటాయి. 

205 


౨క్ఫతతాలే వంచు ాగకు) 

ఆహూని, పనుగుగాని మాంసం తిసకపోవేడంలో ఆశ్చర్యం లేదు. ఆకలితో 
నున్న పులిగడ్డి మేయదని అంటారు. ఒకవేళ ఆది శాకాహారంతో ఉంటే 
అర్చర్యరోణాం. 

ఆంజనేయుడు కపిధ్రై చంచల మనసుకో నున్న శకీరాన్ని ధరించారు. 
కాని అతడిండ్రియాలను, మనస్సునూ విగ్రహందాడు. తన శరీరాన్ని, 
మనస్సును రామువకర్సిందారు. అక్కడీ ఇతని గొప్పదనం దాగియుంది. 

'అయికే మనస్సును, ఇంద్రియాలను విగ్రహాంచదానికి ఏ అరణ్యంలోనో 
తపస్సు చేసికొంటూకాలం గరిపారా? ఎవైనా ఏకాంక్టలనికి వెళ్లి మనస్సును 
నియమించడానికి ప్రయశ్నం చేయవచ్చు. అట్లారేయక అందరి మధ్య ఉంటూ. 
అన్ని పనులనూ చక్కలెట్టాడు. ఆసాధ్యసాధకుడయ్యాడు. సముధ్రాన్ని దాటడం, 
సంజీవనీ పర్వతాన్ని శేవదం, లంకాదహనం మొదలైనవన్నీ మామూలు 
వకుల చేయగలరా? 

అయితే అతని మనస్సును ఎక్క ఉందాదు? రాముని పాదవద్మాలపై. 
అయినా చేతులతో అనేక ఘనకార్యాలు చేసాడు. రామధాన్యంలో మనను 
నిశ్చలంగా ఉటుంది రామకార్యాలపై శరీరం చురుకుగా వనినస్తుంది. 

ఎట్లా? వాయువేగు మనోషగాలతో వెదకాదు. పంచభూకాలలో వేగంగా. 
కదిలేది గాలి. ఇండ్రియాలలో మన్సుకంటే వేగంగా వెళ్లేది ఏదీ లేదు. 

నా మనస్సు గాలి మాదిరిగా చంచలంగా ఉండి, కృష్ణా, గాలినెట్లా 
బందిందళేమో దీనినీ అట్లా బంధించలోకపోతున్నానని వాపోయాడు అద్దము 

(చంచలం మవాళ్చస్ణ వాయోరిన మదువ్యురం 

గాలికేని చోట దీం వెట్లా నిశ్చలంగా ఉంటుందో యోగి మము 
అట్లా ఉంటుందని గీతలో అన్నాడు. 

యుథాదీపో నాతో నేంగలే సోపామా 


నివాతం అనగా గాలి లేక పోవుట. వాశమవగా గాలి. వాతం, వాయువు 
ఒకటే. వాతరోగం ఆని అంటాం వారుకలో, 

ఎవరీ ఆంజనేయస్వామి? ఒక కపి, వాయునందనుడు కూడా, వాయు 
'పుమారుకగుటచే వాతాత్యణుడు. 

వాతాత్మజం వానరయూధముల్యం 

శ్రీరామ దూతం శిరా నమామి. 

'యూధనునగా గుంపు. వానరుల గుంవునకు ముఖ్యుడగుటచే 
వానరయూధ ముఖ్యుదయ్యాడు. 

శ్లోకంలో ముందుబాగమేమిటి? అందేముంది? వాయువేగం, 
'మదోవేయని చెప్పాడు. ఈ రెంది వేగాలున్ననారు. అంటే ఇకని ఇంద్రియాలు, 
మనస్సు వేగంగా తిరుగుతున్నాయని కాదు. 

మనోజనం నూరుత తుల్వదేశం 

జితేంద్రియం బుద్దినులాం వరిష్టం. 

ఇతనిలో మనోఖనం, మారుతరుల్యవేగం రెండూ ఉన్నాయి. జవం అనగా. 
వేగం. మారుతం= గాలి మంద మారుకం అంటాం. మారుతం యొక 
'వుమారుడు మారుతి. భజనలలో వీరమారుతి, గంభీర మారుతి అని భజన 
చేస్తాం కదా, 

'కడిలే మనస్సు కదిలే వాయువు వంటి వేగ సంపన్నుడైనా వాయు 
తనయుడే. వాఠాత్యజుడే. ఆపైన వానర యూధ ముఖ్యుడు కూరా, ఇంకా 
ఏమని నులిస్తున్నాం? 

జోరేంద్రియం బుద్ధిమతాం వరిం 

అంటే ఇంద్రియాలను జయించినవాడు. అంధేకారు, ఆరవ ఇంధ్రియమైన 
మనస్సునూ జయించినవాడు. అవగా కదిలే దానినీ, 


'మృతవాణి (వంచన భాగము. 

అందువల్ల బుద్దిమంతుడయ్యాడు. బుద్ధిమంతులలో ్రేష్టదయ్యాడని 
బుద్ధిమతాం వరిష్టం: బుద్ది, మనస్సునకు లంగరు వేస్తుంది. మనస్సునకు 
'పైన ఉండేది, నియమించేది బుద్ధి. అందువల్ల జతేంధ్రియుడై బుద్ధిమతాం 
వరిష్పుడయ్యాడు. 

'జుద్ధిమంతుదంటే సరిపోడు. అతని కంటే పైవాడు, బుద్ధిమతాం వర, 
అంతకంటే గొప్పవాడు బుద్ధీ మఠాం వరిష్టుడు. ఇద్దముంచే అందొకర్ని వరీయ. 
అంటాం, ఇంతకంటే గొప్పవాడు కేడన్నపుదు జుద్ధిమకాం వరిష్టుదని అంటాం. 
అంటే అతనిలో ఎవ్వర్నీ పోబ్చలేమన్నమాట. 

'జ్ఞానులలో బ్రహ్మ విక్‌, బ్రహ్మ విద్యర, బ్రహ్మవిద్వరీయ. బహ్మవిద్వరిష్పుని 
అంటాం, అట్లా ఇతడు బుడ్ధిమఠాంవరిష్టుడు. 

ఎంతే బద్ధిమంకుదైనా, ఎంతగా ఇంద్రియాలను జయించినా అంతకంటే 
అతదు రామధక్తునిగా, రామదాసుగా ప్రసిద్ద. భకిమంకులలోసూ వరిష్పే 
'దూరకు అన్ని లక్షణాలూ ఉండాలి. అందుకే అప్పజెప్పిన పనిని ఆనందంతో 
నిర్వహింది సీతారాముల దుఃఖాన్ని పోగొట్టాడు. శ్రీ రామదూతం 
శిరసానమామి. 

మనోజవం మాడుత తుల్యవేగం 

జిలేంద్రయుం బుద్ధిమతాం వరిస్థం 

వాతాత్మజం వానల యూధ ముఖ్యం 

శ్రీరామదూతం శిరసా నమామి 


అంజనానందనుడు అజాడ్యాన్ని ప్రసాదించుగాక 
బుద్ధిరృలం యళబైద్తుం నిర్భయత్వం ఆరోగతా 
అజాడ్యం వాక్సటుక్యంచ వానుమత్‌న్మరణాత్‌ భవేత్‌ 


298 


హనుమ. 


ఎందుకు హనుమను ప్రార్థించాలో పై శ్లోకం వివరిస్తోంది. దేనికైనా 
'ముందు బుద్ధి కావాలి కదా! జలమనగా శారీరక ఐలం కావాలి, తరువాత 
వచ్చేది కీర్తి దైర్యం నర్బయత్వం = భయంలేకపోవుట. నిర్భయత్వంలోనే 
దైర్యం ఇమిడియుంది. వర్భయత్వమని విడిగా ఎందుకన్నారు? ధైర్యానికి 
జాలా అర్థాలున్నాయి. నిశ్చయం, ఈాంకమనస్మత, మొదలైనవి కూడా, 
జైర్యంలోకి వస్తాయి. అంజనేయుడ్జి కొలవడం వల్ల డ్రైర్యం వస్తుంది. 
'ఇతరులితనిని చూసి భయపదకుండుట నిర్భయత్వం. అధయత్వం. ఇది సన్యాసి 
కక్ష తీసికానేటపుడు ఉంటుంది. అరోగతా = రోగం లేకపోవుట; అజాడ్యం 
= జదత్వం లేకపోవుట. వాక్చటుత్వం = బాగా మాట్లాడు నేర్పు. వాల్మీకి, 
కందు ఇతని వక్షృత్వాన్ని మెచ్చుకొన్నారు. 

'అనగా ఈ ఏడు కావాలి. ననకెవ్వదూ చెప్పకుండా మనం వీటిని కోరాలి. 
ఎనిమిదవది అజార్యం, శ్లోకంలో ఇది ఏడవది. దీనికై ఎందుకు ప్రార్జిందాలి? 
పనులు చక్కబెట్టుకోవాలంటే జడత్వం పనికిరాదు. కనుక అజాద్యమన్నారు. 
ఆంటే అర్థమేమిటి? 

'ఒక్కాళ్మమాటు మనమనన్సు చాలా సోమరిపోతుతనంకో, ఉత్సాహం 
'కేకుండా ఉంటుంది కదా. శక్తి - పదార్థాలలో శక్తి-చైతన్యం. చిత్‌ నుండి 
పైకర్యం. అదే జీవనం; అదే బుద్ది, జడం నుండి జాద్యం. మానవ జీవితం 
దిక్‌-జడాలతో ఉంటుంది. (బిక్‌-జడగ్రంది! ఇందు జీవం లేకపోతే (8వం) 
శవమే, ఈ జదమైన శరీరం, జీవంతో కలిసినవుడు. జీవాత్మయని 
పిలువబడుతున్నాడు. అదే చిక్‌-జడగ్రంధి, శరీర భావన ఎవ్వుడైతే 
ఆంతరించిందో అపుడు చిన్నయమ. 

జడమైన శరీరంతో ఇది పనులలో ఎట్లా నిమగ్నం కావాలో చూద్దాం. 
పనులు చేసేటపుడు చురుకుగా ఉంటాం, దంగా ఉండం. రాజకీయాలు, 


239 


ఇతడి పంచమ భాగము) 
సినిమాలు, పచ్చాపాటీ కలుర్సు, నవలలు, ఫలాహారతాలలు మొదలగు. 
వాట్‌ వల్ల మనకున్న శక్తిని ఖర్చుపెట్టడం వల్ల వృథా అయిపోయి. 
సోమరిసోతులుగా మగిలిపోతున్నాం. ఎవరైనా సైన్సు, అధునికమైన 
సదుపాయాలు సమకూర్చుకోవడం, సంఘనంస్మరణలు, హేతువాదం, 
విప్రవాలు మొదలగు వాటిని చర్చించేటప్పుడు చురుకుగానే ఉంటాం. కాని 
ధర్యం క్షీణించదాన్ని చూసి కూడా వాటిని పట్టించుకోను. అర్హునుడంత. 
వానికే ఈ జాడ్యం పట్టుకానినపుడు నవ్వుంసకునిగా ప్రవర్తించవద్దని కృష్ణుడు 
"హెచ్చరించాడు. శైళ్యం మాన్ఫగమః పార్ట అన్నాడు. ఇట్లా ధార్మిక కృత్యాల 
'వట్ల జాడ్యం లేకుండా చేయుమని ప్రా్టిద్దాం. 

మనదేశంలో 64 కళలున్నాయి. సాంకేతిక ఏద్య మొదలైన వాటికి 
శెందోవీ ఉన్నాయి. అట్టివి ఈదాడు ఆచరణలో లేకపోయినా కనీసం వాటిని. 
రక్షించకోవాలనే తపన లేని కాలంలో ఉన్నాం, ఇదే జాడ్యం, ఆనేక గ్రంధాలు. 
కాలగర్భంలో కలిసిపోయాయి. ఉన్నవాటినీ రక్షించుకోవాలనే తపన తేని 
కాలంలో ఉన్నాం. ఈ సందర్భంలో స్వామి మనకు అకాద్యాన్ని క్లించుగాక. 

ఆయన మిద్ది, బలం కలబోసిన మూర్తి కదా! ఎప్పుడూ ఉత్సాహానంతుదే. 
కార్యనిమగ్నులే. అతని వగ్రహాలనుగాని, చిత్తరవులనుగాని. చూస్తే 
తేటతెల్లమౌతుంది. పర్వతాన్ని మోసినట్లు. ఆకాశంలో సంచరిస్తున్నట్లు 
కనబడతాడు. సోమరితనం సున్న అలసటలేడు, ధర్యంకోనం తపన, ఏ 
అటంకను వచ్చినా రాటుతూ ఉంటాడు. నెరవేరవలసినదానిని ఏమరుపాటు. 
లేకుండా నిర్వహిస్తూనే ఉంటారు. 

అట్ల మనం మంచి పనులు చేయుటకు ఉద్యుక్తులం కావాలి ఆటంకాలు 
వచ్చేటప్పుడు, అంతా కలియుగమని, కలిపురుసుడు తాండవిస్తున్నాడని 
అంటాం. ఒంటబట్టని అధ్వైకాన్ని మాయావ్రభావాన్ని నిరామాటంగా. 

240 


హనుమ. 


వ్యక్తీకరిస్తూ ఉంటాం. శంకరులిట్లా మాటిమాటికీ కలి ప్రభావం గురించి 
మాట్లాడాలా? ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసికొన్నారు. తీర్థయాత్రలు, గ్రంథ 
రచనలు, వాదాలు మొదలైన వెన్నో చేసారు. క్రియాశీలురెవరంటే ఒకడు. 
ఆంజనేయుడు, మరొకరు శంకరులు. చిట్టచివర దశలో క్రియారాహిత్యమే, 
అచలత్వమే ఉండాలి. మన లక్ష్యం మనస్సు చంచలంగా లేకపోవడం, 
సంకల్బరహిత స్థితి. కాని నునం శరీరాన్ని మంచి వాటికై కదపడం లేదు. 
అందువల్ల మనస్సు వావాతిరుగుళ్ళ తిరుగుతోంది. అలసిపోయి నిద్రలోకి 
'జారుకొంటున్నాం. సద్వినియోగం లేడు. 

చాలా మంది పారాయణలు, భజనలు, ఉవవాసాలు, దేవాలయ 
'సందర్శనాలు మొడలుపెడకారు. భ్రమభ్రమంగా వీటీపట్ల మోజు పన్నగిల్లుతూ. 
ఉంటుంది. ఒక ప్రణాళికను రూపొందించడం వల్ల ఒకనాడు సామూహిక 
పూజా విధానాలుండేవి, అవి నేడు మచ్చుకు కనబడడం లేదు. అయితే ఓక 
కబ్చును స్థాపిస్తే ఆది దినదిన ప్రవర్దమాననాతుంది. ఇట్లా అన్నిటిలో 
అజాడ్యం. 

వన్ని ఆటంకాలు వచ్చినా ఆంజనేయుడు డీలా పడ్డాడా? పుట్టీ పుట్టగానే 
'పండనకొని సూర్యుని దగ్గరకే వెళ్లాడు. అక్కడ ఇంద్రుడు అద్డుకొనడం, 
వజ్రాయుధం ప్రయోగించడం, తుదకితని హనువు చిట్లింది. అందువల్ల 
హనుమ అయ్యాడు. అంతమాత్రందే నిరుత్సాహపడ్దాడా? ఆ సూర్యుని దగ్గరే 
నవభ్యాకరణాలను అభ్యసించాడు. ఉదయాద్రి నుండి అస్తాధికి పయనించే 
సూర్యునికి అభిముఖంగా ఉండి నేర్చుకోలేదా? చిన్నపుడే బుషల ఆశ్రమాల. 
దగ్గరకు వెళ్లి చిల్లరమల్నర పనులు చేసాడు. వారు తట్టుకోలేక నీ శక్తి, నీకు 
తెలియకుండా ఉండుగాక అని శపించారు. రామ కార్యం వచ్చినపుడే నీ శక్త, 
నీకు తెలుస్తుందని శాపానుగ్రహం ప్రసాదించారు. సుగ్రీవుని దగ్గరకు చేరాడు. 


మనన న 
అక్కడా ఆటంకాలే. వాలి సుగ్రీవనిపై దండెత్తాడు. ఇతడూరుకోక, వాలి 
కాలేని ప్రదేశంలో సుగ్రీవుడి ఉంచాడు. రాముడు రాగానే తన శక్తిని 
'గర్తించాడు. సముద్ర శరణం - పర్వతాన్ని పెకలించడం - లంకాదహనం. 
- ఒకటేమిటి ఎన్నో పనులను వర్వహించాడు. 

సముద్రాన్ని దాటేటపుడు నురవ, సింహిక, అంకిణులు అద్దకోలేదా? 
సురననోకు తెరవగా అందు చిన్న ప్రాజిలా ప్రవేశించి చెవి మండి వియటకు 
రాలేదా? ఆమెను చంపగలదు. కాని ప్వామికార్యం కొందర పెట్టడం వల్ల 
అది చేయలేదు. అది అజాడ్యం అంటే. దానికెంకో నిబ్బరముందారి. 

'ప్రైడాకుడు సముద్రం నుండి లేచి విశ్రాంతి తీసికోవయ్యా అని 
్రర్టందినప్పదు ముందు రామకార్యం చేయాలి, శరదాత చూర్దాందే అనలేదా! 
'ఇతని తోకకు నిప్పంటించినా వనిని మానాడా? ఎన్నో ఆటంకాలను 
'గెంటివేసాడు. 

ఇట్లా తన బుద్ధిని, బలాన్ని, ధైర్యాన్ని అజాద్యాన్ని తన కోసం కాకుండా. 
'రామునికై వెచ్చించారు. 

అతడు బ్రహ్మదారి. సంసార బంధాలు లేవు. ముండు సుగ్రీవ, తరువాత 
రామి సేవించాడు. అతని నిస్వాక్టబుది వల్లనే అతని గుణాలు రాజించాయి. 
చివరకు యశస్సు అనగా కీర్తి దక్కింది. 

యశము మినహాయించి మిగిలిన ఇతర లక్షణాలన్నీ రావణునకు, 
'హిట్లరుకూ ఉన్నాయి. వారు మంచిపనులు చేసారని యశస్సు లభించిందా? 
కనుక బలాదుల వల్ల యకస్సు రాదని గుక్తించండి. సంఘనేవలోనే యశస్సు, 

'సారామిద్దరూ జ్ఞారోపదేశం చేసారు. సీతమ్మ ఏ ఉపదేశం ఇచ్చింది? 
ఎవరామె? సాక్షాత్తు వరదేవతయే కదా! ప్రేమలో ఉవదేశమిచ్చింది. రావణ 

242 


హనుమ 


వధానంతరం ఒక గంతువేసి సీతమ్మను బాధపెట్టిన రాక్షసట్రీలనందరినీ 
వంప్తకానన్నాదు. అపరాధం చేయని వాడెవదైనా ఉన్నాడా? కావలసింది. 
దయ, వారందరూ రాజాజ్ఞకు లోబది అట్లా క్రూరంగా నాపట్ల ప్రవర్తించారు, 
వారి తప్పే ముంది? అని హనుమను సీతమ్మ వారించింది. విభీషణుడు. 
ాజైల వారీ నాకు తరిగి నమస్మరించరా అని పేళ్ళి. 

అప్పటినుండి హనుమ దయామూర్తి అయ్యాడు. అయితే ఏదైనా చెడ్డపని 
జరిగినపుడు మాట్లాడకుండా ఉిన్నాదని భావించకండి, పైపైన భీషం వాక్యాలు 
పలికినా లోలోన (ప్రీము, దయలు తొడికిసలాడాయి. 

యేమ, తాంకులే ఎల్లెడలా వెల్లివిరియాలని భావించాడు. మంచివి, 
నాకనమైపోతూ ఉంటే మనం నర్షిస్తలమై ఉండవాన్ని అతడు సహిస్తాడా? 
(ప్రేమతో, ఉత్సాహంతో చేసే పరులన్నిటినీ హర్షిస్తాడు. అనుగ్రహిస్తాడు. 

అతడు, అజాడ్యాన్ని మనపై కురిపించుగాక. 


అమరుదైశ ఆంజనేయుడు 

అతక్టి చిరంజీవిగా కర్తి్తాం. అయితే పాపపుపనులు చేస్తూ చాలాకాలం 
|థితికిన వాజ్డి పాపీ చిరాయః అని అంటాం కదా! ఇద్టివాడు బ్రతికిన కాద 
'వయోభారంచే అనేక రోగాలు, ఇతరులపై ఆధారపడడం, తన కళ్లముందే 
తనకంటే చిన్నవారు చనిపోవడం చూస్తాడు. 


అయితే చిరంజీవియైన హనుమను, రాముకు తనలో 
పోయాడా? పరమపదానికి రీసికొనిపోక ఈ లోకంలోనే ఎందుకుంచాదు? 


వాటు శీసికొని 


అయోధ్యా నగరవాసులందరూ రాముడి అనుగమంచారు కదా, హనునును 
పక్షపాతధోరణిలో చూడడమేమిటి? 


243 


అద్మకకాకి దంతము భాగము 
అది శిక్షూడు. అనుగ్రహమే. ఆతడ్జి చిరంజీవిగా ఉంచడం, మనలను. 
అమగ్రహెంచడమే. 

శంకరులికనిని అంబజనాధాగ్యం అన్నారు హనుమర్‌ పందరర్యంలో, అనగా. 
ఇద్టి వాడ్డి కన్న తల్లి అద్భష్టవంతురాలని. ఆది మన భాగం కూరా. 

శెట్టి ఫవిథ్రురో కడా! కామున్చర్ణలేని పవిత్రత. ఎవడైనా అతనికున్న 
క్త జ్ఞాన. పరాశ్రమాదులున్నాయా? అన్ని గుణాలున్నా వినయం ఉట్టిపడే 
వాడు. స్వార్థం అణుమాత్రం ఉండా? అరని గుణాలు వింటేనే మనలో భక్తి 
'పొటిమరిస్తుంది కదా! 

'లాముడతడ్జి ఇడ ఉందడం చల్ల కలిలో మంది కూరా జరుగుతుందని 
'ఉందాడేసో! మన కంటికి హనుమ కనఐడకపోవచ్చు. అతదంతటా 
వ్యాపేంచియే యున్నాడు, గడడుడు, ఆదిశేషుడు, నంది, చండికేశ్వరుల నంటి 
భక్తులెందరో ఉన్నా హనుమను స్మరిస్తూ ఉంటాం, 

అయితే ఏండుకూ వనికి రాని మన మధ్యలో ఉండడమా? అని ప్రశ్న 
అక్కడే అతని గొప్పదనం దాగియంది. ఇదంతా రాముదాదించే నాటకమని 
అతను భావిస్తాడు. అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని స్థపించడమే అతడు చేసే 
వని. ఇదంతా రాముడే తనచేత చేయిస్తున్నారని భావిస్తాడు. నాటకంలో 
వీర, ప్రతివీరులిర్డరూ కొట్బకొంటున్నట్ను కన్పిస్తారు. నిజంగా 
కొట్బుకొంటున్నారా? అట్లా ఆధర్మంపై యుద్ధం, చేసారు. 

అంకారామమయమని భావిస్త జీవితం కష్టమయంగా ఉండదు. అతడు. 
'సర్వాక్యరా ఉన్నారని గట్టిగా భావిస్తే అదే మోళ్లానికి దారి చూసిస్తుంద. 

చిరంజీవిగా ఉందదం శిక్షగా భావించకుండా గౌరవంగా ఎందుకు, 
(భావించాడు? అంతా రామమయమని అద్వైత భావనతో ఉన్నాడు. అద్వైత 
2 


పయన. 


“సుఖానికి మించిన రామనామాన్ని రాముడిచ్చాడు. నిరంతర నామోర్భారు 
వల్లి ఆ నామమే తానయ్యూడు అతని నుంది భ్షికాంకులు వెలువద్దాయి. 
కిజాలు దీకటీని పోగొద్టినట్లు మనలోని అజ్ఞానం పటావంతలాతోంది. 
జనలు వింటూ ఉంటే సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. పరమవడంలో 
(పంకం) భజనలున్నా పెద్ద కాంతి ముందు చిన్న దీపం వలిగింినట్ను 
వెలవెల లోుంది కాది ఈ లోకంలో ఉన్న భీకటిలో తీపం వెరిస్తే దీషూాంతి 
స్పస్టంగా ఉంటుంది. అంటే చీకటిలో దీహూంతి స్పుటంగా ఉంటుంది. 
'నామమనే దీపాన్ని వెలుగనట్లు చేస్తా. 

పకమసడంలో అతవ చేసేది ఏమీ రేడు. ఇక్కడ ఉంది అరకు రామదాసు 
'రామనార్యానికి తనవంతు సాయం చేస్తాడు. భక్తి ధర్మాలను వ్యాప్తలోనికి 
కీకాని రావడానికే ఉన్నాడు. పొడిగా నున్న ప్రాంతం వరాన్ని కోరుకుంది. 
ఇట్లే ఇక్కద ఉందడం అనుగ్రహమే అని భావిస్తారు. 

హదోత్యలు తమ కాష్టలు మరణించినా బాధపడకు. ఇదంతా వాటకనుది 
'భావింవడం వల్ల దుభించరు. నాటకంలో అనేక పాత్రలు వస్తూ ఉంటాయి, 
'సోకూ ఉంటాయి. అన్ని పాత్రలూ ఒకేసారి రావు లంకలో వానరులు 
చనిపోయారు. వారికి ఇరడు బాధపడలేదు. రామలక్ష్మణులకోసం సంజీవ 
వర్వశాన్ని కాని వచ్చినప్పడు వానరులూ బ్రశికారు. అప్రుశ్వంగా వారు 
'బతకఠం జరిగింది. బ్రతికారని సంకోషించలేరు. 

ఇతనికి ముసరికనం బాధలేసు. ఉక్కు వంటి శరీరం. ఉత్రదేశంలో. 
'ఇకడ్డి బజరంగబవియని కొలుస్తారు. (వట్రశరీరం) ఒకవేళ అతనికేమైనా 
కోగం వచ్చినా అది రామప్రసాదంగా భావిస్తాడని నేసమకొంటున్నా ఈ 
జగన్నాలకంలో ధృతరాస్తురు, షూర్‌దాన్‌ వంటివారు గ్రరివారుగా పుట్ట 
లేదా? మనవల్ల ఇకరులకు ఇచ్చింది క్లింినా వారి కర్మము కొంత 


అన్ముతవాణి (నంచమ భాగము 
తొలగించామని భావించగలగాలి. వారు మనలను సరిగా చూదకోరే 
'మసకర్శును మనం పోగొట్బకొంటున్నామని భావించగలగాలి. ఇట్లే అతడూ 
భావిస్తారు. అంటీ రోగం లీని హనుమకు రోగం వచ్చినా అట్ల తలంచే 
స్థలిలో ఉంటాడు. 

ఇంతకూ సారాంశమేమిటి? ఇదంతా పైవాడు ఆడిందే నాటకమని భావిస్తే 
ఆంతా సంతోషమయంగా ఉంటుంది. సంకోషంగానే స్వీకరించగలగాలి. 
అట్టి మానసిక స్థితి సంపాదిస్తే కష్టాలేమీ మనలను బాధించవు. నాటకాన్ని 
చూసి 
సౌఖ్యం కంటే ఇట్టి భావన వల్ల కలిగిన ఆనందమే గొప్పగా ఉంటుంది. 
'వరమపదంలో నవరసాలుందవు. ఈ లోకమే నవరసభరితం. ఇక్కడే 
'చమత్మారం. భగవానుదెన్నో వేషాలు ధరిస్తున్నాడు కదా! అతదు కష్టాలు 
కల్గిస్తున్నాడా అని ప్రత్నించుకోకుందా. ఈ నవరన నాటకాన్ని చూసి 
'నంకోపిడ్డాం. ఇట్టి భావన మనలో పాడుకొలిపేటట్లు ్రార్థిద్దాం. 

అతనిలా మనం ఉండగలగాలి. ఎవరైనా మనకు నమస్కరిస్తే అతని 
మాదిరిగా చిరంజీవిగా ఉండాలని దీర్హాయుష్మాన్‌ భవ సౌమ్య అనాలి. 


'వినోచించునట్లుగా జీవితాన్ని అట్లా చూదగలగాలి. పరనుపడంలోని 


అతడు జ్ఞాని. జ్ఞార గురువు కూడా 
అతులిత బలధామం న్వల్లెలాభదేదాం 
దనుజవవక్ళళానుం జ్ఞానినామక్రడల్యాం 
వకలడుబనిధానం వానరాజామధీశం 

రమువణి వరదూతం వారణాతం నమామి 


'ఇది అంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకం. తులసీదాస్‌ వ్రాసిన 


రానుచరిత మానస్‌, ఉత్తర దేశంలో ప్రపిద్దిని పొందింది. తేమిళదేకంలో 
కంల రామాయణం కంటే ఉత్తరేశష్థలు ముజసీరామాయడాన్ని భక్తి శ్రద్ధలతో. 
'హజలేసి పారాయణ చేస్తూ ఉంటారు. 400 సంవత్భరాల వెనుక వ్రాయలడిన 
భంథమడి. 

తమిళ భాష మాదిరిగా హిందీ భాష ప్రారీన మైనదికారు. కాని ఈ 
రామాయణం వల్ల ఆ భాష విసుకికెకింది. సారస్వత స్థాయి ఎక్కువగా 
ఉన్నాఇది విద్వాంసులు గణించే భాషలో వ్రాయబడలేదు. సామాన్య జనులు 
చదివి, విని, అర్ధం చేసికొనే రీతిలో వ్రాసాడు. కనుక కంబరామాయణం 
కంటె ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. ఇందు భక్తి, కవితా సొందర్యమున్నా, 
కేవల శక్తి వల్లనే ప్రజలమన్ననలను పొందింది. 

హిందువులు బలవంతంగా మహమ్మదీయ మఠంలోకి మార్చబడే దశలో 
తులసీదాసు ఇది వ్రాసాడు. అనేకులు ఇతర మఠంలోకి ప్రవేశించకుండా. 
రామాయణ రవనయే, ఒత్తిక్షక లొంగిపోగూడదనే 
'భావన ప్రజలలో పాకుకొని పోవడానికి ఇదే కారణం, 40 చరణాలకో 
విడిగా హనుమాన్‌ చాలీసా కూరా బ్రాసేరు. ఇది హనమ, కవచంగా ప్రాసి 
ఉంటాడని తెలియ చేస్తోంది. ఎవరు దీనిని చదివినా వెంటనే ఆకర్ష 
'ఐదతారు. ఇలహీనుడు చదివి బలాన్ని పుంజుకౌంటాదు. ఇది తులసీదాను. 
కాలంలోనే బ్రసద్దిని పొందింది. మతం మార్పిడికి కంచెలా రక్షించింది. 

"ఇతడు కేవలం కల్పనలలో, ఊహలతో వ్రాసాడా? కేవలం స్వామి పట్ల 
శక్తికో భ్రాసేడు. స్వామితో ప్రత్యక్ష సంబంధమున్న అతని చరిత్ర చెబుతోంది. 
స్వామి యొక్క అంళలో పుట్టాడు. స్వామి నక్షత్రమైన మూలా నక్షతంలో 
ఇతడు జర్మిందాదు. 


ఉండరానికి కారణం ఇ 


శ్ముతతాలి దంచకు భాగము 

పైక పేర్మొన్న శోకం శఈులపీడాసు బ్రాసినదే. అది సందరకాందకు. 
మంగల శ్లోకం. రామాయణం (ప్రాంతీయ భాషలో ఉన్నా మంగల శ్లోకాలు 
సంస్కృతంలోనే ఉంటాయి. 

వాతేజాతం నమామితో శ్లోకం ముగిసింది అనగా వాయపుత్రుదని 
వాకాత్మవాచని. 

ఎందుకీ శ్లోకాన్ని పేర్మొన్నానో వివరిస్తాను ఇందు జ్ఞానినామ గ్రగణ్యం. 
అనగా జ్ఞానులలో శేష్టుడని, జనగా బ్రహ్మజ్ఞానులలో, అర్మజ్ఞానులలో మొదటి. 
స్థానం ఆక్రమించాడని అర్ధం. 

అతనికి ఐటం, దైర్యం, నేర్పు, బుద్ది పాండిత్యం, అఖంద ట్రహ్మవర్యం 
'ఉన్నవని తెలుసు. కాని అన్ని సుగుణాలను ధర్మకార్యాలలో వెచ్చించారు. 
రామఫ్రీతి కోనమే. రామభక్తి సామ్రాజ్యంలో మునిగిపోయారు. అట్లా 
'కర్మవలాన్ని ఆశించకుండా కర్మయోగిలా (ప్రవర్తించాడు. అతడు భ్తియోగి 
కూదా. అయితే అతదు జ్ఞానమోగియని చాలా మందికి లెరియదు. 

(ఎవడు బుద్దిమంతుడు కనుకనే బుద్ధిమతాం వరిష్యడయ్యాడు. జ్ఞానం 
కంటే బుద్ధి విలక్షణమైనది. అనేక రంగాలలో ఎందరో మేధావులను చూస్తాం. 
కాని అందర్నీ జ్ఞానులని అంటామా? బ్రహ్మ జ్ఞానం కలవానిని బ్రహ్మజ్ఞాని 
అంటాం, అతడు పరమాత్మ, జీవాక్యలు ఒక్కటే అనే జ్ఞానంతో ఉంటాడు. 
అట్టి జ్ఞానం కలగడానికి ఎన్నో శాస్రాలు చదవాలి. శాస్రాలను అర్థం 
చేసికోవడానికి బుద్ది ఉపయోగిస్తుంది. అయితే ఆ బుద్ది అధ్యాత్మ జ్ఞానాన్ని 
సంపాదించడానికే వినియోగపరాలి. చాలా మంది మేధావులు ఇట్లా ఈ 
విషయంలో వినియోగించకుండా వారి వారి ప్రత్యేక రంగాలలో 
వినియోగిస్తారు. ఒకవేళ వేదాంత శాప్రంలో ప్రవేశపెట్టినా అది బొద్దిశమైన 


పముతు 


చర్చకే వరిమితమౌతుంది. దానిని అనుభూతికై వివియోగించరు. 
అటువంటప్పుడు దానికి జ్ఞావమనలేము. అతదెంతో మేరాని కావచ్చు, నిజమైన 
అధ్యాత్మ జ్ఞానికాడు 

ఇతర మేధావులకంటే అంజనేయ స్వామి భిన్నుడు. వేదాంత తాస్తాన్ని 
జీర్ణం చేనికొన్నవాదు. అనుభవించినవాదు. స్వామితో ముఖాముఖి 
పరిచయమున్న తులసేదాను అందుకే జ్ఞానినామగ్రగణ్యం అన్నారు. 

ఏమిటీ గొప్పలక్షణాలు? శ్లోకంలో, అతులితబలధానుమ్‌= పాటి లేని 
జల పరాక్రమం కలవాడు, స్వర్తతెలాభదేసాం = బంగారు మేరు పర్వతంలా 
'ఢగథగా మెరిసే దేహం, కరీలానికి ఈ కాంలి, ట్రహ్మారర్యం వల్లనే తరువాత 
దనుజవన కృళానుం = రాక్షములనే అరణ్యానికి అగ్నివంటినాడు. తరువాత 
జ్ఞాసామర్రగణ్యం అన్నాడు. 

తరువాత అతని మనస్సు యొక్క ప్ర్యేకకను వివరిస్తున్నాడు. సకల 
గణనిధానం = అన్ని మంది గుణాలకు విలయమైనవాడు. అందు తీక్షమైన 
అద్ది యొకటి, తరువాత వానరాణాం అధీశం = చందలమైన కోకులను 
విడుమించువాదు. జలేందయ బ్రహ్మదారిగా. మనస్పదే కోతిని నియమించిన 
వాడే జర్దంతో అలంకారికంగా కులసీడాు పేర్కొన్నాడు. 

క కఘపరి వరదూతం = రాఘపునిడూక. వరరూశకు బరులు. 
'ప్రయకక్త అనే పాఠాంతరం ఉంది ఈ మాటకు రెందర్భాలు చెప్పవచ్చు. 
రఘుపతి యొక్క ప్రేమను పొందినవాదని లేదా రఘుపతి ప్రీతిని కళినవాడనీ 
అర 

చివరగా వాతజాతం = వాయునందనుడు. అహూనే మన మెవరికి 
సనుసరిస్తామా అతి పేరునుబట్టి గర్తిస్తిం కనా! నమామి = సమస్మరిస్తున్నా 


.అిమ్మకవాత (పంచమ భాగము) 

ముందుగా ఏందుకు పూజించాలి? (బ్రహ్మజ్ఞామలలో జ్రేష్ణుడు కనుక. 
ఈ మాట శ్లోకంలో మధ్యలో ఉంది. వాయకమణిలా, 

అయితే ఒక సందేహం కల్గుతుంది. ఎవరికైనా (బ్రహ్మజ్ఞానం కల్గిందంబే 
తనంతట తాను పొందలేడు. గురూపదేశాన్ని అనుసరించడం వల్ల 
అట్టివాదవుతాడు. ఉపదేశం సొండినంత మాత్రందే సిద్ధి పొందలేదు. శ్రవణ- 
మనన-నిదిధ్యాసలున్నాయి. శ్రవణం అనగా గురువు నుండి ఉపదేశమును 
వినుట్స మననమనగా డానిని గుర్తుపెట్టుకొనుట. నిదిధ్యాసమనగా అ 
శాత్చర్యము నందు వీనమైై, ధ్యానమన్నుడై, వినివదానిని అనుభవంలోకి 
శెచ్చుకొనుట, జ్ఞానం పొందాదంటే ఎవరినుండి విన్నాడని సందేహం 
కల్గుతుంది. అనగా ఎవరు గురువు? 

మనం అనేక కథలనితని గురిందివిన్నాం. చిన్నపుడు సూర్యధగవానుదే 
ఉపదేశించాడు, పాఠాలను నేర్చుకొన్నాడు. అది అంతాజ్ఞానం కాదు. ఇవన్నీ 
ఆత్మ జ్ఞానాన్ని బోధించేవి కావు, బుద్ధితో శాప్రాలను అభ్యసించాదు, 
నవవ్యాకరణాలను నేర్చుకొన్నాడు. బుద్ధి వదునేక్కింది. అందువల్ల 
బుర్ధిమతాంవరిష్యడయ్యాడు. బుద్ధికంటే జ్ఞానం గొప్పదని అన్నాం. అతజ్జి 
జ్ఞానిగా తీర్చిదిద్దిన వారెవ్వరు? 

అకృజ్ఞానమే పరావిద్య. ఆన్ని శాస్త్రాలూ అపరావిద్యకు చెందినవి 
'పాయనగా శేషము. అవరయనగా తక్కువది. రామాయణ కథ అంతా 
ముగిసిన తరువాత, పట్టాభిషేకం వూర్తియైన తరువాత ఇతనికి 
'జ్ఞాోపదేశమైంది. 

'రామసేవలోనే ఆంజనేయ ప్రభానం అంతా కర్పిస్తుంది. రామునకంతగా. 
కైంకర్యం చేసినపుడు జ్ఞానోపదేశాన్ని పొందాడు. రామావతారం పూర్తి అయ్యో 


250 


హనుమ. 


వరకూ రామునితో ఉన్నవాడు మరొకరి దగ్గరకు వెళ్లి ఉపదేశం పొందడం. 
కుదురుకుందా? కనుక రాముడే ఉపదేస్టు 

'రామ-హనుమల మధ్య ప్రభు-సేవకథావం భగవానుడు - భక్తుల 
అనులింధం ఉన్నట్లు అనుకొంటాం కదా! కాని చివరగా గురు-శిష్య 
సంబంధమూ ఉంది. సర్గరు - సక్‌ శివ్య సంబంధం కంటే మించినది 
లేదు. ఇతదు సత్పురుషుడు - రాముడు నచ్చిదానందరూవుడే. ఇట్లా 
'గురుశిష్యులుగా భావించడమూ పుణ్యమే. 

'ఒక్య ప్రక్క రాముడు చక్రవర్తి. ధర్మప్రకారం పాలించినవాదు. మరొక 
 ప్రక్కజ్ఞాన రాజు కూడా. ఆర్మోవదేశం ఇచ్చే జ్ఞానగురువు జనకురట్టివాడు. 
అతదు రాజు, రాజర్షి కూడా, రాజైవేడాంత చర్చలు చేసేవాడు. 

రాముడు, ఆంజనేయునక్షే కాదు, బుపులందరికీ ఉపదేశించాడు. 
కాముడు, నారాయణావతారనుని యిషులకు తెలుసు. రాక్షస సంహారం 
కోసం అవతరించాడనే తెలుసు. అ పని పూర్తియై రాజ్యాన్ని ఏలుకున్నాడు. 
ధర్మం, ఆచరణలో ఉంటుందని అచరించి చూపిస్తున్నాడు. అదే అవతార 
లక్ష్యం. మూడవ పనిని చూడబోతున్నారు బుషులు. 

జేనికైనా పూర్వాంగం, ఉత్తరాంగం ఉంటుంది. ముందు చేయవలసినది 
పూర్వాంగం. తరువాత ఉత్తరాంగం. వైదిక సంప్రదాయంలో ధార్మిక కర్మలు, 
చేసి నడవడికను రీర్చిదిద్దుకొని తరువాత బ్రహ్మమునకై విచారించాలి. ఆ 
'అహ్మము, ధర్మాధర్మములకతీతము. మనకున్న షట్‌ దర్శనాలలో 
పూర్వమీమాంస ఒకటి. ధర్మాన్ని తెరసికోవాలని ధర్యజిజ్ఞాసకో మొదలౌతుంది. 
ఉత్తరమీమాంస బ్రన్నా జిజ్ఞాసతో అరంభమాతుంది. దానినే వేదాంతమంటారు. 
ఏయే వైదిక కర్మలు చేయాలో చెప్పేది పూర్వ మీమాంస. బ్రహ్మను 
తెలిసికొనుటకు సాధన సంపత్తిని, మార్గాన్ని చూపేది ఉత్తర మీమాంస. 


అమృతవాణి (పంచు భాగము) 


అవరారం యొక్క మొదటి ప్రయోజనం పూర్తకగా రాముడు, చక్రవర్తిమై 
వైదిక కర్మానుస్ధానం ఎట్లాచేయాలో కన నడవడిక ద్వారా చూపించాడు. 
జ్ఞాన మార్గాన్ని అన్వేషిదే బుషులు వచ్చారు. 

రాముడు జ్ఞాన స్వరూపుడు బుషులకు తెలియనిది కాదు. వారితరుల 
మనస్సును వసికట్టగలరు. వారింతకు ముందు ఉపదేశం పొందినవారైన్మా 
'శ్ఞసలైనా సాక్షాత్తు జ్ఞాన స్వరూపుడైన రాముని నుండే తత్తోపదేశం పొందితే 
గట్టిపడరనే కాదు, జవమ్మత్తులొశారు కూరా. 

ఉవదేశించడానికి రాముడూ ఇష్టవద్యాడు. బ్రహ్మవిద్య గురించి 
ఆనందించేవారు, ఇకరులతో అ అనందాన్ని పంచుకోరా? రాముదెవరినుంది. 
వేర్చుకోనవసరం లేదు. మానవునిగా అవతరించారు కనుక ఇతరులకు 
ఆదర్శంగా ఉండడం కోసం తాను గురువును సేవించాడు. వసిష్టని నుండి 
ధనుర్విద్య మొదలైన వాటితో బాటు వేదాంతాన్ని అభ్యసించాడు. ఆ గురు- 
శిష్యుల ఉపదేశానికి చెందిందే యోగ వాసిష్టమనే (గ్రంథం, దానిని 
జ్ఞాసవాసిస్థమని అవడం పలబు. అన్ని సాధనమార్గాణా యాగమాల్గానకి 
చెందిన. కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగాలు. కాని యోగం అంటే 
భెద్టమైన పాఠంజల యోగశాష్రమని తబుస్తిం. కాని మన గ్రంథము 
అర్వైకజ్ఞాూనికి చెందింది 

'తాను నేర్చుకొన్నది ఇకరులకందిందాలి. దానివల్ల ఉపదేశిందే వానికీ 
శృప్తకల్బుతుంది. రామునకూ అందించాలనే ఉత్సాహముంది. రావణ 
'వధానంతరము పేటుెట్టుది. వుడు బుషులు వచ్చారు. అయినా వినయ 
భరితుడ్రయంన్నాడు. శాను క్షత్రియుడు, ట్రాహ్మణ ముషులకు 
'ఉవదేశంచడమా అని సందేవాందాడు. ఆపైన వయస్సులో బిసులు 


252 


హనుమ 


పెద్దవారై యున్నారు. బ్రహ్మవిద్య చెప్పాలని ఉన్నా తిన్నగా మాత్రం వారికి 
ఉపదేశించలేదు. 

అవుడిట్లా భొవించాదు. ఇంద్రియాలను పూర్తిగా జయించిన 
 అంజనేయుడికృడ ఉన్నాడు కదా! జ్ఞానం గురించి అతనికి తెలియకపోయినా. 
అతనికి మోత్తప్రొప్తి భాయమని తెలుసు. అయినా జ్ఞాన మార్గాన్ని అందించాలని. 
ఉపక్రమించాడు. ఇంత కంటే మరొక శిష్యుడు దొరుకుతాడా? కనుక ఇతబ్లి, 
ముండు పెట్టుకొని తత్రోపదేశం చేయాలనుకొన్నాడు. ఇక్కడున్న బుషులూ. 
వినవచ్చు ఆని భావించాడు. 

ఇత రాఘవుడు పరావిద్యనులోధిస్తున్నాదు. ఇంతకు మందు అంజనేయుదు. 
'నూర్యుని నుండి వేర్చుకొన్నది అవరావిర్య. విమ్యువైన రాముడే 
'సూర్యభగవానునకు పరావిద్యను బోధించినట్లు గీతలో ఉంది. 

ఇమంపైవన్యతం యోగం ప్ర్తవానవాం అన్వయం: 

'అనగానేను నీకందీంచబోయే ఉపదేశాన్ని ఏనాడో నూర్యునకిచ్చానని 
అన్నాడు అర్జునునితో కృష్ణుడు. 

అపు ఎందరికో పాలనస్తుంది. పాలు చేపడానికి ముందు దూడ ఉండాలి 
కదా! అట్టిదే ఉపదేశమనే క్షీరం. ఉపదేశం పొందడానికి అర్హులైన వారిందరో 
'ఉన్నా ఉపదేశాన్ని శిమ్యుకకే అందిస్తాడు. గీకలో ధ్యాన శ్లోకం ఇట్లానే 
చెబుతుంది. గోపాలుడైన కృష్ణుడు ఉపనిషత్తులనే గోవును పదికి గీతామ్బతాన్ని 
అందించాడు. అర్హులైన వారు దానిని త్రాగవచ్చు. వారి ప్రతినిధిగా అర్చకుని 
దూడగా గ్రహించరాని ఉంది. 

వర్యోవనిషడోగాో దోగ్గా ోపాలనందన: 

పార్టోవల్సః నుధీల్ళేక్తా దుర్గం గీతామృతం మపాజ్‌. 


253 


కక్మతవాడి థంచమ భాగము) 


కృష్ణుడు జ్ఞానాదార్యుడు కాగా అర్జునుడు శిష్యదయ్యాడు. రామునకు 
హనుమయే శిష్యుడు, అ హనుమయే అర్హునుని పఠాకంపై ఉన్నవాడు. అట్లా 
ఉండడం వల్ల అర్జునుడు విజయుదైనాడు. 

దక్షిణామూర్తి మాదిరిగా రాముడు చిన్ముదనుపట్టాడు. ఒక కాలును 
మరిది మరొక కాలిపై వేసుకొని ఒకటి వ్రేలాడుతూ ఉండగా అనగా 
'వీదాననంలో ఉండి ఉపదేశించాడు. ధ్యాన శ్లోకం చూడండి: 

కాలాంభోధరకాంతి కొంతమనిళం చిరాననాధ్యానీనం 

'ముద్రాం జ్ఞానమయిం దధానమవరం వాస్తాంబుజం జామున 

అనగా వర్షాన్ని పరిసించే మేఘం యొక్క రంగుతో వీరాసనంలో ఉంది, 
చిన్ముద్ర ధరించినవాడై ఒకడేతిని మోకాలిపై ఉంచినవాదై యన్నాదు. 

మరొక ధ్యాన శ్లోకమూ ఉంది. దీనిని రామాయణ పారాయణానికి 
'ముందు చదువుతారు. ఇందూ వీరాసనంలో ఉన్నట్లుంది. ఇందు చి 
'వస్తావన లేదు. ఇందు బుషల నమక్షంలో ఆంజనేయునకు 
ఉపడేశించినట్లుండి: 


వైదేహీ నహతం నురద్రుముతలే హైమే నువోమంటిపే 
మన్యే వువుకమాననే నుణమయే వరాననే వంస్థితం 
అగ్రేవావయతె ద్రభంజనమతే తత్ష్యం మువిభ్యూ వం 
వ్యాఖ్యాంతం భరలాదిభి! వరివృతం రామం భదేగ్యాచులం. 
దక్షికామార్తిలా వీరాసనంలో కూర్చొని యున్నా వేదాంతోపదేశం చేస్తున్నా 
రక్షిణామూర్తిలా ఒక్కడేలేదు.. రాముడు రాజు, బుషి కూడా, అనగా 
కర్మయోగాన్ని జ్ఞాన యోగాన్ని కలిగిన వాడు. అతడు బంగారు మంటంపై 


254 


హనుకు 


భార్యతో కూరియన్నాడు. అందువల్ల వైదేహీ సహితం. వదేహరాజ్యంలో 
జన్మించింది. కనుక వైదేహి. రామురిక్యడ జ్ఞానాదార్యునిగా ఉన్నాడు కనుక 
అతని భార్యను సీతయని గాని, జానకియనిగాని అనలేదు. వైదేహి అనే 
ఉందె. అనగా శరీర భావన లేనిది ఆత్మస్వరూపురాలన్నమాట. కనుక అమె 
శత్వ్యకాపితియే. అట్టి ప్రీ తన ఎదను ్రక్యన ఉండగా ఉపదేశిస్తు్నారు. 
నిజంగా చెప్పాలంటే అమె తత్త్వాన్నే ఉవడేశిన్తున్నాడు. ప్రక్కన 
భకతాదులున్నారు, భరాదిభిః పరివృతం రాడుంథణే శ్యామలం, అని ఉంది. 
(సోదరులు తిన్నగా ఉన్నా వారికి ఉపదేశించడం లేదు. అంజవేయునకే, 
త్య శష్యునకే ఉపదేశించాడు. మిగిలినవారు విన్నారు. అందుకే 
గ్రేవావయతి ప్రభంజన నులే లత్త్యం 
అనగా అంజనేయుడు వినయ భరితుడై వింటున్నాడు. అతనికి తిన్నగా 
అందిస్తున్నా బుషులందరూ అతని మనస్సులో ఉన్నారు. అందుకే తత్వం 
మునిభ్యు పరం. అనగా బుషులకు పరావిద్యనిచ్చాడు. 
సీతారామాంజనేయ సంవాదమని తెలుగులో ఒక ప్రత్యేక గ్రంధం ఉంది. 
ఇందు రాముడే కాదు, సీత కూదా ఉపదేశంచినట్నుంది. అద్వైతం గురించి 
మౌలిక గ్రంథాలు ప్రాంతీయ భాషలలో ఉండవు. అవి సంస్కృత గ్రంథాలకు 
అనువాదాల. కాని ఈ గ్రంధం ప్రత్యేకతను సంతరించుకొంది. ఇందు పీత 
ముందుగా రామతారక మంత్రాన్ని హనుమకు ఉవదేశించినట్లుంది. 
|సాణసమానురాలైన సీత నుండి రామమండ్రం రావడం గొప్ప కడా! తరువాత 
కాముడు, సాంఖ్యయోగాన్ని. అమనస్యయోగాన్ని ఉపదేశిస్తాడు. అనగా 
అడ్ర్వైతాన్సి, అదంతా విస్పలంగా ఉంటుంది ఈ గ్రంథంలో, 


255 


.అమ్మకతాణి (వంచమ భాగము. 

సీతారాములు హనుమకు ఏదిచ్చినా తృప్తీ పడరు. ఆంజనేయుడు కోరేదీ 
ఏమీ లేడు. వారిని సేవించడంలోనే తృప్తిని పొందులాడు. కాని సీతారాములకు 
తృప్తి కలగడం లేదు. అందువల్ల జ్ఞాన సంపదనీయాలను కొన్నారు. అది 
తరిగే సంపద కాదు. అందువల్ల ఉపదేశమద్చ్భారు. వారు జగత్తునకే 
తల్లిదండ్రులు కదా! అంజనేయునకు గురువ్సలైనారు. వారే తల్లి తండ, 
గురువు దైనమయ్యారు. వేదానికి శిరోఖాగం ఉపనిషత్తులు, 108 
ఉపనిషత్తులలో ముక్తికోపనిషత్తు ఒకటి. ఇందు రాముడు, అంజనేయునకు 
'ఉపదేశించినట్లుంది. ఆ పేరే అద్వైత సారం అందిస్తోందని తెలివిది చేస్తోంది. 

ఈ ఉపనిషత్తులో బుషల సమక్షంలో ఆంజనేయునకు తిన్నగా 
ఉపదేశించినట్లుంది. దక్షిణామూర్తి నుంది వినిన సనకాదులందున్నట్లు 
చెప్పబడింది. 

ఇందు ఆంజనేయుడు, ఎన్నో క్రళ్నలు వేసి జ్ఞాన క్షీరాన్ని పొందినట్లుంది. 
నీ తత్త్వ స్వడూపం దెప్పు రామా అని అడిగినట్లు ముక్తాహ్యాను ప్రసాదింపమని 
అడిగినట్లుంది. 

ఇందులో 108 ఉపనిషత్తుల పేర్లూ ఉన్నాయి. ఏ ఉపనిషత్తు, ఏ వేదానికి 
చెందిందో కూడా ఉండి. ఏ శాంతి మంత్రాన్ని ఏ ఉపనిషడ్తు ముందు 
'పరించాలో కూడా ఉండి. ఇందు వేద శాఖల (ప్రస్తావన ఉంది. 

రాముడొక్షడే మర్యాద పురుషోత్తముడు కాడు. అంజనేయుదూ అట్టివాడే. 
అందుకే జతదు సమస్త సద్గుణ సంపన్నుడని తులసీదాసు డీర్తిందాదు. సకల 
గుణ నిధానం అన్నాడు. అన్ని గుణాల కంటే ఉత్తమమైనది జ్ఞానమని 
అందువల్ల రాముని నుంది ఉపదేశాన్ని పొందాడు. మన జీవితాలలోనూ 


హనుకు 


(ధర్మమనే సంపదను సంపాదించాలి. జ్ఞాన సంపదను సంపాదించాలని 
'ఇతని జీవితం, సాకం చెప్పడం లేదా? 

అన్నింటిలో అందరికీ గరుప్రాయడైన ఆంజనేయుడు, స్వయంగా శష్యడై 
నిరంతరం అభ్యసిస్తూనే ఉన్నాడు. ఇది గుణపాఠం కాదా? గురువు, శిష్యుడై 
గురువు మండి జ్ఞానాన్ని పొందిన ఆంజనేయుడు మన అందరికీ 
ఆదర్శప్రాయడే. 


నువాదకుని పరిచయం 
దవకాంత ేషమూప్త గోకులం 36. ers 315. 
మలా సంజ సల్‌ 
రకు | 
1. శివసంహిత 2, ఘీరంద సంహిత 3. అనేక రామాయణాలలో సుందరకాండ 4. | 
న జక 
్రదికం వటట మటాపు సుతూాజర్‌ 
చాలట? అ సాం wasp 3 అత్తగా యా 
సమము ననా 
lL _ _ __oomeret J] 
12. దశమహోవిడ్యలు 14. ఉత్పందేవుని రివర్తోకాడి 15 అభ్చయ్య దక్షత రర రాజప్తదం | 
36 అవే 
వా పట పం. | 
చనన gies [భష tose 20. గొమ్తుక 21 వమనం 
పతనం నకం చందం నలు. 
యాం మా యమన 
అంతో 
వనం లము, అండం 


ఇవు మన్య యా 
వన అలం. వా 
క Ee 
యత్తు శ్రంభమాల కలం, మూక 
ల వనరు 1059 రాం 3, నడు 38. D0 వరదను 
ననన opr ho i 
నా 
ఇవవ మేం | 
డె జిక (క అంక్థవంక్రం 
Bash fe se, ese, see cette 
[44 అత - వైద్య 41, పరు - పర్యాడరంం 
అదియు రే రవం పదరసం డక 
యమక డా 
| జ్ఞాన అత్య 31 అయయ జక క భాయ మలు స 


సకవు 
నృత్త (విశ్రాంత ఆంధ్రోపన్యాసక కర్వం 
ప్రవృత్తి: భారతీయ సంస్కదికి లగకత్వం 


1 శివ సంహిత 'జేవరకొంద శేషగిరిరావు. కూ. 75 


2 సేరండ సంహిత బేవరకొండ శేషగిరిరావు. రూ. 75 


మన. | 
| సుందరూండ జేవరకాంద శేషిరిరా న. రూ. 108 
తు. 
న ర సా 
|. 064 సహా వెస్‌ నంపక్‌కమార్‌ ్రీవత్స రూ. 100 | 
ఇ శేశపనిపక్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు. రూ. 100 | 
"ఓ ఈభివాన్యము తుమ్మి కోటీశ్వరరావు. కూ, 100 
9 శవమాత్రాలు (వస్తాది కోటీశ్వరరావు. రూ 10 


అన్ని ముఫ్వమైన పుస్తక విక్రయ కేంద్రాలు 


కంచి పరమాచా 
అమృతవాణి 


[] 
సనాతన ధర్మంలో సంఘసేవ 


షష్ట భాగము 


సాక్షి పరమాత, 


సప్తమ భాగము 
శంకర విజయం 


అఫ్థమ భాగము. 
అద్వైత సాధన 
వేము భాగము 


గురు సంప్రదాయం 


దశమ భాగము 
అమృతవాణి-ఆణిముత్యాలు 


